. న... 
_. శ్చీంార య. 





తాళ్లపాక పదసాహిత్యం - సంపుటం - 13 


శృంగార సంకిర్తనలు 


(తాళ్లపాక అన్నమాచార్య విరచితములు) 


పరిష్కర్తలు 


కీ; శే। రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 
ఈ! శే గౌరిపెద్ది రామసుబ్బశర్మ 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
గం98 


1.0. 7610100645 56163 - 545 


ప్రథమ ముద్రణ : 1965 
ద్వితీయ ముద్రణ : 1998 


(ర్రి తిరుమల తిరుపతి దేవస్థానములు 





తిరుపతి 
కొప య్‌ ల 
న. | 
ప్రతులు : 2,000 న. 
వెల : రు. 25-00 
ప్రచురణ : వం .. న. 
శ్రీ [1.4.[.వినాయక్‌, 14.5... 
౮1 సతి 12230 జి 
కార్యనిర్యాహణాధికారి 





0316.. 






తిరుమల తిరుపతి దేవస్థానము మో మా. 


తిరుపతి. 





ము(ద్రణ : 

త్రివేణి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
14/264, ఈడేపల్లి 
మచిలీపట్నం - 1 
ఆంధ్రప్రదేశ్‌ 


విన్నపము 
ఇందరికి అభయంబు లిబ్బు బేయి 
కందువగు మంబిబంగారు చేయి 4 


కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని. మాహాత్మాన్ని, 
తత్త్యాన్ని 32,000 అధ్యాత్మ శృంగార సంక్రీర్తనలుగా రచించినవాడు. తాళ్లపాక 
అన్నమాచార్యులు. ఇందులో మనకు సుమారు 13,000 సంకీర్తనలు మాత్రమే 
లభించాయి. వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక 
చినతిరుమలాచార్యులు పదకవులే ! తాళ్లపాక కవులు ట్రఃశ, 15-16 శతాబ్దాలకు 
చెందినవారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లా రాజంపేట తాలూకా 
తాళ్లపాక[గ్రామం. ల 
'క్రీఃశః 15వ శతాబ్దంలో వైష్ణవమత ప్రచారం కోసం తిరుమలను కేంద్రంగా 
చేసుకొని శ్రీ వేంకటేశ్వరాంకితంగా వేలకొలది సంకీర్తనలను, ఇతర సాహిత్య ప్రక్రియలను 
రచించినవారు తాళ్లపాకకవులు. _ శ్రీ వేంకటేశ్వరస్వామివారి సేవలో తరించిన 
ధన్యమూర్తులు. 

తాళ్లపాక పదకవిత్రయంగా కీర్తిగడించిన తాళ్లపాక అన్నమాచార్యుల, తాళ్లపాక్ష 
పెదతిరుమ ఏయ్య, తాళ్లపాక చినతిరుమలయ్యల సంకీర్తనల రాగిరేకులు' తిరుమలలో 
శ్రీవారి ఆలయంలో 'తాళ్లపాక అర'లో లభించాయి. 

తాళ్లపాక కవుల సంకీర్తనల భాండాగారం గూర్చిన మొదటి శాసనం ్రీ॥శ॥ 
1530 సంవత్సరంలో కనిపిస్తుంది. తదుపరి ్రీ॥శ॥ 1545, 1547, 1554, 1558 
సంవత్సరాల నాటి శాసనాల్లోను సంకీర్తనభాండాగారం గూర్చిన ప్రన్హావన కనిసెస్తుంది. 
ఇవి తిరుమల తిరుపతి దేవస్థానాల శాసనాలు. 

తిరుమల తిరుపతి దేవస్థానములవారు క్రీ 1922 సంవత్సరం నుండి 
తాళ్లపాక కవుల సంకీర్తనల ముద్రణకు పూనుకొన్నారు. (క్రీశ; 1922 సంవత్పరం నుండి 
(క్రీశ 1992 సంవత్సరం వరకు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాల ముద్రణలో 
వివిధ దశలు కనిపిస్తాయి. 

1922 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాలవారు రాగిరేకుల్లోని 
తాళ్లపాక కవుల సంకీర్తనలను వ్రాతప్రతుల్లో వ్రాయించటానికి పూనుకొన్నారు. 

1935-38 సంవత్సరాల్లో తాళ్లపాక లఘుకృతులు, తాళ్లపాక కవుల సంకీర్తనలు 
సంపుటాలుకొన్ని వెలువడ్డాయి. 

1947-65 సంవత్సరాల్లో తాళ్లపాక కవుల అధ్యాత్మ, ఇ గార సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు ముద్రించబడ్డాయి. 

1947-1965 సంవత్సరాల మధ్యకాలంలి నిగాఘాటంగా కొనసాగిన తాళ్లపాక 
పదకవుల సంకీర్తనల ముద్రణ తరువాత ఒక దశాబ్లంపాటు కొనసాగలేదు. 

1975-1986 సంవత్సరాల మధ్యకాలంలో తాళ్లపాక పదకవుల సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు వరకు, మీరియు. అధ్యాత్మ సంకీర్తనలు కొన్ని సంపుటాలు 
పునర్ముద్రింపబడ్డాయి. 


[7 


తదుపరి 1992 సంవత్సరంలో ఒక సంపుటం ముద్రింపబడినది. 

ఇంతేకాక తాళ్లపాక టు. జీవిత చరిత్ర, తాళ్లపాక కవుల ఇతర 
సాహిత్య ప్రక్రియలను ఈ దశలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించింది. 

ఈ వివిధ దశల్లో తాళ్లపాక పదకవుల సంకీర్తనలను రాగిరేకులనుండి 
పరిష్కరించిన మహాపండితులు కీఃశే; సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి, పండిత 
విజయరాఘవాచార్య, వేటూరి (ప్రభాకరశాస్త్రి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పి.టి. జగన్నాథరావు, 
గౌరిపెద్ది రామసుబ్బశర్మ, శ్రీయుతులు ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారలు. 

తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్తరంలో అన్నమాచార్య 
(ప్రాజెక్ట్‌ స్థాపించినప్పటినుండి తాళ్లపాక అన్నమాచార్య సంక్తిర్తనలకు ప. 
విశేషవాీ ఏర్పడింది. తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలు 
సాహితీవెత్తలకు, సంగీత విద్యాంసులకు వరకవిత్వ వాణీవీణా నినాదాలైనాయి. ఈ 
సంకీర్తనలు భక్తులకు మోక్ష మార్గాన్ని తెలిపే విశిష్టరచనలు. పరిశోధకులకు, 
సాహిత్యచరిత్రకారులకు కొంగుబంగారమై విలసిల్లుతున్నాయి. తాళ్లపాక కవుల 
సంక్షీర్తనలకు సంగీత, సాహిత్య, భక్తలోకంలో నేడువున్న ఆదరణ ఎనలేనిది. 

ఈ ఆవశ్యకతను గుర్తించి వివిధ దశల్లో పరిష్కరింపబడి, ముద్రించబడిన 
తాళ్లపాకకవుల సంకీర్తనలను ఒక్కసారిగా సమగగ్రరీతిలో ముద్రించడానికి తిరుమల 
తిరుపతి దేవస్థానాల యాజమాన్యం సంకల్నించింది. 

'ప్రథమత;ః తాళ్లపాక కవుల సంకర్తనలను సమ(గ్రంగా 29 సంపుటాలుగా 
లోకానికి అందిస్తున్నాం. 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళిక రూపొందించుటలో 
సహకరించిన శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగొరికి (తాళ్లపాక వాజ్యయపరిష్కర్తు 
విద్వాన్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం గారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల 
తిరుపతి దేవస్థానాలు) ఆచార్య కె. సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & 
ఎక్స్‌టెన్షన్‌ స్టడీనీ, శ్రీ వేంకటేశ్సర విశ్వవిద్యాలయం, తిరుపతి) డా 'అచార్య ఎం. 
శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరెక్టర్‌. శ్రీ వంకటేశ్చర ప్రాచ్య పరిశోధనాసంస్థ, శ్రీ 
వేంకటేశ్వర విశ్చవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో 
సాహిత్యపరంగా నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు 
1/.&..౯0.0 గారికి, (పరిశోధకులు, శ్రీ వేంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) 
హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు అర్చిస్తున్నాము. 

దీని తర్వాత తాళ్లపాక కవుల లఘుకృతులు, ఇతర కావ్యాలు వెలువరించడానికి 
ప్రణాళిక సిద్ధంచేస్తున్నాం. 

ప్రస్తుతం వెలువడుచున్న తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు శ్రీ వేంకటేశ్వర 
స్వామివారి కృపా కటాక్షంచే భక్తజనామోదం పొందగలవని విశ్వసిస్తున్నాం. 

[/.1.2. వినాయక్‌ 


కొర్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


నివేదిక 


'త్రశ 15వ శతాబ్దంలో భక్తి ప్రపత్తి, దేహాత్మేశ విచారాదులను తెలిపే అధ్యాత్మసంక్షీర్తనలు; 
జీవాత్మ, పరమాత్మల ఐక్యాన్నిచాటే అమలిన దివ్య శృంగార సంకీర్తనలు రచించినవారు తాళ్లపాక 
కవులు. సకల దేవతా స్వరూపమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తత్తాన్ని ఎన్నోవేల సంక్తీర్తనలద్యారా 
లోకవిదితంచేసి ఆత్మకల్యాణంతోపాటు లోక కల్యాణం సాధించిన వారు తాళ్లపాక అన్నమాచార్యులు, 
వీరి పుత్రుడు తాళ్లప్తాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక చినతిరుమలాచార్యులు. శ్రీ 
వేంకటేశ్వరుని పరతత్ష్యంగా భావించి ఉభయ విభూతినాయకుడైన ఆ స్వామి కల్యాణగుణాలను 
ఎన్నోవేల సంకీర్తనల్లో కీర్తించారు. శరణాగతి తత్త్వాన్ని ప్రబోధించారు. 

(శ్రీ ఈ 15వ శతాబ్దంలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి నందకాంశ సంభూతుడుగా తాళ్లపాక 
అన్నమాచార్యులు జన్మించాడు. తన పదహారవయేట శ్రీ వేంకటేశ్వరుని సాక్షాత్కారం పొంది స్వామి 
ఆదేశంతో సంక్రీర్తనరచనకు శ్రీకారం చుట్టి ఆనాటినుండి జీవితాంతంవరకు దినమునకు ఒక్క 
సంక్షీర్తనకు తక్కువ కాకుండా సంకీర్తన రచన సాగించాడు. పల్లవి, చరణాలతో కూడిన సంకీర్తన 
రచనకితడు మార్గదర్శకుడై 'పదకవితాపితామహుడ'ని కీర్తి గడించాడు. అన్నమయ్య పదాలలో 
సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి త్రివేతీ సంగమంలా మేళవించాయి. 

శ్రీ వేంకటేశ్వరుని పరతత్త్య మూర్తిగానే కాకుండా వివిధ ఆగమ సంప్రదాయాల్లో వినుతుడైన 
వైభవమూర్తిగా కూడా అన్నమయ్య శీర్తించాడు. ఆంధ్రవాగ్గేయకారుల్లో అనేక వైస్ణవ క్షేత్రాలను 
సందర్శించి ఆయాక్షేత్ర మూర్తుల పై వివిధ సంకీర్తనలను రచించిన ఘనత తాళ్లపాక అన్నమాచార్యులదే! 

అన్నమయ్య భిగవత్రత్త్యాన్ని అనేక జానపద గేయరీతుల్లో రచించి సామాన్యులకు అందించే 
'్రయళత్నంచేశాడు. అన్నమయ్య గ్రాంథిక, శిష్ట్యావహారిక, వ్యావహారిక భాషాశైలులలో సంస్కృతా౧ధ్ర 
సంకీర్తనల్ని రచించాడు. జానపదుల జీవద్భాషను సర్వతంత్ర స్వతంత్రంగా వాడి సంకీళ్తనల 
రచనాశైలిలో తర్వాతి వాగ్గేయకారులకి మార్గదర్శరుడైనాడు. 

అన్నమయ్య పదాలు శ్రీ వేంకటేశ్వరముద్రాంకితాలు. వీరి బాటను అనుసరించిన నారు 
తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, తాళ్లపాక చినలిరుమలాచార్యులు. 

ఇహపర శ్రేయోదాయకమైన తాళ్లపాక అన్నమాచార్యులు, ఇతర తాళ్లపాకకవుల సంకీర్తనలను 

'క్తజనానికి అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో సంకల్పించి 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ స్థాపించింది. అప్పటినుండి అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులచే గానంచేయబడిన 
తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే కాక, ఆంధ్రేతర 
ర్యాష్ట్రాలలో కూడా బహుళ ప్రచారం, (ప్రాచుర్యం పొందాయి. 

అన్నమాచార్య ప్రాజెక్ట్‌ తాళ్లపాక అన్నమాచార్య, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనల ప్రచారం- 
పరిశోధన -రికార్డింగ్‌ శాఖల సమన్వయంతో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ' అన్నమాచార్య 
(ప్రాజెక్ట్‌ కళాకారులచే వేలకొలదిగా సంగీత సభలు, పరిశోధకులచే సాపితీసమావేశాలు నిర్వహించింది. 
మరియు తాళ్లపాక కవుల సంకీర్తనలను ఆడియో క్యాసెట్ట్లుగా విడుదలచేసి బహుజనామోదం 
పొందింది. | 

తిరుమల తిరుపతి దేవస్థానంచే 1949 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అన్నమా 
వర్ధంతి ఉత్సవాలు, 1978 సంవత్సరం నుండి అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జయప్రదంగా నేటి 
నిర్వహింప బడుచున్నవి. మరియు అన్నమాచార్య సంకీర్తనోత్సవాలు కుగ్రామ స్థాయినుండి 
మహానగరాలస్థాయివరకు జరుగుచున్నాయి. అన్నమాచార్య ప్రాజెక్ట్‌ వివిధ విళ్ళవిద్యాలయాల 


ళో 


[ 


సమన్వయంతో తాళ్లపాక కవుల సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం | 
1978సం నుండి తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సాహిత్యంపై వివిధ విశ్యవిద్యాలయాల్లో 
పరిశోధన చేసేవారికి ఉపకారవేతనం ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రణాళిక క్రింద ఇప్పటివరకు దాదాపు 
50 సిద్దాంతవ్యాసాలు సమర్పింపబడ్డాయి. 

తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంక్షీర్తనలపట్ల నానాటికీ పెరుగుచున్న 
ప్రజాదరణ, మరియు 1935వ సంవత్సరం నుండి వివిధ దశల్లో ముద్రింపబడిన తాళ్లపాక అన్నమయ్య, 
తాళ్లపాక పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్య సంక్షీర్తనల సంపుటాలు ఏనాడో చెల్లిపోయిన 
కారణంగా నేడు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు సమ(గ్రంగా పునరు గద్రించవలసిన ఆవళ్యకత 
ఏర్పడింది. 

పూర్వముద్రణ సంపుటాల్లోని పూర్వపరిష్కర్తల పీఠికలు యథాతథంగా ముద్రింప 
బడుచున్నాయి. పరిష్కర్తచే పీఠికలో సూచింపబడిన సంపుటాల సంఖ్యలు పూర్వముద్రణకు 
సంబంధించినవి. తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు మొదటిసారిగా సమగ్రంగా 
పునర్ముద్రితమవుతున్నందువల్ల ముద్రణ, పాఠకుల సౌకర్యార్థం (క్రమపద్దతిలో వుండాలనే వుద్దేశ్యంతో 
పూర్వముద్రణ సంపుటాల సంఖ్యలు మార్చబడినవి. సంపుటాల సంఖ్యల మార్పులు (ప్రత్యేకంగా 
పట్టికలో చూపబడింది. 

తిరుమల తిరుపతి దేవస్థానానికి రాగిరేకుల్లో లభించిన తాళ్లపాక కవుల సంకీర్తనలు మొత్తం 
నేడు ముద్రించబడుచున్నందువల్ల సమ(గ్రమనే పదం సూచికంగా వాడబడింది. 

భక్తిభావ విలసితాలైన తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలను సమగ్రంగా ముద్రించుటకు 
ఆమోదించిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్శత్వమండలి అధ్యక్షులు శ్రీకలిదిండి 
రామచంద్రరాజుగారికి, మరియు ధర్మక్షరృత్వమండలి సభ్యులకు మా హార్ధిక కృతజ్ఞతాంజరి. 

ఈ సంపుటాల ముద్రణకు. ఆధికారికమైన ఆమోదాన్ని తెలిపిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల కార్యనిర్వహణాధికారి శ్రీ ఎలికె.ఆర్‌.వినాయక్‌ 1.4.5. గారికి కృతజ్ఞతాంబలి. 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళికరూపొందించుటలో సహకరించిన 
శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారికి (తాళ్లపాక వాజ్మ్యయపరిష్కర్త, విద్వాన్‌ శ్రీ సింగరాజు 
సచ్చిదానందంగారికి (విశ్రాంత తెలుగు అధ్యాసకులు, తిరుమల తిరుపతి దేవస్థానాలు) ఆచార్య 3. 
సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & ఎక్స్‌టెన్టర్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 
తిరుపతి) ఆచార్య ఎం. శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరక్టర్‌, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాసంస్థ, 
శ్రీ వేంకటేళ్ళర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో సాహిత్యపరంగా 
నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు /.డి..౧౧.౦ గారికి, (పరిశోధకులు, 
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) మూ హార్దిక కృతజ్ఞతాంజలులు. 

ఈ సంపుటాల ముద్రణలో సాంకేతికపరమైన సహకారాన్ని అందించిన తిరుమల తిరుపతి 
చేవస్థానముల ముద్రణాధికారి శ్రీ ఎం. లక్ష్మణరావుగారికి, వారి సిబ్బందికి, తి.తి.దే పొరసంబంధ 
శాఖాధికారి శ్రీ పి. సుభాష్‌గౌడ్‌ గారికి కృతాజ్ఞతాంజలులు. 

డా॥ మేడసాని మోహన్‌ 14.4. ౧౧.0 
డైరక్టర్‌ 
తేది : 10-2-98 అన్నమాచార్య ప్రాజెక్ట్‌ 
తిరుమల తిరుపతి దేవస్తానములు 


తాళ్లపాక పదకవుల సంకీర్తనల సంపుటాలు 
సంఖ్యా వివరణ పట్టిక - 1998 
మునుపటి | ఇప్పటి 


సంఖ్య సంఖ్య 


అధ్యాత్మ సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్య. 
అధ్యాత్మ సంకీర్తనలు |1041112వగాట) తాళ్లపాక అన్నమాచార్యులు 
శృంగార సంకీర్తనలు 12 తాళ్లపాక అన్నమాచార్యు 
శృంగార సంకిర్తనలు ఢీ 
శృంగార సంకీర్తనలు 


శృంగార సంకీర్తనలు 


"౨ 096౦ ఎ 6౮ ౪౮౫ ౩:౫ ఆ ౧౫ = 


శృంగార సంకీర్తనలు 


జా 
లు 


అధ్యాత | శృంగార సంకీర్తనలు 


జడి 
(జా 


శృంగార సంకీర్తనలు 


జాతే 
టిం 


శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


అధ్యాత్మ సంకీర్తనలు 


శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంక్షీర్తనలు 
శృంగార సంకీర్తనలు 





ఇ 


శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


శృంగార సంకీర్తనలు 


“శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 





* తాళ్లపాక పదసాహిత్యం మొదటిసారిగా సమ(గ్రంగా పునర్ముద్రణచేయ 
బడుచున్నది. ఈ సందర్భంగా సంకీర్తనల సంపుటాల సంఖ్యలు క్రమపద్దతిలో 
ఉండాలనే వుద్దేశ్యంతో మార్పులు చేయబడి, పై పట్టికలో చూపబడినవి. పై పట్టికలోని 
మునుపటి సంఖ్య వరుసలో సూచింపబడిన 33, 34, 35 సంపుటాలు ఇంతవరకు 
ముద్రింపబడలేదు. ఇప్పుడు ప్రథమంగా (ప్రచురింపబడుతున్నాయి. అయినప్పటికి 
ప్రస్తుతం 1998 సం॥లో క్రొత్తగా 1వ సంపుటం నుండి ఇవ్వబడిన (క్రమ సంఖ్యలు ఈ 
ప్రథమ ముద్రణ సంపుటాలకు చేర్చబడినవి. వివిధ దశలలో 5, 6, 7, 8, 9 సంపుటాలు 
ప్రస్తుతం 1, 2, ౩ సంపుటాలుగా [గ్రహింప వినతి. వివరములకు ఆయా సంపుటాల 
పీఠికలు చదువగలరు. ఈ మార్పును సహృదయ పాఠకులు గమనించగలరు. 


పీఠిక 


ల 


మఠ మూడవసారి నన్నీకీర్తనల పరిశోధన కార్యమునకు లాగుకొని 
తెచ్చి పెట్టి శ్రీ శ్రీనివసు(డు తన విచిత్ర సంకల్పమును వెలయించినాండు. 
శ్రీ తిరుమల _ తిరుపతి దేవాలయ ్రీ కార్యసళకు అధ్యత్షులైన శ్రీ కల్లూరి 
చంద్రమౌళి మహాశయులున్సు, కార్యనిర్వాహపలగు శ్రీ బి, నరసింగరావు 
మహోదయులున్సు ఆ [శ్రీనివాసుని రెండు దీర్చ దృఢభుజములు + నమ్న బంధించి 
పెట్టినారు, ఆ విశ్వాసప్ప(గట్టు పండి తప్పించుకొనలేక్‌ తల వంచినాను. వారికి 
నా హార్జమైన ధన్యవాదములు. 


ఈ గొప్పపనికి నాకు చేదోడువాదోడుగా చారు శ్రీ వేంకటేశ్వర సం స్టృత 
కళాశాల యందలి ఆంధ్ర - సంన్కృృల = సాహిత్యోపాధ్యాయులగు శ్రీ గొరి పెద్ది 
రామసుబ్బళర్మ, శిరోమణి = విద్వాకాంగారివి ఏర్పజుచుట నా యదృష్టము ఫ్రీ 
శర్మగారు అష్టావధానము, ఉభయ భొషలందును ఆశుకవిత, మంత్ర తం 
శాస్త్రములు ఆయుర్వేదము మున్నగు పలువిషయములలో పరినిష్షితులు : నిష్క 
ల్మషమై నిష్పక్షపాఠ మైన మేధ్య ప్రామాణి మైన దృష్ట, అత్మార్థమైన సదావార 
సంపత్తి గలవారు; ఈ పర్లెపట్టులందర దేసితెలుగు నుడికారములు చక్కగా 
నెరిగినవారు, మీ/దు మిక్కిలి నా మెడ నుస్పిగమైన హృదయము గలవారు ; 
కార్యోత్సాహపూర్జులు. ఇ(క కౌవలసినదేమి ? 'యఠాశ కిగా పుయత్నింతును. 
తక్కిన బరువు శ్రీనివాస్తువిది. 


ఈ * కాళ్ళపాకగారి గేయురచనల " ౧౫వ సంప్పటమును సంస్కరించి 
వ్రకటించిన శ్రీ డాక్టరు పి, టి. జగన్నాథరావుగారే ఈ సంపుటమును గూడ 
మ్యుర్రణకు సిద్ధపజ్‌చి యుండి, ఇదిగాక పెదతిరుమలా చార్యుల సంగీ ర్హనములు 
గూడ రెండు సంబృటములుగా వారే సిద్ధపరిచి యిచ్చినారు. వారి యేర్చామ్మప 
రము పెదతిరుషులా నార్యుల సంకీర్తనల ఫై సంప్త్పటములు ౧౯౭దవ్క ౨౦-దవ 


సంపుటమలుగాను, ఈ అన్నమౌచాంా సంకీర్తనంది ౨౧ టవదిగాను ప్రకటింప 


2 


వలననవి. కావి రాశయందును కాద్యగుణమునందును చాలా గొప్పవైనవి 
పదకవితాపితామహు(డగు ఆసంకీ ర్తనాచార్యుని కృతులు. కనుక దానిని పూర్తిగా 
ప్రకటించిన తరువాత ఆయన పుత్ర- పొడశ్రల రచనలు (ప్రచురింపందగునవి, 
ఈ సంకీర్తనల ప్రకాశనమునకు పిరామహులైన శ్రీ వేటూరి ప్రభాకరళా్త్రిగారి 
యభిప్రాయము. దాని యౌచిత్యమ ను గ్రహించి వారి తరువాత ఈ పని సాగిం 
చిన థ్రీ ఎ. వి. (శ్రీవివసాచార్యులును నేనును ఆ వరవడిలోనే నడిచితిమి, అట్లు 
అన్నమావార్యుల అధ్యాత్మ -- శృంగార సంకీర్తనలు రేకులలోని క్రమము 
ననుసరించి ఈ (గ్రంథమాల ౪వ సంపుఇమునుండి ౧౪వ సంపుటము దా(క 
౧౧ సంపుటములుగా వెలువడినవి, ౧౬వ సనంపుటముగా థీ బ్రీవివాసాచార్యులు 
చిన్న తిరుమలాచార్యుల సంకీర్తనలను పూర్తిగా (ప్రకటించీ మరల ౧౭వసంపు 
టముగా అన్నమాచార్యుల రచనలనేే న్మకమముగా సాగించిరి. ఇప్పుడు మేము, 
థ్రీ జగన్నాఠరావు?రు ౨౧ వదిగా నిర్దేశించిన అన్నమాచార్యుల శృంగార 
సంకీర్ధనల సంపుటమును ౧౯ వదిగా ప్రకటించచు. రా(టోవు సంపుటములలో 
ఆసమ్ముమునే కడదా(౮ నీందయు నంకల్పము చేసితిమి, (శ్రీ జగన్నాథరావుగారు 
సిద్ధపజిచిన పెద తిరుమలాచార్యసంకీర్తనల రెండు సంపుటములును ఆ తరువాత 
పరిగ్రహింపవచ్చును. అది 'నందోరాజా భవిష్యతి దంటి మాట. 


ఈ సంపృటమున లన్నమయ్యగార కృంగార సంకీర్తనలు ౫౩౮ గలవు, 
ఇవి సాధారణపురేకులలో ౫0౧ మొదలు ౬౦౨ ల దా(క నున్న వానిలోవిచ్ని 
ఇందు ౨౧ మొదలు ౩౦ వజకుకు గల పది రేకులు లేవు. రాగలేదముతో 
మాత్రము రేకులో పన క్రములై న రెండుకీ ర్తనలు ఒకళూరియే (ప్రకటింప 
బడినవి. ఆ ఎషయము అక్కడ [క్రింది సూచికలో సూచింపంబడినది. 


ఈ సంపుటమంవలి పాటలను జ్యాగత్తతో రేకులవ్రాంతతో పోల్చి సరి 
చూచి సిద్ధపబుచుట జరిగినది. [ప్రకరణమ్ము చాక్యసందర్భము పాటచరణము 
లందలి. .ళబ్దార్థముల పొందిక ఆ రేకులందలి లిపిపద్దతి _. మొదలగు వానిని 
గమనించి (శ్రీ ప్రభాకరశాస్త్రిగారిపర్ధతినే పాటల పాఠముబు సమకూర్చంబిడిన వ. 
ఇట్లు చేయటలో శ్రీ జగన్నాథరాపుగారి పాఠములు అందందు కొంత సవరింప 
వలసివచ్చినవి. కాని ట్రీ రావుగారి పరిశ్రమమే మా కీ సంప్పుట పరిష్కరణమునకు 
మూలవస్తువుగాన వారికి మా ధన్యవాదము రిందు చెల్లించుచున్నాను. 


వై 


నేను సరిచూ౨ వ్రకటించిన ౧౨వ సంపుటమున్వు “ తొల్లియును 
మథ్ధాకు తొప్టైలనె ” అను అన్నమాచార్యసంకీ ర్తనము పొరపాటున లుప్తమై 
యండినది. థ్రీ ఉదయగిరి శ్రీనివాసాదార్యులు దానిని గమనించి తాము (పక 
టించిన ౧౭వ సంపుటపు పీఠిక (పు. ఇ)ఎలో పునరుద్ధరించి చూపినారు. నాయీ 
చేతస్పును చూపినందుక, అంత మధుఏమైన ఆసంకీర్తన నా మూలాన 
అంతరించి పోనీక మీ6దికెత్తినందుకు వారికి నేను కృఠజ్ఞు/డను. 


శ్రీ శ్రీనివాసావార్యులు ప్రకటించిన ౧౬వ సంప్పటపు పీఠికలో కొన్ని 
యభధిప్రాయములను వెలువరిచి యున్నారు. వానిళో ముఖ్యమైన వానిని గూర్చి 
నాకు( దో(చిన మాటరిందు సం[గహించుచున్నాను : 

(౨) చిన్నన్న --పదకర్హ 

'పెదతిరుమలాచార్యుల నాల్గవ కుమారు(డు రరచంగళనాథటండు 
చిన్నన్న-కూడ కొన్నిసంకీ రనములనురచిం ఎ యుండవచ్చుననియు అవి ఇంకను 
లభింపవలసియుస్నవనియు, నేను సస్వరముగా ప్రకటించిన “తాళ్ళపాక పాటలు" 
తొలిసంప్పటిపుపీఠికలో (వ్రాసితిని, (పు. ౨) “చిన్నన్న ద్విపద కెజంగును” అను 
తెన్నాలి రామకృష్ణుని మాటకు ద్విపకలు రచించుబ యందు చిన్నన్నకు అభిమాన 
మెక్కువ అని మాత్రమే అర్హము చెప్పందగును గాని తక్కిన రచనాభేవముల 
నతడు చేయలే 5ని కాని చేయలేడని కాని చెస్పంఎగము. అఫ్లే “పన్నుగ6 బెవ 
తిరుమలయ్య పచములకెజ(గున్‌ * ఆను పై కందము రెండవ వాళ్యమునకుసు 
పదములు తస్ప ఇంకేమియు అతడు రచింపలేవని చెప్పలేము గదా! అకని 
రగడ వృత్తశశకము,. నీతి సీసళతకము మొదలైన ధిన్నరచనలను మన 
మెబుంగునుము.. అతని *డ్విపవ హరివంగము ' వలె చిన్నన్నపవములును 
కాలవళమున చెలికి రాాపోయి యు౨డును. కాక్క రంద్రి అన్న, అంనజును 
పదముల పం ఖ్యముగా అకృుళముా రచించి లోకమును సమ్షోహింపంజేయుగుం 
డ(గ్సా చిన్నన్నవంబి మహాకవికి ౨ వాసన :2 యుచ్చౌాహము, తా(కకుండునా? 
మరి చిన్నన్న మేన మర.ది రేవబూరి చెంకటార్యుండు శ్రీ పాదరేణు ప్రభావము 
నందు (౧౧౨౫౨) “మా కాపలపాక చిన్నన పవంబులు పొడిన నాడె నర్పరాట్యైల 


విభుండు” ౨౨ సగర్వముగా చెప్పుకొన్నమాట నమ్మరానిదని శ్రీనివాసాదాల్యుు 


శే 


_ఎభిప్రాయము. దానికి కారణము వెంకటార్యుండు “శకుంతలాపరిణయము" 
నందు పెద తిరుమలాదార్యుల కుమారులను" తార్మారుగా' చెప్పుట యవి వాళు 
సూచించినారు. (నం, ౧౬ = పీలిక పు, ౩౪) పెదతిరుమలయ్య కుమారులలో 
ముస్గువకి వేంకటనాథనామము గలదు. వ్యవహారసౌకర్యమునకై వారివి 
శ్రైమముగా. పెద్ద తిరు వేంగళనాభు(డు, చిన్న తిరువేంగళనాథుడు, కోనేటి 
తిన వేంగళనాథు(డు అని వాడినట్లున్నది, ఇంకను పెద్దన్న చిన్నన్న తిరు 
పేంగళప్ప అనియు వాడియుందురు. $కుంతలాపరిణయక ర్త ఇందు చేసిన 
“తార్మారు ' చిన్నన్నను కోనేటి తిరువెంగళనాథు(డన్సి కోనేటి వెంకటనాథుని 
తిరు వెంగళప్ప యనియు పేర్కొనుట మాత్రమే. ఇదొక్క పెద్ద లోవముగా( 
గొని శకుంత లాపరిణయక ర్త _ సమకాలికు(డై న మేనమర+ది _ చెప్పిన మాటనే 
తిరస్కరించుట తగదు, ఇస్లే “ తాళ్ళపాక చినన్న దందెమీ(టులుగావు ” * అల 
తాళ్ళపాక చన్నన్న రోమములైన తంబురదండెకు దంతులౌనె” ఆను ఆర్వా 
చీనులు చెప్పిన మాటలు గూడ వట్టి బూవరింపులని త్రోసివేయరానిపే. థ్రీ 
'పభాకరశాస్ట్రిగారు “చన్నన్నకు లన్న, తండ్రి తాత గొప్ప గాయకులు గాన, 
యిటీవలివారు (గ్రంథయిలంబట్టి చిన్నన్ననే యెజి/గినవారుగాన, వారి యోగ్యత 
నీఠనికి, జేర్చి చెస్పెయుండవచ్చును” లని భావించుటకు కారణము “చిన్నన్న 
గనాయపండనుట కిక్కడి రాగిరేకులలో(గాని గంథములలో(గాని యాధారములు 
గానరాపు” అనుటయే. కాని వెనువెంటనే “కాక యీత(డును గాయకు(డే మో” 
అని వారు తమ యూహను కొంత సడలంచుకొన్నారు. (అన్నమాచార్యచరిత్ర 
పీలక్క పు, ౯౫) వారిది [ప్రామాణికచిత్తపృత్తి. చిన్నన్నను కవిగా మాత్రమే 
యితరులు పొగడుట ప్రాధాన్యవ్యపదేళమంతే. అతండు యోగి యవియ 
ఎవరును పేర్కొనినట్లు కొనరాము. కాని పరమయోగివిలాసము రెండవ 
యాశ్వాసమున శ్రీ భక్తి సారచరిత్రమున చిన్నన్న వెలువరిచిన యోగవిజ్ఞానము 
అసాధారణముగా నున్నది. ఇంక నే యే విద్యలలో యెంతెంత ఆతని ప్రతిభ 
ప్రవహించెనో మన క్రేమెబుక ? 


చిన్నన్న సంకీర్తనంచన చేసినాండని నేను భావించుటకు ఆతనివని 
గాయకసంప్రదాయమున నిలిచి నే(టికి లభించు రెండుకృతులాధారమనవి వెనుక 
సూచించీతిని. (తాళ్ళపాక పాటయి౧ సం, పీశిక పృ, ల) ఆవియీ శతాద్దాదిలో 
సుబ్బరామదీక్షితులు రచించిన ':0గీతసంప్రదాయప్రచర్శిని' యందున్నీతము 
ల్తెనవి. ౨ ఎబట్లున్నవి :; 


ర్‌ 
[ 1. కీర్తనము = కంకరాభరణరాగము - అటతాళము --- తాళ్ళపా।౦ చిన్నయ్య ] 


ప॥ శ్రీహరిపాద తీర్ధ మే _ చెడని మందు 
అ ॥ మోహపాశమును గోసి _ మోక్షమిచ్చేమందు 
చ॥ ౧. గౌరమై కాయని మందు - కడు చల్లజేసేమందు 
కారమై కంటగించని -_ కమ్మని మందు 
నూరవి పూయని మందు _ నునుపు కనిన మందు 
వేరులెల్లంకులు లేని _ వెలలేని మందు. ॥ శ్రీహరి ॥ 


ఎ. గురుకైన రోగముల _ గుణముజేసే ముందు 
దురితమ్ములెడదా పే _ దొడ్డ మందు 
నిరతము బ్రహ్మాదులు -_ నిలిచి సేవించే మందు 
నరకము చొరనీయని _- నయమైన మందు ॥ శ్రీహరి ॥ 


౩. పొంకముతో గుణముల _ పొందజేసే మందు 
మంకుబుద్ధిని నెడదాపి-- మన్నించే మందు 
పంకజాక్షప్రసన్న - వెంక టరాయనిమందు 
శంకలెల్ల పోగొట్టి _ సంరక్షించే మండు, ॥ శ్రీహరి ॥ 
(వథమాభ్యాస పున్తకము - పు. ౧౦౧) 
[2. కీర్తనము - కౌంటోజిరాగము - దుంవతాళము --- లాళ్ళపాకం చిన్నయ్య ] 
ప॥ నామొరూలింపవే_అయ్య ఎంకటరిమణా-నామీద దయలేదా 
అ॥ యపేమతో నేటికిని.45 ణాగతలాణ-చబిరుదు పోనాడతగునా_ వోస్వామీ 
చ॥ ౧, కరి మకరిచే బిక్కింగాసిదిడి మొరలిడగంగాచి రక్షించలేదా 
నరమృగాకృతిబూని_ప్రహ్లాదుకొరకు దాంనవనాథు చీరలేదా 
పరగ [ద్రోపదిమాన-భంగంబు గాకనే-పలు వలువ లొసగలేదా 
మరచితివోఆ నాటి.” ర్య పధావంబు-మరయంన్నచంద మేమీ-వోస్వామీ ॥నా॥ 
౨. ముంన్ను రక్కసవాధచే-ఛభయార్ల్హులై నంమునుల కభయము లియ్యవి 
పంన్నుగా లాకగృహాగ్నిచే బదకుండ - పొండపుల వెడలింపవా 
మొంన్న నీ శరణుజొచ్చిన ఏలిషణు లంక. కెంన్న రాజుగ జేయచా 
ఫంన్నుడని భాగ్కోపహీసుడని నంన్నుదలచింర్రీగంట జూడరావా - 
వోస్వామ్‌ (నా ॥ 
౪0! 13-52 


(6 


౩. గోపకుల మేరకు పరాకుసేయక నాడు. కొండ వేలెత్తలేదా 
ఆపత్ప్రసన్నుడని జనులు పలికిన పలుకు = లకట దబ్బర లాయెనా 
నాప్పంణ్య మో లేక నిత్యోత్సవానందం-మహిమచే మరచినావో 
యాపట్ల అల మేలుమంగ వేంకటరమణ - యెవరు నంన్నాదరించేరు 

వోస్వామీ ॥నా॥* 

(సం, (ప్రదర్శిని; థా, ౨, అనుబంధము 8, పుట ౫౨.) 

ఈ రెండును చిన్నన్నవి కావని తీర్మానమగువణకు నన్నెవరును ” పెడ 

దారి "ని పెట్టలేదని ఇది “ దురభిప్రాయము ” కాదని సహృదయులు భావింప 

గలరు. కనుక “చిన్నన్న కేవలము కవిత్వము చెప్పినవా(డే యనియు పదములు 

రచించీ పొడినవాండు కాండనియు ” ట్రీనివాసాదార్యుల వల దృఢముగా నేను 

తెలియలేను. 1 

ఈ సందర్భమున “తాళ్ళపాకవారి పదములు. మరి మూడు నా దృష్టి 

కందినవి, కర్తనిర్దేశము లేదు. చెన్నప్పరి వీణ రామానుజయ్య ఆను పండితుడు 

౧౯౧౨ వ నంవత్సరముస చించి మద్రానులో ప్రకటించిన * సంగీత సర్వార్థ 

సారసంగహము" నందు ఇ౨ కలవు. (పు. ౧౪౨) ఆ పుస్తక మిప్పుడు 

దుర్లభము గనుక ఆ పాటలు నశించిపోకుండుటకై యిందుద్ధరించుచున్నాను, 
యథామూలముగా ; 


* సాహిత్యము మ్యాతమే యధామూలముగా ఇంయ చూపితిని. న్వర రచన విస్తర 
లీతిచే వదలితిని, _1-వ పాటలో *శ్రీపతిపాద* అని నేను “తాళ్ళపాక పాటలు' 
పీఠికలో వాయుట చేతప్పు, ఈ రెండే తాళ్ళపాకవారి పాటలలో సాంప్రదాయిక. 
న్వరముతో నేటికి లభించునవి, 

థల శాళవాకము చిన్నయ : ఇతడు తెలగు (ద్రాహ్మాణుడు, వెంకటాచలపతిభక్తుడు 
తిరుపతిలో నుండినవాడు.  వెంళటరమణవిషయమై భాగవత సర్మపదాయముగా 
వాడుకలో గల ఉత్సవపద్ధతి నేర్పజచిన పుణ్యపురుషుడు, _ దానిలో _ తోడయ 
మంగళము, మంగళము, శరణు, హెచ్చరిక, కీ రనములు, ధూపదీపాలంకార 
నై వేద్యాద్యుపచారముల కీర్తనములు, సవ్వళింపు, దివ్యనామ సంకీర్తనము” 
వసంతోళ్సవముల కీర్తనములు, స్వామిని మేలుకొలుపుటక్తై కీర్తనములు ఇవి 
మొదర్రైనవియు నణగియున్నవి. ఇది గాథ విడికీర్తనములును గలవు, ఇతని 
భక్త్యాతశయమువలిన మాటిమాటికి వెంక టరమణుడు ఇతనికి సాజ్షెద్ధర్శనమిచ్చి 
మాట్లాడినట్లు పెద్దలు డెప్పుచున్నారు. భజనపద్ధతికి యితడే మూలపురుషుడు ” 
(సం. .నం, (ప్రదర్శిని, వాగ్గేయకారుల చర్విత, లావ పుట.) _పైసుబ్బరామదీక్షీతుల 
మౌటలు గాయకస్రపంచమున చిన్నన్నకు గల సొర్మపదాయిక స్ట్థానగొరవమును 
నృష్ట పరుచుచున్నవి. 


(3 


+ 
[ 1. గొళిపంతుంగం - ఆట చాపుకాళం --- తార్గపాకవారి పదములు ] 

ఏరీతి బొంశేవురా నాసామి , ॥1ప॥ 
ఏఠీతి బొంక్రేవు ఇదుగో నీభుజమును : దేలిన పనప్పనిగ్గులు 


సీమేనెల్ల : జారిన కుంకుమ జగ్గులు 1 సీరెప్పలపై : పేరిన కా 
టుక కస్ధులు వేజంగిరాదు ! రారాయేటికి సగుణ నాసామీ, ॥ల॥ 


. ఎందుకు తక్రేవు మందగమనలతో పొందసేయ నంటివి 


పొందులు జేయగ బోకుంకే మేడది సందిటగాజుల కోతలు 
నీమేనెల్ల చిందినగం భపుపూతలు 1 నీ పెదవుపై కందిన కెంపుల 
పూతలు । చెక్కిట చెలువొందిన కస్తూరి గీతలు । నాసామి. ॥1ఏ ॥ 


. నిన్ననాతోనల్ల నీరజముఖియింటి _ కెన్నడు పోనంటివి ॥ 


ఎన్నడు పోకుంకే యిదీగో నీచెవినంటుకున్నది ముక్కర నొక్కులు | 
నెత్తురు గమ్ముచున్నది రొమ్మున పెక్కులు । నీనాలుకపై సున్నము మిం 
చిన పొక్కులు । నీనిడువాలు కన్నుల విద్దరసాక్కులు 1నాసామి. 1ఏ॥ 
నిక్కమువేణంగి విలయుడ | ననుగూడి యెక్కడ పోవంటివీ 

యెక్కడ పోకుం టే యిదుగో నీ గళమున చొక్ట పుచందురు కూనలుః నీ మేనెల్ల 
చిక్కిన చెమట నలు । నీశిలలోను సొక్కినపువ్వుల సోనలు! నన్నంటకు 
మిక్కిలి నామీదానబు | నాసామి. ॥1ఏ॥ 


(ఓ శేదారగౌళరాగము -_ రుంపకాళను |] 


భామ శృంగారించు భావమే యందము ॥ప॥ 
కాముని రతిపాట కాంతకీలాగు ॥౮ఆ॥ 


౧. పూవొకటి వికసించె పున్నమచంద్రునివలె పూమీవ మరికెండు పూలుబూ ౧ 


రెండుపూవులనడుమపూ సెనొకపువ్వు పూవుకిందముప్పది రెండుపూమొగ్గలె శె. 


. పక్షియొక్కటివ్రాలె భదేభమనగాను పచిమేదిను తెండుపక్షులాయె౯ 


రెండుపవ్లుల నడుమనే గ్రాలెనొంపమీ వదీతోజోడుగా పరికెనొరపక్షీ, 1 ధా॥ 


, చిగురెత్తునే రెంటి చెందామలోయనన దిగుడుమునను. శండుచిగురు లె త్తె-- 


చిగుదుటోవీయింట శ్రీ వంద కుడు చిిసటరోప షే నెచెలక 


గ 
(8, కేదారగొళరాగము రుంపెళాళము ] 
ఎటువంటి రాజీశ మే చెలియ నేడు 1ప॥ 
రటకటా 'యెందైన కంటిరా మీరు ॥అ॥ 


౧. గోరంట్ల సీమ పెనుకూటంబుమూకచే భారంబుదుర్గములు వట్టుబడెను 
నారెనా రెకు మధ్య దేశంబు బయలాయె చేరిమధురాపురము సూరలటుబోయె౯, 


ఎ కదిసియట్టిట్టాయె కాశ్ళీరమండలము. నెరిచిక్రు వడెను కుంఠలరాజ్యము 
వరపచీకాకాయె నెరికుంభకోణంబు తురుపుగాయల గోలకొంగలోనాయె౯. 


౩, వింతపూర్వుల పూర్వులిడదండువిడిచిన కొండతా మెరకోలన కోలుపాయె 

నంత ్రీవెంక పేశుడల మేల మం గజేరి సంతము కల్యాణస్మామాజ్య మేలె౯ా.” 
(౨) పాటల స్వరముల లేఖన పద్రతి 
స్వరవిన్యాసముతోడ కీర్తనలు వ్రాసి పెట్టు గొ నుపద్ధతి మవదేశమున ఇటీవల 
వ్యాప్తికి వచ్చినదని సంగీతి విద్యార్థులును విద్వాంసులును ఎలు(గుదురు. 
ఆమాటయే నా తాళ్ళపాక పాటలు” మొదటి సంప్పటమున (పు. ౬) నేను 
నూచించితిని. ఆ విషయమున ్రీనివసాచార్యులకు కొంత సందేహము 
గలిగినది, దానికి కౌరణము వారు శ్రమించి బయటికి/దీసిన రెండు పెద్ద శిలా 
ఫలకములు, అవి తిరుమల (] సన్నిధి “చంపక ప్రదక్షిణము ' మొదట నుండిన 
న(ట. సస్వర సాహిత్యవిన్యాసమును అప చూప్పచున్నవి, తిరుపతి సంస్కృత 
కళాశాల నూవరణములో పడియున్న ఆ ఫలకములను నేను సలుమారు చూచి 
నాను, ్రాత చాలా భాగము అఆరిగిపోయినది. కనుక చదువుకొనలేక పోయితిని. 
ఈవల శ్రీనివాసాచార్యులు (ప్రయత్నించి వాని ప్రతిబింబములు దీయించి యీ 
గంశమాల ౧౬వ సంపృటమున ప్రకటించుట ళ్లాఘ్యమైన పని. ఆ ఫలకముయ 
చిన్నతిరుమలాచార్యులే చెక్కించి నిలిపినాండని లతని “సంకీ ర్రినలక్షణము "నకు 
లక్ష్యములందు చెక్కినటున్నవని వారు వాసినారు. (నం, ౧౫.111, ౧౬.౩౩౨౩: ) 
“[* ఈ కృతులలో మొదటిది తాళ్ళపాఎవారిది కాదేమో వేంక పేళమ్ముద దానికి 
లేదు. వేణంగినిలయుని పేరున్నదీ. మరి తాళ్ళపాకవారి పాటలలో రేకులలో గౌళివంతు 
రాగము కొనరాదు. భాష - ధావములు రెంటును కొంత తరువాతి కొలమును సూచించు 
చున్నవి. తక్కిన రండును తాళ్ళపాక వారివి కొవచ్చు.] 


ఏ 


ఆ విషయములింకను నిర్టరింపవలసినవి, ప్రతీవింబములు గూడ నా దృష్టికి 
చాలా అన్పష్టముగానే యున్నవి. “తరువాతి సంపుటమున నీ శిలాఫలకముల 
పాఠము వివరణములతో పాటు ప్రకటించుటకు యత్నింతును” (సం, ౧౬-౩౬) 
అన్న వారి సంకల్పము ఇంకను కొనసా(గలేదు. ఆ వివరముల వ్యాసమును 
డయయుంచి వారు మాకిచ్చినచో కృతజ్ఞతతో రా(బోవు సంస్పటములందు వారి 
'పేరనే ప్రకటింప(గలము. 
ఆదియట్లుండనిత్తము. స్వరసాహిత్యలేఖనమును గూర్చిన నా యి 

ప్రాయమును కొంత యిక్కడ వివరింపవలసియున్నాను. పాటస్వరములను 
సరిగమపధని అను సంజ్ఞలచే గుర్తుగా (వాసి పెట్టుకొనుట చాలా ప్రాచీనమైన 
సంప్రదాయమే, మరియు సహజముగా ఆవళ్యకమైన పద్దతియే. ౧౩వ శతాద్చి 
లోని నిశ్శంక శార్తదేవుండే తన సంగీత రత్నాకరమున ప్రాచీనమైన పాటలు 
కొన్ని సస్వరముగో విలువచేసినా(డు, అది నాకు సరిచితచర మైన విషయమే. 
కాని ఆ పదత్సి వేవబుష్కలవలె ప్రత్యక్షరమునకును నియకమై వ్యాకరణ 
నిబస్హమైన "స్వరనం యోజనము గల్గి, మార్పులకేమూత్రమును అవకాళమియ్య 
రాదని వియమింప(బడిన గీతముల విషయమున మాత్రమే కొంకరాలము 
వ్యా ప్తిలోను౦డినది. సంగీతకత్నాకిరమున _ వై పాటలు బ్రహ్మచేసిన శీవస్తుతు 
లన్ఫి వానిని మార్చుట వేదస్వరములను మార్చిన స్తే పాపహేతువగునని కాసింప 
బడినది, అది మాన్గసంగీత విధానము. ఉపవేనమను ప్రతిష్టను సంగీత వివ్యకు 
నిలంచెట్టుటనై. చేసిన పని యది రాని సస్పస్వవములు మ్యాతమే. కరిగిన 
సామ వేవముననే గానవిషయమున ఎన్నో విభేదములేర్చడినవ. ౨-౪ స్వరములు 
చూత్రమే కల బిగ్యజుర్వేదములందు మతము ఎరట్టుదాటు కృతర్భత్య మైనను 
అందును విభేవములు నెలకొనక పోలేదు 65 _౨ [తులవరకు స్వంభేవ 
ములు పెరిగి మూండు స్థాయులు గలిగి వాడ వి౮ంచ సంవాడానువావదముల 
స్వాభావిక సంబంధమును గమనింపవలస్కి లయభేదములై ము అసంఖ్యతాళము 
లును గలిగి రక్తిప్రధానముగ్భా రాగళదములతో, గమక విన్యాస ఒలాసము 
లతో, నిబద్ధానిబద్దరూపములతో, విచ్చలవిడిగా సెరగిన సంగీతమును గ్రా(తికు 
లొంగ(దీయుట సాధ్యము గాకపోవుట వింతెగాదము. తిమువాత వివివరముగా 
'పచారములోనికి వచ్చిన * దేశ" ప్రబంధములు ఎన్నో ఇట్టి అక్షర స్వర నియమ 
ముతో వ్రాత కెక్కినట్లువ్నద్చి గాని పైకారణముచేతి నే ఆపన్నియు ఇంచుమించు 
అంళరించీపోయిన౨.. గీతములు స్వరజతులు, వర్వముల్కు మొదలగు కొన్ని 


10 


రచనలు మాత్రమే నేంటికి స్వరము మొవలు కంఠపాఠము చేసికొని సాధింప 
వలసినవిగా వ్రా(త కెక్కినవి. మరి సాహిత్య (ప్రధానమై, అర్థభావో[దేక ములకు 
తగినట్లు స్వరములను లొంగ(దీసి పొడవలసిన క్రీర్హ్తనలు - పదవర్ణములు మొద. 
లైనవ్సి వినువారి నాకర్షించుటకు వివిధ ర క్తిమార్గములు కల్పించి పాడవలసినవి, 
నోటిపాఠముగానే ఇంకను సా;గవలనియన్నవి. ప్రదింధములంతరించి సంకీర్త 
నలు వ్యాప్లికి వచ్చిన ౧౫-౧౬ వ శతాద్దులలో సాంప్రదాయికముగా తాళ్ళపాక 
వారును కొన్ని ప్రబంధములు రచించియుందురు. అట్టి స్వరప్రధానమైన కొన్ని 
రచనలే పై శిలాఫలకములతో వ్రాయించి నెలకొల్పినారని ఊహింతును. పల్లఏి 
చరణములు లను రెండంగములు మాత్రమే కల సంక్రీ ర్తనవలె. గాక్క ఉర్గాా 
హము, ధ్రువము. ఆభోగము మొదలగు ప్రబంధ ధాతు 'వుల పేర్లు ఆశాసన 
శిలలలో కానవచ్చుట్క, సాహిత్యము చాల మితముగానుండి సామ వేడమునందలి 
*స్తోభ 'ముల వంటి అయ్యం-వయ్య-తియ్య-అంవో అను నక్షరములు వి స్తరముగా 
కంటికి తోంచుట, ఇవి నాయూహకు కారణములు. సంకీ ర్తనములు గూడ 
సస్వరముగా ప్రకటించు తలంపృండెనేని యీ తామ్ర శాసనములలో కొన్నింట 
నైనను కొన్ని సంకీర్తములనై నను అట్లు చేయలేకపోయిరా. పె్ద-చిన్న 
తిరుమలయ్యలు ? మరి పవములు, కీర్తనలు సూళాదులు మొదలగు 
తర్వాివారి అర్థిధావప్రధానరచన లేవిగాని సస్వరముగా _ వ్రాసినవి తెలుగు 
కన్నడభాషలలో ఒకటియు నాకంటికందలేదు. నాయెజీ(గినంతలో ౧౯వ 
శతాబ్ది కడపటిభాగమం దే సుమారు అట్టి ప్రయత్నము జరిగినది. నా సంగీత 
ప్రథమాచార్యులై న శ్రీ కరిగిరరాయలు మైసూరిలో, సుబ్బరామ దీక్షితులు ద్రవిడ 
దేశములో అటి ప్రయత్నము చేసినవారిలో నగ్రగణ్యులు, వారి శిష్యపరంపర 
ఇంకను ఆపని ముందుకు సాగించుచున్నది. 'దానివలన ఇప్పుడు కొంత 
స్పష్టముగా పాటలను స్వరపజవట సాధ్య మైనది. 


(ఇ) సంకుసాల నరసింహకవి తాళ్ళపాఠవా(డా 7 


“కవి కర్ణరసాయిన ' కృర్తయగు సంకుసాల నరసింహకవివి గూర్చి 
అన్నమౌచార్యులకు పెద్దార్యయందు జన్మించిన నరఫింహకవియే అత (డన్న 
బ్రీనివాసాదార్యుల నిస్సం దేవామైన నిర్ణయము (సం. ౧౬-పు,క)ొగూడ ఇంకను 

. చేయమంది ప స్త్‌గారు ః 
గొంత నాన్ని చేయంనగినది. శ్రీ ప్రభాకరశాస్త్రిగారు మొట్టమొదట లట్లు 
గావచ్చునని యూహించినవారు గాని నిష్టయించినవారు గారు; (అన్నమా-చరిక, 


11 


వీరి, రా౧ంల౪) ప్రానూణికమైన వారి చరిత్ర విజ్ఞానమునకట్లు నిశ్చయించు 
సాధవములు చాలవు గనుక. నరసింహకవిదిగా పైగ్రంథమొకపే మనకు 
లభించినది. ఆందత(డు తలిదండ్రులు కులగో[తములు మొదలగు తన విషయము 
రేవియు పేర్కొనలేదు. భిట్టపరాశర శిష్యుడనని మాత్రమే తెలిపెను, అది 
అతని శ్రీవై ప్రవసంబంధమును. దెలుపును గాన్కి ఆ శిష్యత్వమెట్టిదో తెలుపదు. 
ఒాణ ౬ 
'విశిష్టాద్వెత సిద్ధాంతమందు భక్తి శ్రద్రలు అతనికుండినవనవచ్చును గాని, కృత్యాది 
దిహా యణ వాత ట్రై 

లోని శవ గణేశ స్తుతి చేయుటచే అతని మతశ్రద్ర అన్నమయ్య, చిన్నన్న 
మొకలగువారి యఖిని వేళమువంటిదిగాక, పెద్దనామాత్యుండ్కు రామకృష్ణుండు 
మొదలై నవారి. దానివలె కొంత సంక్రీర్ణముగా నే యుండినవనక్‌ తప్పదు. ఆత,డు 
అన్నమయ్య కుమారుడే మైయండీనలో ఇళ్లేల జరిగినడి? లక్షణ[గ్ర౦ంథము 
లందలి "' సుంకసాల,' ప్యవహారమునను ముద్రణమందును గల 'సంకుసాల' 

ఒకే కావచ్చునా? ఐనను ఆది *“నుంశేసుల'కు రూపాంతరమే యగునా? 
రాయలసీమలో. *సుంశ్రేసుల' అను [గ్రామములు మరికొన్నిగలవని వినికి. 
అట్లుండగా కడపజిల్లా పుఠివెందల తాలూలోని *సుంశేసుల'యే నరజంహకవి 


భ్‌ 


పేరుకంటినవని యెట్లు చెప్ప(గలము ? మరి ఆ *'సుంకేసుల' అతని “తాత గారిల్లు' 
అన్నవిర్ణయమున కాధార మేమి? నరసింగన్న సుంకేసుల నుండి అహోబము 
చేరి తదు మళగురువుల పప్రోత్సాహముతో గ్రీరంగము చేరినట్లున్నాడు (1/1 రి 
అని యూహింపనేల? అహోబిలముననే మఠము స్టాపించుకొని నరసిం 

పొసన చేయుచున్న నుత గురువులు శ్రీరంగమునకు పొమ్మని శిష్యుని ప్రోత్సా 
హింపనేల ? ఇట్టి పశ్నలన్నో ఇప్పుడు దొరకినవానికం కె 'ప్రజలములై న 
ఆధారములు దొరకనిచో తీరవు. 


(ఈ) తిరుమలలో దివ్శపబంధముల పారాయణము. 


మ. యూహలు ఇట్టివింకను కొన్నిగలవు. అన్నిటి 
క౦0టె ప్ర వ "ఈ ఎన్నమయ్య కీర్తనలు తిరుమలలో స్వామిసన్నిధిని 
చ్రావిడచే పూర్వమునుండియే గానము చేయ(బడుచుందెడివి, ౨ 
రతన క్రావిడాగచమునట గ్రవేవము లోన లగించినట్లున్నది.” అన్నది. 
(సం, 18.2%) 

ఇది చారా బరువ్హైన విషయము. దివ్య ప్రదింధములను పునరుద్ధరించిన 
శ్రీ నాయని యోగీళ్పుడండు ఆ గ్రేసూ క్షులను అన్ని వై ష్టవదేవాలయాలలోను 


12 


నిత్యనైై మిత్రిక పూజోత్సవాల కాలమున పారాయణము చేయవలసిన కట్టడ 
చేసినవా(డు. తిరుమల శ్రీనివాసులసన్నిధి (శ్రీవైష్ణవులకు పరమ ప్రావ్యములై న 
దివ్య దేశములు నాల్లింటిలోనొకటి. అట్టిదోట ౧౬ వ శతాబ్దిమువరకు ఆసూ క్తులకు 
అవకొళము లేకపోవుట యెట్లు ? అన్నమయ్య సూక్తులకుముందు ఏకృతులను 
పొడుచుండిరి ? అదిగాక చిన్నన్న పరమయోగి ఏిలాసమున నాథమునిచరిత్రము 
నందు (ఆ.౮; పు,౪౭౭) ఇట్లు (వాసెను. 

“* దివిజగానమున ( దద్దివ్యవ్రబంధ = నివహం౦బు తాళమౌనితముగా( దాడీ 
తన శిష్యవరులకందఅకు నాకృతుల - నొనరనవ్విధమున నుపదేశ మొస(గె 
నటుగాన న్మీదావిాగపాంతము ౬ - పటుగతి( దద్వంశపాలుర చేత 
వినుచుండు నెప్పుడు శ్రీ చేంకి పేశ్వటండు........” 


నాథమునిగారి కొలము ౧౦వ శతికపుటావి. నాటినుండి నే(టిదా(క 
పాంచరాత్ర వైఖానస సంప్రదాయములలో దేన్మిపవారము ఆరాధనము జరుగు 
చున్న యే విమ్ణుదేవలయమంరై నను దివ్మపదింధ పారాయణము లేకుండదు. 

తాళ్ళపాక కవుల చరిశ్రప్రభావములు రచనల, ఎంతో ఆకాలమున 
విరివిగా ప్రబలముగా దేశమున వ్యాసించియుండి యుండవలయును. వానిని 
సర్మగహించి ప్రకటించుట శ్రమసహిస్తువులై న ఉర్చాహులు తరుణులు చేయ 
వలసిన పని, శ్రీ ఉదయగిరి (శ్రీనివాసాచార్యులు ఆవిషయమున చూపుచున్న 
ఉత్సాహప్రయత్నములు శ్లాఘనీయములు, 

అన్నమాచార్యుల చరిత్రకు సంబంధించి యీవల నాదృష్టికి వచ్చిన 
విషయమొక్కటి ఇక్కడ ఉదాహరించుచున్నాను. 

సిద్ధనంజేశుండను వీరశైవ కన్నడ కవి *గురురాజచారిత్ర' అను తన 
(గంథమున లక్మిభక్తుండను కన్నడపదకవిని గూర్చి యీ విషయములను 
పేర్కొన్నా(డట. 

“ఇత(డు గారలదిన్న అను [గ్రామమునందలివా(డు. గురులింగ జంగ 
మారాధరు(దు. త త్వజ్జాని, చేదశాస్త్రప్పురాణ పారంగతుడు, పాంచాళ(కమసాలి) 
వృ త్తిగలవా(డు. ఇత౦డొకతూరి. శివాధిక్యమును స్థాపించుచు, శేత్రములను 
దర్శించుచు, “రాచవట్టి'కి వచ్చి అక్కడ తనయంగడి పెట్టి కొం౦ంతకాలముండి 
గంగాధరుడను శై చరాజును వీరశై వునిగా చేసెను, అక్కడనుండి ముందుకు 
ఎళ్ళినపుడు, ఎస్పవావాప్యండైెన తాళ్ళపాఠకం అన్నమయ్యయనువాంయయ తన 


13 


యిష్టదైవమైన యాగంటి యీశ్వరు ( వెంక టేశ్వరు)దే గొవ్పవాండు తక్కిన 
దేవతలు అనిత్యులు అని పదాలు కట్టి పాడుచుండుటను చూచెను. అప్పుడు 
అన్నమాచార్యు(ఢు లక్మిభక్తుని పాటలలో శృంగారరసము లేమిని ప్రస్తా 
వించీ విమర్శింపగా, అలక్మొభక్తు(డు “తన తిల్లిదంద్రుల శృంగారమును గూర్చి 
చెప్పెడువాండు సత్చు.తు(డు గాడు. అని ప్రత్యు త్తరమిచ్చెనట, ఆ తిరుపతి 
తిమ్మప్పచేత శివాధిక్యమును పలికించెనట.” 


పైమాటలు మైసూరి విశ్వవిద్యాలయమున కన్నడ '"రీడరు'గా నున్న 
శ్రీ ఎల్‌. బసవరాజుగారు రచించిన 'శివదాస గీతాంజలి" ఆను చక్కని (గంథపు 
పీఠికలోని వానికి (పు, ౧౧౪) అనువాదములు. వీరశై వుల పదసారస్వతమును 
గూర్చిన యెన్నో. ప్రామాణికములైన క్రొత్త విషయములు ఆ పీఠికలో సవిమర్శ 
ముగా సంగహింప(దిడినవి. ౧౮౮ శివకీ ర్తనలు పరిష్కరించి ఆందాయన 
పకటించినారు. 


పైవాక్యములందలి “గారలదిన్న' ఆనంతపురమండలమందు గుంతకల్లు 
రై లుమాగ్గమున అనంతపురము తరువాతి 'స్టేషనుగానున్న (గ్రామము గావచ్చును. 
కడపజిల్లాలో నేటికిని పసిద్ధమైన శైవక్షేత్రమైన "రాచవటి ' _ "రాయచోటి * _ 
కలదు. శైైవ-వైష్ణవ భకులకు ఆకాలమున ఇట్టివాదవివాదములు జయపరా 
జయములు జరిగినట్లు, వారెన్నో అద్భుతచర్యలు పవాడములు-_ ప్రకటించిన ట్లు 
“గంథగత మైన సాక్యమెంతో కలదు. అది ఆయా భక్తుల (శద్ధాబలమును 
యోగళక్షిని తెలుపును గాని పరతత్వస్వరూప నిర్ణయమునకు ఏమాతమును 
వనికిరాదనుట వి వేకళాలులందలును టపాంప(గల విషయము. చారిత్రికముగా 
ఇట్టీసం దర్భములు అనత్యములని త్రోసి వేయనక్కరలేదు. ఇంతకన్న ఫై 
సందర్భమును గూర్చి ప్రకృత మేమియు చెప్పలేము. 


ఇంతకంటె ఈ పీఠికను వి స్తరింపందినిలేదు. ఈ సంపుటము ముదణ 
మును ఎంతో చక్క(గా ఓర్పుతో విర్వహించి సహాయపడిన (శ్రీ తిరుమల 
తిరుపతి దేవస్ట్థానముద్రాళాలాదికారులకు హార్టమైన ధన్యవాదములు, 


నళ ప. ] ళృపల్లి అనంతకృష్ణశర్మ, 
క్రొరి-ఫాల్లుణ బహుళ ౧౨ కగు 
(ఎం180) తాళ్ళపాక సంక ్వనల పరిశోధకుడు. 


థ్రీకస్తు 


థ్రీ వేంక పేశాయ నమః 
భ్రీతాళ్లపాక 


అన్నమాచార్యుల శృంగార సంకీ ర్తనలు 


న లం. 
౧జ౬.వ.సంపుటనము 


స్వస్తిశ్రీ జయాభ్యుదయ శాలినాహన శకవరుషంబులు ౧౩౪౬ అగు 
నేటి క్రోధి సంవత్సరమందు తాళ్ళపాక అన్నమాచార్యులు అవతరించిన పదారు 
యేండ్లకు తిరు వేంగళనాథు(డు ప్రత్యక్షమైతేనుు అదిమొదలుగాను శాలివాహన 
శకవరుషంబులు ౧౪౨౪ అగు నే(టి దుందుభి సంవత్సర ఫాల్లుణ దిహుళ ౧౨ 
నిపధానకు తిరువేంగళనాథునిమీ(దను ఆంకితముగాను తాళ్లపాక అన్నమా 
చార్యులు విన్నపము చేసినళ్ళంగార సంకీర్తనలు. 


601వ రేకు 4౦0కరాభరణం 
వరుసలు వెట్టుక వై పుగను 
తరచు గతులచే( దనుప(గ రాదా ॥ పల్లవి ॥ 
వలపుల చెమటల వానలు గురియ(గ 
పలుమరు! దడిసనెను పయుదలు 
కొలువులో సిగ్గున. గొం ఇరింతులు 
మళ€ళొకరొకరినే మన్నించ రాదా ॥ వరున ॥ 


పాయపు మదముల పదనులు దొలుకరి 
చాయల కొప్పులు జారీనదే 
ఆయములు గర(గ అలసేరింతులు 
యీయడ మునుముగ నెనయంగ రాచా ॥ వరున ॥ 


పగటుల పులకల పదనులు నించ(గ 
సొగిసి చన్నుల? "సులు నెగడె 
జిగి. గూడిరిందరు (శ్రీ) వేంక శేళ్వర 
తగిలి ఇట్లా దయ దల౧చ/గ రాచా. ॥వగుని॥ | 


(శ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 
ఆహిరి 
వట్టి చేతలు సేయగ వచ్చేదేమి 
చుట్టరిక మేపొద్దు చూపుట గాక 
పంతమాడ నే6టికి బలుదొరవు నీతోడ 
యెంతై నా నూరకుంజేది యెొక్కుడు గాక 


చెంత “నొరయ నేటికి సిగ్గు లెల్ల, మెజియంగ 
మంతనాన!( 'దల(చయశేే మంచీది గాక 


నారె నవ్వనేంటికి ఖాణండవు నీతోడ 
మేరలు మీఅకుండుకే మెచ్చులు గాక 
ఆరీతి. గొసరనేల అలపులు జేర(గాను 
'తారుకాణగా ముచ్చుళకే తగవు గాక 


చెనక(గ నేటికి (శ్రీవేంక కేక నీతోడ.( 
జొనిపి "రెండుగన్నుల! జూచుట గాక 
యెనసితి విదే నన్ను నిన్నిటా మన్నించ(గాను 
తనువు( దనువు సోకి తనియుట గాక. 


నాదరామ[క్రియ 


నన్నే అట్టు సేతురు నడుమ మీరు 
కన్నుల నిద్దుర దేరి. గంటిరశే చెలులు 


చెప్పనా నే నప్పుడే చిత్తిణివాం డితండని 
చిప్పిల నెందో పొందు సేసి వచ్చెను 
దప్పి 'దేరీ( గమ్మావి తను వెల్లాం "జెమటలే 
చొప్పులెల్లను రం. చూడరమ్మ చెలులు 


చూపనా నే నపుడే జూటరివా. డితండని 
దాపుగా మైగుజుతులు చాంచుకొనెను 
యేపొద్దూ ని'దేవని యెమ్మెలే నిలు వెల్లా 
కోపుల నిన్నీ( దెలుసుకొనరమ్మ చెలులు 


॥ పలివి ॥ 
౧ 


॥ వట్లీ ॥ 
ట్‌ 


॥ వట్టి 1 


1వటి ॥ 9 
టి 


॥ నన్నే ॥ 


నన్నే ॥ 


థః శంగారశ్టిసంకీ ర్తనలు | 


'యెొంచనా నేనపుడే యిచ్చకుండు యీతండని 
పొంచి శ్రీ) వేంక శేకుండు పొందెను నన్ను 
వంచనలు నేరుచును వలపులే సుద్దులెల్లా 
మించె నిన్నిటా మీరు మెచ్చరమ్మ చెలులు. నన్నే! 8 


సాళంగం 


మాతోనై తే మారు మలసేవు 
ఆతలివారినే అనరాచా నీవు ॥ పల్లవి ॥ 


చిగురుగు త్తి. గొని చేత నేను వేసిలేను 

మొగ మేమి చూచేవు మొక్కలానను 

జిగి దేరే నీమేన జీరలు దీసి యెవ్వతో 

అగడు 'సేసినందుకు అనరాచా నీవు ॥ మాతో ॥ 
కదిసి నే నిమ్మపంట గక్కన నిన్ను వేసితే 

ఇదవినేల తిశ్టేవు "వెచ్చు శేంగి 

గదుములు గట్ట చను(గవల నూ.ది యెవ్వతో 

అదిమినందుకు యిళ్లే అనరాచా నీవు ॥ మాతో ॥ 


యీరితి (శ్రీ) వేంకశేళ యిక్తే నే నిన్ను( గూడితే 
సారెనేల పెనంగేవు నరసానను 
వూర సతులెల్ల నిన్ను నొకతొకతే కూడి 
ఆరయ నింజే-చినందుకనరాచా నీవు. ॥మాతో॥ 4 


* తెలు(గు కాంటోది 


మా పంతము లీడే3 మరి నీ కోరిక చెల్ల 

చూపుల నాతనినంటి చూచుకో వమ్మా ॥ పల్లవి ॥ 
యింతి నీరమణు:డు నీయెదుటనే వున్నాడు 

దొంతులుగా( జలులను దూరకువమ 

మంతన మిద్దరికి సమ్మలిగానే వొనగూ డె 

చెంత నీవలసినట్టు 'సేయవమ్మా ॥ మా పంత ॥ 


శ * కెలగు గాంనోది' ఆని కొన్నిచోట్ల వాత, 


్రీకాళ్ల పాక అన్నమాచార్యుల 


పొలసి నీళకాతనికి పొందు లెల్లా! “దేసితిమి. 

'మెలుపున నీ చెలుల "మెచ్చవమ్మ 

'యెలమీ( బానుపుమీ(ద నిశ్తే మీరవములాయ 

అలమి ఆజేమాటలాడవమ్మా ॥మా పంత ॥ 
(శ్రీ వేంక శేళ్వరుండిదె చెలగేంగి నిను గూడె 


మావంటి నీచెలులను మన్ని౦చవమ్మ 
ఆవటించి మేడలో మీరాడినవే ఆటటలాయ 


శావుల రతుల నెల్ల ( దనియవమ్మా. ॥[మాపంత॥5 
ముఖారి 
'మెచ్చితి నీ నుద్దులు మేలు వా(డవౌదువు 
యిచ్చిక 'ములాజేను యింటికి రావయ్యా ॥ పల్లవి ॥ 


నయగారిమాట లెల్ల నాతో నీచాడితివి 

(ప్రియము లెల్లా; 'జేకొంటి. బెన(గనై తి 

[క్రియ గూడె నిన్నిటాను కిందిమీ6ది వనులెల్ల 

జయమాయ మాయింటికి సరుగ రావయ్యా ॥ మెచ్చి ॥ 
నమ్మిక లెల్లా. జేసి నన్ని శ్హే మన్నించితివి 

సమ్మతించితిని నిన్ను జరయ నైతి 

యె మ్మె లెల్ల దక్కె నేండు యేవంక చూచినాను 

సమ్మది మా యింటికి నిక్కము రావయ్యా ॥ మెచ్చి, ॥ 


గరుణతో బుజ్జగించి కా(గిలించి కూడిలివి 
యిరవై తినేమిటాను 'యెడయనైతి 
దొరతనములీ జే తోడనే (శ్రీ వేంక చేళ 
సిరులాయ మాయింటికి చెల6గి రావయ్యా ॥ మెచ్చి ॥ డ్‌ 


గ[2_వ రేకు మధ్యమావతి 
ఇన్నాళ్ళచా(కాను యడమాటలు జరగె 
పన్నిన నాభాగ్యను (పత్యథమాయ నే ॥ పల్లవి ॥ 


శృంగార నంక్రీర్తనలు ర్‌ 


పచ్చిటేశే. మేనితోడి పాయపువిభుని. గంటి 
దిచ్చరి పనులన్నియు. దేరీ(0?) నేండు 
రచ్చలో శగవు దిద్ద రామలంది " నున్నారు 
తచ్చివేసినట్టు నాతిలంపు లీజే౭నే ॥ ఇన్నాళ్ళ 


'వేడుకళాండ్రై వచ్చి విభుండిదె మాటలాడె 
నీడల నే గోరినశ్తే నిలిచె నేండు 
కూడిన బాసలకును గుణీ మరుండున్నా(డు 
జాడ దప్పకుండాను నిజము లేరువ డెనే ॥| ఇన్నాళ్ళ ॥ 


తానె (శ్రీవేంక కేకు.డు తగ నన్ను. గాంగిలించె 
తానకవ్రై మోవాములు చాళొనె నేండు 
వూనిన వొడంబాటుకు వుంగరమిదె వున్నది 
శానుకలైై సఠిగలు కై వసములాయనే. ॥ ఇన్నాళ్ళ ॥ "/ 


(శ్రీరాగం 


ఎన్నైనా6 గలవు పనులెప్పుడూ నీకు 
కన్నియ మోవా మెటి(గి కరుణించ వయ్యా ॥ పలపి ॥ 
గా 


మాటకు మాటాడితేను మాపుదా./కా. బట్టి జోలి 

యేంటికి విచ్చేయవయ్య యింతికడకు 

నీటుతో వాకిట'నే నిలుచున్నది య(యు సప్పుడు 

గాంటముగ వేగ మే సింగారించుకో వయ్యా ॥ ఎన్నై! 
నవ్వుకు నవ్వు నవ్వితే నాలితనమే నిండు 

రవ్వ సేయక రావయ్య 'రామకడకు 

దివ్వెల వెలు(గున మూదిక్కే మొగమై యున్నది 

చివ్వన( ైదండగా నాచెయి వట్టుకోవయ్యా ఎన్నై ॥ 


అడుగుకడుగిడి తే నద్జమ రాతిరి వట్లు 
జడియక రావయ్య సతికడకు 
అడరి (శ్రీ, వేంక శేుళ ఆకె ఇందు వచ్చి కూడ 
బడీనే నీవు వత్తవు చాసలియ్యవయ్యా,. ॥ఎెగ్టైన్నై! 5 


ఫ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


శంకరాభరణం 


ఎవ్వః డెజు(గును మీయేతులు 
మువ్వ౦క మెజనె మీమురిపెమయ్యా ॥ పల్లవి ॥ 


సొలపుల నిన్నా పె చూచీని 
నలుగడ నీవేల నవ్వేవు 
"తెలియవు మాకు మీ ఇజంగులు 
బలిమినీ యెట్టయినా (బదుకరయ్యా ॥ ఎవ్వ ॥ 


విరుల నాపె నిన్ను వేసీని 
చెరలి బొ "మ్మల జంకించెవు 
సరి. గానము మీచందములు 
పరిపరి విధముల 'బదుకరయ్యా ॥ ఎవ్వ ॥ 


ెనంగి ఆపె నిన్ను. బిలిచీని 
యెనసితివి (శీ), వేంక కేళ్వరుండా 
నను నేలితివిటు నయమునను 


పనివడి యిటానే [బదుకరయ్యా. ఎవ్వ 19 
భెరవి 
రా 
మగ(డవన్నిటికోర్చి మన్నించరాచా 
మగువలు సేసేవెలా మచ్చికలే కావా ॥ వలవి ॥ 
౧ (గా 


చనవు గలిగినట్టి సతి నిన్ను. గొసరితే 
విని నవ్వవలె. గాక వేగిరింతురా 
చెనకి యావె నిన్ను( జేసిన చేంత లెల్లా 
ననుపులింతే కాక నలినెగసక్కెమా ॥ మగండ ॥ 


ఆనపడినయట్టి అంగన నిన్నంటితేను 
సేసవెట్టవలెం గాక జీరదీతురా 
'వేసరక ఆపె నిన్ను వేండుకొమ్మనిన దెల్లా 
లీ ట్రా: 
వానులకింతేకాక వట్టి పంతమా ॥ మగడ | 


శృంగార సంకీర్తనలు శా 


కడు మోహించినయట్టికాంత నిన్ను! గూడిలేను 
చవొడ(బడవల6 గాక వూరకుందురా 
అడరి (శ్రీ వేంక కేశ ఆవె నిన్ను. బొందుకెల్ల 


అడియాోలాలకు( గాక ఆఅడి.బెట్టుటకా. ॥;మగ(డ ॥ 10 
శకేదారగాళ 
'నెలంతచిత్తము కొద్ది నీవజట(గవా 
'కలయంగవలెః గాక శాం సేతురా ॥ పల్లవి ॥ 


(ప్రియములు చెప్ప(గానే బిగిసేవు చెలితోడ 

నయగారితనమున నవ్వేవు 

కియ గూడ నాక నీకు కెరలి బాంలతి పడ(ంగ 

దయ జూడవలె గాక తడవులు సేతురా ॥ నెలత ॥ 
పలునన్నలు సేయంగా పరాక య్యేవింతితోడ 

చలము దొరతనాన సాదించేవు 

వలచి నీకు నాపె వంచి చేతుల మొక్కంగ 

'నెలకొనవలె. గాక నీటు సేతురా ॥ సెలంత ॥ 
పొగిం గాంగిలించుకో(గా వొరసేవతివతోడ 

పగటు శ్రీ) వేంకశేళ పచ్చి సేచవు 

మొగము చూపి అవె ముచ్చటలు చెప్పంగాను 

చిగిరింపింతుర. గాక జీరదీతురా. ॥ నలంత ॥ 11 


ఆహిరి 
వేగినంతా నీరాక కే వేడుక నెదురుచూచె 
చేగ లెక్కేనీగుణాలు వెల్లంబెట్టవలచా ॥ పల్లపి ॥ 
నీ మాట నీకు వచ్చె నిన్ననే బాసిచ్చితివి 
రామతో వచ్చేనని రావై తివి 


కోమల మా పెమనను కొండవంటివా(డవు 
బూమిలోన నిజములే పోగుచేయవలచా ॥ వేగి ॥ 


౪/01 13-౧౩ 


| థ్రీకాళ్ల పాక అన్నమాచార్యుల 


' నీకొప్పగించితి మిదె నేండే లేకలంపితివి 
చేకొని (వానినశ్టే సేయవై తివి 
వాకుల వానులదచా పె వారిధివంటి వా(డవు 
యీికడ నీ (ప్రతినలు యీజేరించవలదా ॥ వేగి ॥ 


'యెచ్చరించితిమి నేము యిశ్ళే నీవు వచ్చితివి 
పచ్చిగా మగువ! గూడి పాయవైతివి 
'మెచ్చుల చక్కనిచాపె 'మేఘమువంటివాండవు 


మచ్చిక (శ్రీ వేంకశేళ మన్నించవలచా. ॥ వేగి ॥ 19 
508వ రేకు సామంతం 
జొదువే తగవరివన్నిటాను 
బోదించరాచా పురుషునినీి ॥ పల్లవి ॥ 


మలని నీవిఘుండు మాటలాడ(గా 
పలుకంగరాచా పడ(తులకు 
బలిమి( జెజ(గత(డు పట్టి తియ్యంగా 
నిలువ(గరాచా నెలవులను ॥బొదు ॥ 


పాయకత.డిపుడు వందెము వేయగ 
చేయొగ్గరాచా చెలులకును 
చాయలనప్పటి సరసనములాడ(గ 
"సనీయంగరాచా సేవలు నేను (వలను శి బాదు ॥ 
$ీ , వేంక శుకుడు చేకొని కూడంగ 
మోవియ్యగాదా ముదితలకు 
యీవలనను( చానిటు మన్నించ6గ 
భావించరాచా పలుమరు రతులు. ॥బొదు॥ 18 
శంకరాభరణ౦ 
ఇప్పుడే విన్నపించితినిన్నియు నీకు 
తప్పులేమిగలిగిన దయ జూడుమి(కను ॥ పలవి 


శృంగార సంకీర్తనలు 


పొంతనుండి నిచ్చా నీతో పొందులు సేసేగాని 
యింతంతని నీ చిత్త మెజింగ "నేను 
మంతనాన నెన్నైన మాయలవాండవు నీవు 
పంత మెజ(గను నాభావ మెల్ల నీది 


అలరి యెప్పుడు నీకు నాలనైై వుండుదు! గాని 
చెలంగి యేమి సేసేవో శెలియ నేను 
నెలకొని యిన్నిటాను నీయిచ్చరాజవు నీవు 
చలిమెఅంగను నాజవ్వనము నీది 


సాళికు. గాంగిటం గూడి నంతోషించుకొందు. గాని 
చనేరుపు నీ గుణాలెంచ నేరను నేను 
చేరువ వరములిచ్చే (శ్రీ) వేంక శేళుండవు నే 
లీరము లెజు(గను నాబీరుదెల్ల నీది. 


సీలాంబరి 


ఏల మమ్ము గరిసించే వంచా(ళాను 
జాలువారే చెమటల జడివానే సా& 


అండనున్న సతులను అడుగ నేమిటికి 
నిండిన నీ చేంతలకు నీవే సా&ీ 
చండిసేసి నిన్ను నేము సా3. ఉజొప్పు లె శ్తీమా 
'మెండుకొని వుండిన నీమేని గోరే సామీ 


ఆసలు వెట్టుక యింత అలయ(గనేమిటి! 
వూనిన నీ పొందులకు వురమే సావి 
మానాపతులము నీ మర్మములె త్తేమా 
తానకపు నిట్టూర్పుల తజచులే సావి. 


పంతమున మమ్ము నొడంబరచ(గ నేమిటికి 
వింత సుద్దులకు నీవేడుశే సావి 
ముంత (శీ | వేంక కేళ మమ్మేలిలి వేతులె శ్తేమా 
కాంతి నీమామున. దేరే కళలే సాడ. 


॥ ఇప్పు ॥ 


॥ ఇప్పు ॥ 


॥ ఇప్పు ॥ 14 


॥ ఏల! 


1811ల 


10 ప పాఠక అన్నమాచార్యుల 
తెలు(గు కాంటోదీ 
అశ్తే శానీవయ్య అన్నియు. జక్కనయ్యాని 
గట్టువాయ(యి సివాండవౌత కానవచ్చెను 
ఠి 
కప్పురపుటింటిలో నీకతలు 
చెప్పుదుమూ నేడు నీ చెలీతోను 


తప్పక 'శరలో నీవు చా౭చినాపెను 
యిప్పుడాకె గంశే నిన్ను నేమనునో 


సింగారవుందో(టలో నీచే/ంతలు 
రంగుగ6 జూపుదుమా నీ రమణికి 
అంగవించి తెచ్చుకొన్న ఆపెపొాటలు 
సంగతీిగా వింశ నెంత జంకించునో 


(శ్రీ వేంకట్నాదిమీంది చిలునవ్వులు 
భఛావాన( దెలువుదుమూ వడ.తికి 
అవటించీపె. గూడితి వప్పటా వెను 
తావున మాటాడి యెంత దయసేనునో. 


రీతిగాళ 


ఆయ లేవే నీ యెతులన్నియు. గంటిమి. నేండు 
చాయలా సన్నలనే జరసేవు పొద్దులు 


మొనసి చూచేచారి ముందర నెల్ల నీపలి- 
చనవులే నెరపేవు సార సాశిను 
విన(గలిగితే. జూలు 'వేనర శెంచా(కనైన 
పనిలేని కత లెల్ల బచరించేవిపుడు 


యిమ్ముల నీవద్దనుంశే యెవ్వరికైనా నీ- 
సొమ్ము లెల్లా జూవేవు సోజ్యాలుగాను 
నమ్మలించి లే! జాలు నవతులనిందరిని 
పమ్మిన యీవులః గిందుపజచేవు నీవు 


॥ పలవి ॥ 
న. 


॥ అకు ॥| 
ల 


॥ అశ్టే ॥ 


1అకే॥ 16 
లట 


॥ పలవి ॥ 
ఉం 


॥ ఆయ ॥ 


॥ ఆయ ॥ 


శృంగార సంకీర్తనలు 


చెలిమి నీతో. 'జేసితే (శ్రీవేంక శేశ్వరుని 
కలయికకు దెచ్చేవు కమ్మటి మమ్ము 
వలెనంకే( జాలు నీవారైన వారికెల్ల 


నెలవుగ నీమహిమ నెరసేవు మిగుల. ,ఆయ॥ 17 


సౌరాషం౦ 
గ 


పలవయ్య యింతులనెందరినై నా 


మేలిమివా(డవు నీకు మేకులు వాత (శా? ॥ పల్లవి ॥ 


వేసాలవా(డవు వేగిరకా(డవు 
వాసులసతులు వలవక మానేరా 
'వేసరక 'సేసేవు వినయా లెవ్వరికై నా 


ఆసోదకా(డవు నీకు నాండ్లు. బాళా ॥ ఏల ॥ 


యిచ్చకము నేరుతువు యిన్నిటా! బరగితివి 
అచ్చపుళాంతలు (బ్రమయక మానేరా 
పచ్చిదేర నిచ్చేవు బాస లెవ్వరికినై న 
దిచ్చరివాండవు నీకు దేవుళ్ళు బాలా 
చేరి వరాలిత్తువు (శ్రీ) వేంక కేశుండవు 
గారవపు నేము మరుగక మానేమా 
సారెకు నీవొనగేవు చనవు లెవ్వరిక నా 
లీరపువా(డవు నీవు(కు ?) పెండ్లికూ(తులు బాంతా. ॥ పల॥ 18 


గ04వ రేకు 


॥ ఎల ॥ 


*కౌంటోది 
ఈయఃగద వే వీడెమిప్పుజే నీవిధ:నికి 


మీయిచ్చలే గుటిగాక మేమెల్లా గుళ (జా ॥ పల్లవి! 
ల ౧౧ యం 
* రేక్రల [వాంతప్రకొరము “కొ(బోది' అనవలసియున్నది, కౌని వాడుకలో 


సర్వత్ర కాంబోది- కౌంభోజి అనియే రూపము. కనుక ఈ మార్చు. 


థ్రీశాక్ష పొఠ అన్నమాచార్యుల 


మొదలనాపెకు నీకు మోవామే గుజీగాక 
మదమున జీమ్ని శేే మంకులు గుజా 
పొదిగొన్న లోలోని భోగములే గుజిగాక 
ఇఇదవులమీ(దటి బీరాలు గుణా 


ననుపున మీలోని నవ్వులే గుటిగాక 
వొనర! 'బెట్టుకొనిన వొట్లు గుళూ 
కనుచూపులం జూచిన కాంతలే గుజిగాక 
కినిసిన బొమ్మల జంశెనలు గుణా. 


కూడిన కా6గిటిలోని కూటములే గుజగాక 
పాడితోడ నొండొరుల పంతాలు గుళజూ 
యీడై (శ్రీ, వేంకశేకుకిటు నీవే గుటిగాక 
"వోడక మేనీవై శేకలుంళేనే గుజా. 


శుద్దదే? 
ఇచ్చకు రాలను నేను యిన్నిటా6 దనపట్టుకు 
వచ్చి వచ్చి తనతోను వాదించే వారెవ్వరే 
మొదల సిగ్గు విడిచి మోహించినపారికి 
యెదుట నెవ్వరున్నా నేమాయనే 


1 ఈయ ॥ 


।; ఈయ ॥ 


[ఈయ ॥ 10 


॥ పలివి ॥ 
గా 


పొదిగి యాపవెకు. చాను పూవులు ముడిచీ నిప్పు 


వదలక వొద్గనేటివారెవ్వే 
౧ 


'వెరవుతోడుత రతి వేడుకనున్న వారికి 
'యెరవును మొజి(గును యేడదే మరి 
అరుదుగనా వెకు నాకు మడిచిచ్చీ. చాను 
వరుస నిందుకు నవ్వేవారెవ్వ'ే 


చింతలన్నియు విడిచి నేసవెస్టేవారికి 
యింతులలో నౌగాములు యిశనేడవే 


॥ ఇచ్చ ॥ 


॥ ఇచ్చి ॥ 


వెంతనుండి తానే కూడె (శ్రీ వేంకళేకుండు నన్ను 


నంతుఖందుకడి గేట్‌ వా వ్వ రే, 


॥ ఇచ్చ ॥ వ 


శృంగార సంకీర్తనలు 18 
ఆహిరి 
నీ విచ్చిన బాసలు నిలిపి మన్నించవయ్య. 
"3 వసమెనచారి( గరుణించరాచా ॥ పలవి ॥ 
ఓ. రా గొ 
'వేసాల మాటలను వేగినంళా( గత శెప్పి 
ఆసల!( బెట్టితివట అవునంయ: 


చేస బెల్లీతనమున' బిలిపించి యిందరిలో 
సేసవెట్టి పచ్చిసేసి సిగ్గులువరతురా ॥ నీవి ॥ 


కూరిమి నవ్వులు నవ్వి కొత్తయిన చేతలు చేని 
ఆరితేరి జంకింతురా అవునయా, 
గారవించి వై( కేయిడి కరఃగించి కొలువులో 
జీరదీసి చొక్కించి సిగ్గులువరతురా ॥ నీవి ॥ 


చఛాయల సన్నలు చూపి సరసములే యాడి 
ఆయితములే సేసితి వవున 
చేయిళ్చి శా(గిటం గూడి (శ్రీ వేంక శ్చేళ యింటిలో 


చేయరానిసేవ గొని సిగ్గులువరతురా. 1లీవి। 21 
ఆరిభి 
చెలియా నాకు నీవు సేసేవువకారమిది 
వెలలేని గుణముల వేడుకశా(డితండు ॥ పల్లవి ॥ 


వచ్చినచాంశా నీవు వద్దనే శాచుకుండు 

'మెచ్చినచా(ఈ ౯ గొలువు మిగులాను 

ఇచ్చగించినంచా (క నింపుగ "సేవలు సేయు 

అచ్చపు( బొందులు సేయుమాతనికి నాకును ॥ చెలీ ॥ 
సమ్మతించినంచా(క సా విన్నపాలు సేయు 

నెమ్మది బత్తైనదా(కా నేర్పులు చూపు 

కొమ్మని ఇచ్చినచా(కా గుట్టున జేయ ల్సి మొక్కు 

యిమ్ముల( బొందులు శేయుమిదరికి నీవ ॥ చెలి ॥ 


థ్రీశాళ్ల వ! అన్నమాచార్యుల 


నవ్వినచా(శా నీవు ననుపు లెల్లాః జేయు. 
మివ్వలి మో మైనదా(కా నింపులు. చళ్లు 

. రవ్వగా టన నన్ను( గూడె 
మవ్వపు(బొందులు "సేయు మాకు నీ వెప్పుడును. ॥ చెలి ॥ వలి 


సాళంగంా 


మగనితో మమ్ము. గొంత మాటలాడనీ/గదవే 

నిగిడి పూసుక రానే ర్తువు గదే” ॥ పల్లవి ॥ 
అతని _నేరములెల్ల నడంచి చవులు సేసి 

గతులు లెప్పగ నీవు గలవు గచే 

సతమై మావంటివారు సారిసార6( గొసరంగ 

వతి మాటలాడ నీపాలు గటే 1 మగని ॥ 


ఇక్కువ( జేసిన చేశ కెల్ల పంతమిప్పించి 

గక్కన వంకలు దిద్ద(గలవు గదే 

వొక్కరొక్క రే వచ్చి వొడివట్టి వెనంగ(గ 

చక్కటులు దిద్దేది నీజాడ గదే ॥ మగని ॥ 
విరులను వేసి వేసి విన్నపాలు సేసి సేసి 

కరుణింపించ(గ నీవు గలవు గటే 

అరుదై (శ్రీ వేంక కేకుండాతండే మమ్మిపుజేలె 

నిరతపు పొందొనర్చ నీవిద్య గదే ॥ మగని ॥ 28 


ఆహిరి 
దొరపొటివా(డత(డు దొమ్మి సేతుగా 
తరుణులాల మీరు తరవు వెట్టుదు రా ॥ పల్లవి ॥ 
నామీంి బత్తి గలిగితే నన్ను మన్నించీ(గాని 
దోమటినాతని మీరు దూరకుశే 
(వేమములే నిజమై లే పిలువక వళ్చీంగాని 
కోమలులార మీరు కొంగు పట్టనేఃటికే ॥ దొర | 


శృంగార సంకీర్తవలు 


బాసలు నిజమయితే. ై కొని కూడీ(గాని 
వేసర6 బత్సివై[ దప్పు వేయకుగే 
ఆన వుట్టినపుడు కానండ, బవ్వళించీ(గాసి 
రాసికెక్ళ నిందరిలో రవ్వ సేతురటవే 
కరుణ వుట్టినపుడు కలని నవ్వీంగాని 
సరున (శ్రీ వేంక శేకు జరయకు రే 
యిరవుగ నన్ను నేల యిళ్సే వుండీ(గాని 
నెరసి మీరు తొల్లిటి నేరము లెంచకు నే. 


505-వ రేకు దేసాళం 


ఇంక నేల వట్టి సిగ్గులిందరిలోన 
పొంకపు రతులే కాక బూటకము వలెనా 


వడ(తి నీవును నొక్కపానుపువె 6 బవ్వళించి 
యెడమాటలాడించ ని(కనేల 
వడియు.(జెమటలతో వలపులు శే/ంగంగాను 
అడపక 'తెలతోడి ఆలోచన వలెనా 


ఛామయు నీవును నొక్కపచ్చడములో నుండి 
అముకొని చేశానుకలంవ నేల 
ఆమని పులకలలో నాసలు పెనగొనంగ 
దోమటిని వద్దివారితో నవ్వవలెనా 

కలికి నీవును నొక్కకాంగిటనే వుండంగాను 
పలుమారు కొ తృవొడంజాటులేల 
కలసితిరి'దే (శ్రీ, వేంక శేళ కళలు మించ 
అలరి యందరిచేవి అప్పణలు వలెనా, 


సింధురామ[క్రియ 
శా సప్పుడు మాకు 'లోనే తగవై తేను 
ఆనుకొని తాహంత అంచాలు చూపీని 


॥ దొర ॥ 


॥ దొర ॥ 24 


॥ ఇ౦05 ॥ 


॥ ఇ౦క5 ॥ 


॥ ఇ0క॥ 5 


॥ వపలవి ॥ 
౧ 


్రీకాళ పాఠక అన్నమాచార్యుల 


- చెలులందరును నీకు సేవలు సేయ!గాను 
చలముల నాపె నిన్ను జంకించీని 
కలకాలము మేము కాపిశేలు సేయగాను 
వెలినుండి తానేల వేడుక చూపీని 


 తరుణులిందరు వసంతము నీతోనాడంగాను 
సరుగన నావె నిన్ను నన్న చేసీని 

అరుదుగ నేమి్టే యాండ్లమై యుండంగాను 
పొరుగున తానేమి పొందులు చూపీని 


కాంతలిందరును నీతో కలసి మెలళుండంగా 
చెంత చానేల నవ్వీని (శ్రీ, వేంకశేళ 
నంతతము మేము నీసరి కాంగిటం గూడంగా 
బంతినుండి శానెట్టు కాగాలిచ్చీని, 


శంకరాభరణం 


'వేగిరించేవిదే నీకు నెంగమాయనా 
చేగ దేర వలపులు చెప్పవలెనా 


మొక్కి. తేనే చాలదా మోనమున! జెలీ నీకు 
అక్కజముగా మాటలొడవలెనా 
తొక్కితేనే చాలదా తెడరి నీపాదము 
"వెక్కుమారులిశ్లే సేస వెట్టవలెనా 


నవ్వితేనే చాలచా నాతి నీయెదుటనుండి 
చివ్వన నప్పటి సేవసేయవలెనా 
పవ్వళించెం జాలచా పక్కన నీతొడమీ౦ద 
వువ్విళ్టూర( గుచముల నొత్తవలెనా 


కూడితీనే బాలదా కొమ్మ శాంగిట నేండు 
మేడెపురతుల నిన్ను మెచ్చవలెనా 
"వేడుకతో నీవును (శ్రీ) వేంకశేళ యేలఠితివి 
వీడెమిచ్చే నింత వెల్లవిరి వలెనా, 


॥ తానె! 
1 శాస ॥ 


॥ తానె! 26 


॥ పలవి ॥ 
గు 


॥ వేగి ॥ 


॥ వేగి ॥ 


॥ వేగి ॥ లి?! 


శృంగార వంకీర్తనలు 
దేవగాంధారి 


తరుణివి నీకింత తగవుగాదు 

గరిమల నింతట౯ గాగిలించ(గద'వే 
వలుకంగదవే నీపతితోను 

చలములేమీటికే సా౪కును 

పిలువ(గానే యేల బిగిసేవే 

'ములకచన్నులనాజే మోహించె నతడు 
"వెన మోవి యియ్యవే విభునికి 

కొసరులింళా నేల కూడ పెళ్టువే 

వసమై యుండ(గ నేల వనలేవే నీకు 

పొనంగి కన్నె నాంజే పొంచాయ నతండు 
కనుంగొనవే (శ్రీ వేంక కేశ్వరుని 

మనసేమి చూచేవే మాంటిమా.టికి 

వొనరికూడె నింకేల వొ(వో ల వేసేవే నిను( 

'బెనంగి చిన్ననాండే "పెండ్రాడె నతండు. 


తెలు(గు6 గాంటోది 


ఇంక నీచి తృంబెట్టయిన రతించు 
లంఆకలమాటల లాలించిలివి 

వుంకువిచ్చి నను వొడ(బఅపించిటు 
అంకెల. బెండ్లి ఆడితివి 
నంశెదేరం గడు సరసములాడుచు 
కంకణములు మరి కట్టితివి 

ననుపుసేసుకొని నవ్వులు నవ్వుచు 
చనవున సేనలు చల్లితిపి 
వనితలలోపల వాసితోడనే 
"ఎన(ంగుచు బువ్వాన( బెట్టుకొంటివి 

2 


॥ పలవి ॥ 
గ 


॥ తరుణి ॥ 


॥ తరుణి ॥ 


॥ తరుణి ॥ ౨6 


॥ పలవి ॥ 
ఉం 


॥ ఇంక ॥ 


॥ఇ౬03 ॥ 


[0 శ్రీతాశ్లపాక అన్నమాచార్యుల 


కలసి మెలసి నను కాంగిట నింపుచు 

తొలుత నె పాదము దొక్కితివి 

'యెలమిని (శ్రీవేంక శేకుండ నన్నేలి 

మలసి రతులం గడు మన్నించితివి ॥ ఇంక ॥ 29 

శంకరాభరణం 

కొంత గుం జెవట్టుకొని కోరికతో నుండు. గాని 

చెంతనుండి వొకమా(టు చేచా(చరాదా ॥ పల్లవి ॥ 
ఇసతో నప్పటనుండి అలివ గొలువుసేసె 

రాసికెక గా నింటికి రమ్మనరాచా 

'మోసులుగ( 'జేయెత్తి మొ క్కెనప్పటనుండి 

'సేసవెళ్టేనని మాఃట చెప్పంగరాచా ॥ కొంత ॥ 
బత్తీతో 'నీమేను ముక్టై పడతి సింగారించి 

సత్తుగా మోముచూచి మెచ్చ(గరాదా 

కొత్తలై న నీపొందులుగోరి సరసములాడె 

పొత్తుల బువ్వములిచ్చి పొదుగ6(గరాదా ॥ కొంత ॥ 
వేడుకతో మోవితేనె విందులు సారెకు బెక్టై 

రూడి యిశే కా(గిలించుకొనరాచా 

యీడనే (శ్రీ) వేంక శ్చేళ యెనసి నిన్ను (బెండ్లాడె 


వోడక సమరతులనూరడించ రాదా. ॥ కొంత ॥ 80 
01[18.వ ఇేకు ఆహిరి 
సంట్‌కి. దలవంచేవు యెంచా.కను 
కఇటుకళన్ను లను గక్కుననుః జూడవే ॥ వలవి ॥ 
౧ 


'మొయిలువంటివయను ముడియగట్ట(గ రాదు 
నయముగ బుద్దిచెప్ప నావసమా 
బయలు వందిలి వెట్టి పంతము లేలాజేవు 
[కియగూడ పలితోన: శెలయుచు నగవే ॥ పంటి ॥ 


శృంగార నంకీర్తనలు 10 


వెన్నెలవంటి వేడుక వెన గాదె. బోయరాదు 
ఇన్నిటా జాణవు నీవే యెజంగవకేు 
చన్నుల మెటు(గుచూపి చవులేల కొలిపేవు 
'యొన్నికశెక్కె నితని ఇంపులు చేకొనవే ॥ ఏంటి ॥ 


కొండవంటిది వయసు గుదిగోొని తోయరాదు 
గండుమీజి యేలవాద్దు గడపేవే 
అండనే (శ్రీ, వెంక కేకుండాయాలంటి నిన్నుంగూడె 
నిండు యీతనివోజకు నీవు 'మెచ్చ(గదవే. ॥వ(టి॥ 8! 


౫ భవుళి 


ఈ తగవులడుగుమవమూ యొవ్వరినై నా నీవు 

చేతికి లోనై ఇంతి. జేకొనరాచా ॥ పల్లవి ॥ 
ఆఅఆమోము నీవుచూచి అశ్చే వూరకుండితేను 

"కేకలుగ వలపులు శే/గకుండునా 

చేక్‌'ని యంగన నింత చేసినవా6ండవు నేండు 

చాకొని 'పెండ్రాడుటకు తగులు గాదా ॥ ఈత ॥ 


వొంటినొకమాటు నవ్వి వొద్దిక బరా కైతే 
అంటుకొని చుట్టరిక మందకుండునా 
వొంశెనంటా వెలందివై నొల(నో) వేసిన వాండవు 
జంతై వావులకు నిదే సంచకరువు గాదా ॥ ఈత ॥ 


కందువ గాంగిటం గూడి కడుసిగ్గులు వడితే 

అందలి జీరలు మెజయక వుండునా 

పొంది (శ్రీవేంక కేళ యీ పొలి.తిపాలివాండవు 
,.. ఇందు గట్టిన కంకణమిదియే కాదా. ॥ ఈత ॥ 92 
నము 
శర బౌళి యను రూపముగూడ దీనిదే కా(దగును. 





20 _ థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 
మధ్యమావతి 


ఇద్దరితమకము నిటువలెనే 
పొదున నేమని బొంకుదమయ్యా ॥ పలివి 4 
ది గు 


లలి నాకధరము లంచమియ్య(గా 
పలు సోంకులయి పరగెనవే 
పిలువ(గ౯"(గా బెరసీ నిందవడె 
పొలంతికి నేమని బొంకుదమయ్యా ॥ ఇద్ద ॥ 


అడుగుకొనుచు నిన్నంటి పెనంగంగా 
తడయక నఖములు తాం౫ నవే 
తొడుకొనిరా(గా దూటు మీందబడె 
పొడవుగ నేమని బొంకుదమయ్యా ॥ ఇద్ద ॥ 


"వెక్కులు శెవిలోః (బియములు చెప్పంగ 
ముక్కున జవ్వాది మోచె నిదే 
యిక్కడ (శ్రీవేంక శ్వేకుండ నడివడె 
పుక్కటి 'నేమని బొంకుదమయ్యా,. ॥ ఇద్ద ॥ లీ 


* హిందోళం 


నీవేల సిగ్గుపడేను 'నెట్టనం దలవంచుక 
భావించి భావించి నిన్ను. బెకొని 'మెళ్చీని ॥ పల్లవి ॥ 


వాడలు దిరిగి నీవు వచ్చిన రాక చూచి 
"వేడుకలు వెదచల్లీ 'వెలంది 
జాడలతో నీ మోము చందకళలు చూచి 
వీడ్రెపు నోటనే వేమారు. బొగడీని ॥ నీవేల ॥ 


* ఈ సంకీర్తనమే 500వ రేకున *పాొడి" రాగముతో పృనరుక్తము, 


శృంగార సంకీర్తనలు య! 


వుదుటు! దమకమున వుండే నీవునికి చూచి 
కదిసి నవ్వులు నవ్వీ. గలికి 
పొదిగిన నీ శిరసు పువ్వుల దండలు. చూచి 
యెదుట నిలుచుండి చేయెత్తి మొక్కీని ॥ నీవేల ॥ 


గక్కున వస్తా వచ్చి కాంగిటం గూడ(గాం జూచి 
చెక్కులు నొక్కీ నిన్ను( జెలియ 
నిక్కి (శ్రీవేంక శేకుండ నీ నున్ననలెల్టాం జూచి 
వక్కన నీమీ(దటి పదాలు వాడీని ॥ నీవేల ॥ 84 


మాళవి గౌళ 


వింటివా వోయి నీ వీనులు చల్ల(గాను 

నంటున మోములు చూచి నవ్వులు నవ్వేరు ॥ పల్లవి ॥ 
నుచ్చికతో నీవు నన్ను మన్నించినసుద్దు లెల్ల 

అచ్చపు నవతు లెల్ల నాడుకొనేరు 

వచ్చిగా నీవు నాతో బలికినపలుకులు 

రచ్చల నందరిలోన రాంవు సేసేరు ॥ వింటి ॥ 


గోరికొన నంటి నీవు కొనరి వేండుకొనంగ 
చేరి తమలో నన్నలు సేసుకొనేరు 
సాకు నీవు నాతో సరసములాడీనవి 
క్రోర్రి వెల్గావిరులుగా గురులు "సీనేరు ॥ వింటి ॥ 


కందువ నీవు నన్ను( గాంగిట( గూడినట్టి 
పొందులు యెలు(గులెత్తి పొగడేరు 
అందరి (శ్రీ వేంకపేళ అం కెల నీవేలినది 
విందుల వేడుకలతో వెలయించేరు. * 





లి ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 
నాదరామ క్రియ 


కోొంతవడీి వుండవయ్య్యా కొరినళ్టు అయ్య్యఃగాని 

కాంతు(డవు ఇంత 'పెనంగకువయ్య యిపుడు ॥ పల్లీ వి॥ 
కావించి పొగజేవు చక్కనిచాననంటాను 

నీవాజేమా(టలకు నేనా గురి 

చేవదేరి యిందుకు(గా సిగ్గువడి వున్నదాన 

కావరించి నన్ను. జినకకువయ్య యిపుడు ॥ కొంత | 
చేరి నాగుణానకు మెచ్చితినంటా( 'జేకొ నేవు 

'నేరుపు నీకతలకు నేనా గురి 

సారెకు నిందుకు(గా వంచనతో నేనున్న దాన 

ఆరీతి( గొంగువట్టి తియ్యకువయ్య ఇపుడు ॥ కొంత ॥ 
అప్పటి నీదేవుల నే నంటా.6 గాంగిలించేవు 

నెప్పున నీమన్ననకు నేనా గురి 

యిప్పుడే (శ్రీవేంక శేళ యిందు. జొక్కి వుంచాన 


దప్పి దేరి నీగోర నూదకువయ్య యిపుడు ॥ కొంత ॥ 86 
గ _వ జేకు రామ[క్రియ 


పాయపు మదమో యిది పట్టినట్టి చలమో 

మయూయడ నింతటనె నా యెచ, ఎరవయ్యా ॥ పల్లవి ॥ 
మాటలాడ దొరకెంశు మళశేమిటా ముగియది 

యీటుతో నింతికి వీ ఇమియ్యవయ్యా 

పాటించి గోర నొత్తినా పరాకున నెరంగవు 

చో బిల్లా నిండె బుజము చూచుకోవయ్యా ॥పాయ ॥ 
"కేరి నవ్వ(జొచ్చిలేను కిందుమీందు నెర(గవు 

భోరున గందమీ పెకు6 బూయవయ్యా 

సారె. బువ్వుల వేసినా జవ్వనమచాన లోగ 

వీ రీతిని మేన దిష్ట మెరుంగుకో వయ్యా ॥ పాయ ॥ 


శృంగార సంకీ ర్తనలు న! 


తప్పక చూడంబో తే నెప్పడూ "ప్ప మూయనవు 
చిప్పిలీ పె గూడితివి (శ్రీవేంక శేళ 
కొప్పు వట్టినా: జూడవు కూడినపరవశాన 
తిప్పలాయ సంతోసాలు తెలునుక్‌ “వయ్యా [పాయ ॥ ౨” 


(శ్రరాగ ౦ 


చూతువు రావయ్యా సుదళఠిలాగు 

చేలిమీ(దిచెక్కుతోడ సిగ్గువడి పున్నది' ॥ పల్గి ॥ 
చెప్పరానిమాటలు చెలి విన్నవించ రాక 

వుష్పతిల్లువలపుల నూరకున్నది 

ఇప్పుడు నీవే విశ్చేసి యేకళాన నన్నీ ఏను 

దప్పి దేశే మోముతోడ తలవంచుకున్నది ॥ చూతు ॥ 
భావములో కోరికలు బయలుసేయ!గ రాక 

సోవలచెమటతోడ ఉెబ్ఫిలున్నది 

వోవరిలోనికి వచ్చి రసి నీవే యడుగు 

కావిరి నివ్వెర(గుల( గమ్ముకొని వున్నది ॥ చూతు ॥ 
రతిలో రహస్యములు రవ్వలు సేయ(గ రాక 

అతితమకముతోడ నలకున్నది 

తతి శ్రీవేంక పేశుండ దండనుండి కూడిలివి 

మతి నీవే యాసపపడి మంచమువై నున్నది. 1 మాతు; 8౫ 

మంగళ కౌశిక. 

ఇద్దరి సరితలు యిందరూ-( జూచేరు 

ముద్గులనూముకు మొక్కేము “ము ॥ పల్లవి ॥ 

౯. ల న. 

సళుపులమాటలు సతి నిన్నాడ(గ 

కలకల నవ్వేవు కాంకుండప్పు 

"వెలుచు( దమకమున( బనగంగ( “నగల 


“లముకం జే*లు -"(చేవు నీవ ॥ ఇద | 


౪01 13-54 


ఃి( థ్రీకా శ్లపాఠ అన్నమాచార్యుల 


మగుడి యాపె బొమ్మల జంకించ(గ 
సొగయుచు మొగమే చూచేవు 
బిగియుచు నందుకు వెదవుల గొణంగ(ంగ 
'వెగటు లేక యిటు వేడుకొ నేవు 


పంతముతో! జెలి పవళించ(గా 
ఇంతిని( గా(గిట నెనసేవు 
కొంత గొసర(గా( గూడితివిదెవో 
యింతటి (శ్రీ వేంక శేకు(డవు 


మేంచబా? 


చలిమీ బలిమీ, గద్ద సలిగే( గద్ద 
వలపుచవులుగొన్న వనితను "నేను 


'వేసరించనోపము 'వేమారు నిన్నును 
ఎాసితోడనుండేము వాకిలి గాచి 
నేస వెట్టితివి నాండే చేతులెత్తి నామీంద 
దోసిటిపాల పెండ్లి కూంతురను నేను 


సా౭ డదూరనోపము సాటికి బేటికి నిన్ను 
బీరమున నుండేము నీపీ(టవద్దను 
జార చాంచితివి నాండే పక్కన నాకా€గిటికి 
కూరిమి( గాలుదొక్కిన కొమ్మను నేను 


కక్కసించనోపము కడు (శ) వేంక కేశ్వర 
యిక్కువ! గూడుండజేము నీ ఇంటిలోనను 
దిక్కె 'యేఠితివి నాంజే తిరమెన రతులను 
యా! వూ 
వొక్కమైన పట్టపు దేవులను నేను 


॥ ఇద్ద ॥ 


॥ ఇద్ద ॥ ల9 


॥ పలవి ॥ 
గొ 


॥ చలిమి ॥ 


॥ చలిమి ॥ 


॥ చలిమి ॥ 40 


శృంగార సంకీర్తనలు ౭5 
సాళంగనాట. 


తూతిపాఆి తెలియ'కే దొడ్డ మెలు రాంగా రాంగా 

ఆటిడి బెట్టను నేను అంశెకత్కె( గానీ ॥ పల్లవి ॥ 
చలము సాదించ(గాను సమ్మతించ( జప్పేనంకే 

పలుకులు చవిగావు వతితోడను 

అలిగినదాన్ననె ఆడక వుండుట లేదు 

వొలిసి నే గుట్టు సే సేనుకుంచాన. గానీ ॥ తూలి ॥ 
పోరచి పంతమాడ(గ( బొందులు 'సిసీనంగే 

ఆరయ నవ్వులు చనుకలాతనితోను 

వీరపుదాన్ననై విగుసుకుండుట లేమ 

వూరటగా గుట్టు "సేనుకుందాన గానీ ॥ తరూజీ 
సందడి. గూడగా(ను నరనములా డేనంకు 

విందులనే నోరూరు (శ్రీవేంక కేకుతో 

మందెమే?వపుదాన_ై మజఅచి వుండుట లేదు 

వొందిలి గుట్టుసేసుక వుందచానం గాగీ; తటి 4! 


ఆహిరి 


మన్నించవయ్యా యీ మగువను నేం డ్డ 

సన్నల చాయల నిన్ను సాదిం దే(/ వీనా పల్లవి ॥ 
అడ్డము చెప్పం నాదు అవు6(గాదనరాదు నిమ్ము 

వొడ్డారపు మాటలకు నోపునా లూశె 

యెొడ్డండవు గావు చూడ యిన్నిటాను జాణందివు 

దొడ్డి వారివల నిన్ను దూఅంగలదా మన్ని: 
కోపగించరాదు నీతో గుంనించి అలుగ ౮*దు 

తఆెవపు పిరవోనకు తగునా యీూశ 

తోపునూకుడు సేయవు దొరవ్వ ఇన్నీ6ూ నిప్పు 

చవాపలపువారివలె జరయంగ6 గలదా మన్ఫీ 


లి(ి థ్రీ తాళ్లపాక అన్నమాచోర్యుల 


కళ్కసించ రాదు నిన్ను కరకరిః బెట్టరాదు 
నెక్కాన్న నీతో చలము నేర్చునా యీశె 
వెక్కు నొక్కి కూడితివి (శ్రీ, వేంక శేళ్వరు(డవు 
తక్కినవారివ ల. బంతములాడ( గలదా 


508 వ టేకు సామంత౦ 


ముందెజి(గక కడు మురిపెము చూ వేవు 
సందడి బెనంగిన సమ్మతి యౌనా 
వదలక పత్సిపై వలపులు చల్టుచు 
'యెదుటనె నవ్వే విది యేమే 
పదరి యతడు నిను బలిమి సేసిలే 
నుదుటున నందుకు నోపంగంగలవా 
వోడకశనికే వుదుటులు చూపుచు 
వేడుక! బువ్వుల వేసేవు 
కూ డేనని తా. గుచములంటితే 
యీడసన నీకది యిశవయ్యిీనా 
యిరవుగ శ్రీ వేంకకేకుం గలయుచును 
సరసములా జేవు సరుగనను 
గొరబుగా నతడు గోర నూందిలే 
వొరటు లేక నీవోరువ(. గలవా 


ముఖారి 


ఎంత నేరుచుకొన్నాండే యీత,డు 
సనంతోసాలు శేంచి మోవి చవిగొనీనీతండు 


కందువ నేనుండగా వు ముంపు; 
“మందరిల లొంది వచ్చెనో యూతందు 


చ్చె 
ల ఓం క? ప్న 
లంతంళల 6చారిచ న్నులవాస భై 


ఖల్‌ 


నంటి 


_దెలంగా నాకు( 


॥ మన్ని ॥ 48 


॥ పలవి | 
౧౧ 


ముందె ॥ 


ముందె, 


॥ముందె।। 40 


॥ పలవి | 
౧ 


శృంగార సంకీర్తనలు ల 

పవ్వళించి వుండంగాను పచ్చడము గప్పీం దొల్లి 
యెవ్వరికి( గపిఇ్షనా(డో యూత(డు 
నివ్వటిల్లీ జవ్వనుల నిండు మేని పసిపులు 
నవ్వీ 'నేనడిగి చే నయముగా నితండు 


[1 ఎంత 11 
పానుప్పపై నుండ(గాను పసలుగా నన్ను( గూడె 


యేనెలంతల నేలనో లూతండు 
"మేన నిండజె గురుతులు మించి (శ్రీవేంక టకుండు 


వీనులొగ్లీ నడిగి త వేమారుం. చా నితంయి ,; ఎంత |; 4 


పొడి 


ఇరవాయ నుండవయ్య యేమి చెపేన; 
సరుస గూచున్న దెల్ల ఎనవే కాచా 


బా 
తగులు తెలిసితిమి తరుణికి సీకును 
ముగము చూచుకెలా మావామే కాదా 
లో 
యెగసక్కేలకు సీవు యేమిటిక చాంచేవ 
నగినదెలా మీపీ, నంటులే కానా 
న. 
కాయకు మీగుట్టు కానవచ్చె సొాకిశ్లే 
ఆయముల౦న వెల్ల = నానలే కావా 
చెయల మమ్మి౦చ "యేల సా౭ నొడంబర చవు 
పాయః' మాటలాడేది పెకోనుకు కాదా 
యమెరవులు లేక మీరిద్దరొక్కు వచ్చడమ. 
పొరిం గప్పుకొనుళే పాయలు నానా 
న జ్ల్‌ లక చే స్త య్‌? గం 
యిరవై శ్రీవేంక ర నే శే నన్ను ననే: 


ల లి ల్‌ 
సరనదులాదుట ల వనవలటగాచవా 


శ్‌ 


ల్లగ 


శ్రీతాళ్ల పాక అన్నమాచార్యుల 
మంగళ కౌశిక 


పొగడించుకొందువు బూమినిందరిచే తాను 

మిగులా. బొరుగువారి మెప్పించరాచా ॥ పల్లి వి ॥ 
కప్పురమే చల్లీని కన్నులనే మొక్కీని 

చెప్పరాని సేవ లెల్ల (6 జేసీ జెలి 

'యొప్పుడు మన్నించేవు యేది నీ జాణతనము 

ముప్పిరి. జూచేవారిని 'మెప్పించరాదా ॥ పొగ ॥ 
మాటల బ్రీయాలు చెప్పీ మచ్చికల( గొసరీని 

నాటుకొన సా౭ె సాం నవ్వీ. ఇలి 

కూట మెప్ప డొనగేవు గుణ మెన్న(డు చూ వేవు 

మేటి సీ దేవుళ్ళను మెప్పించరాదా ॥ పొగ ॥ 
చన్నుగుత్తుల బూజించీ చవిచూపీ మోవితేనె 

వున్నతి (శ్రీ వేంకళేళ వొరసీ. జలి 

వన్నె యెప్పుడు సేసేవు వలచినగులు తేదీ 

మిన్న కేలితివాకెనే మెప్పించరాచా || పొగ ।। 46 


సామవరాళి 


అడుగే రమణు(డు అండనిదే నున్న వాండు 

తడ పె జెమట మేను తగునటవే ॥ పల్లవి || 
'యేకతము చెప్పేనంటా "నేశేంటివో పలికీని 

కాకు సేతురటవే కాంతలను 

యీకడ దా మేటిదొర యిల్లాాలను నేనైతి 

చాకొని యిటువంటివి తగునట వే ॥ అడుగ || 
పాదాలొ త్తి ంచుకొంటానే పచ్చిమానాలు దాంకించి 

సోదింతుర కు సిగ్గులు సుదతులను 

పాదుగా ఘనుడు చాను పట్టపురాణి నె నైతి 

దాదాత నింత చేయ. దగునటవే ॥ అడుగ | 


శృంగార నంకీర్తనలు 20 


డాసి క్రైదండ వశ్టేనంటా గోర జెనకీని 
రాసి నవ్వింపింతుర శే రమణులను 
లాసీ (శ్రీవేంక చేశుండు "నీనతో. గూడితి నేను 
తా సుద్దులు చెప్ప నింక దగునటవే 1 అడుగ ;; 4? 


పళవనంజరం 

ఎదురు గుదురుగాను యేల నవ్వీనే 

'యెదుగా తడవునుండి యేల నవ్వీనే పల్లవి ॥| 
వరుసలు వంతులును వనితలమాడుకో (గా 

యిరవైన విభుండు తానేల నవ్వీనే 

తరమిడి నిద్దరము తన్ను( దగవడిగి?! 

'యెరవులు 'సేసుకొని యేల నవ్వీస ॥; ఎదురు 11 
వొక్కరొక్కరము సొమ్ములొనర సరిచూడంగ 

యిక్కువైన రమణుడు యేల నన్వీనే 

చక్కంగా మాలో నేమమ్ము సంతము 'ఏయిమంటాను 

యిక్కడా మామోము చూచి యేలనవ్వీనే ఎదురు: 
మోవిమీ(దిగుజుతులు మూసుకొ నేమమ్ము( జూచి 

యీ'వేళ శ్రీవేంక శేకుండేల నప్వీనే 

భావించి మమ్మేలితిని పొడి దిద్దుమం కను 


యేవెలందులతో వైన నేల నవ్వీనే ; ఎదురు || 486 
గ00వ రేకు కురంజి 


దండనున్న చెలులమిందరము సావి 

నిండుదొర యీతనికి నేర మేమీ లేదు | పల్లవి || 
వట్టి చలములు మాని వాకిలి దరవరాదా 

యిష్టై విభుడు! వచ్చి యీడనున్నా(డు 

వొట్టినట్టు కొలువై వుండినదొక్క కాని 

నెట్టన నితనివల్ల "నేర మేమీ లేదు ॥ దండ ॥ 


శ() (భ్రీకాళ్ల పాక అన్నమాచార్యుల 
దిచ్చరి కోపము మాని తెర దియ్యరాదా 
చొచ్చి వచ్చి రమణుడు చూళిీ నిదే 
అచ్చముగ సరసములాడినదొక్కశే కాని 
నిచ్చలు నితనివల్ల 'నేరమేమీ లేదు | దండ | 


పంతపు వేసాలు మాని పయ్యెదెడలించరాదా 
చెంత (శ్రీవేంక శేకుండు చేయి చాంచీని 
యింతలోన నిన్ను( గూడె నిది యొక్కశే గాని 
నింతము సేసలితని నేర మేమీ లేదు దండ | 49 


సాళంగనాట 


బాపు చాపు మేలు వొజపరివౌదువు 
చాపలాన నీవే కడు జాణవు గావోయీ 1 పల్లవి ॥| 
'సగమీకె చూడ(గానే మొనసి వేరొకళతో 


నగవులు నవ్వేవు నాలికాండవు 
శగుల(గానే మరి తరితీపు వుట్టించేవు 


గగములోపల నీవే జాణవు గావోయి” ; చాపు ॥ 
మాటలీక ఆడ(గానే మగిడి పొరుగా ౩ను 

నీటుతోడ. విలిచేవు నేరుపరివి 

గాటాన వలచుండ(గ కా(కలు గడు శేంచేవ 

చాటునగా నీవే కదు శాణవు గావోయీ ॥ బాపు ॥ 


చేరి యీకె. గూడ.(గానే చెలివై( జేయి వేసి 
గారవించేవు (శ్రీ వేంశ కేకుండవు 
యీరీతి నన్నే” యాపె యెొదనుండ( జొక్కించేవు 


ల 


ఆసాసాలిను నీవే జాణవు గావోయీ వాపు, ప) 


శృంగార సంకీర్తనలు 1. 
శుదవసంతం౦ 
థ్‌ 


నివు మగవాండవు నీ వెట్టుండినాం జెల్లు 

భావించి ఆ(టచొనను పదరక వుంయును ॥ పలపి 
మనలో నాడినమాట మగువలె క్హైజింగిరి 

"పెనుపొంద నీవే చెప్పితివి గాక 

'మెన లేక యిటువంటియె మ్మె కా౦డవంటానే కా 

వొనరి నే మోనముతో నూరే వుండుదును ॥ నీవు ॥ 


పయ్యదలో గురుతులు పడంతులె శ్లైజింగిగి 

కొయ్యవై. నీవే యాడుకొంటివి గాక 

'యెయ్యెడ బగ్గడి వాండవిటు నివంటానే కా 

కుయ్యక తెరమాటున గుట్టు సేనుకుందును ॥ నీవు 
వొంటి. గాంిటిలో రతులువిద లెళ్తై జిఃగిరి 

నంటున మచ్చికను నీ వంటివి గాక 

ఇంటిలో శ్రీవేంక "ట్రళ ఇట్టివాండవంటానే “కా 

జంట్యయై యే పొద్దు నీ సంగడినే వుందుగు) ; నివు! 5] 


గళ 


శిరనుండ మోకాలికి * సలు వెట్టంగ నేల 

గరిమల నాపెనే కాంగలించ౭*చా . 
నిండిన కా(తాళము నీమీంవ మండం౧గా" 

అండ వారిమాటలు ఆపె విసీనిా 

చండి పెట్టి వొడ(జరచకువయ్య మమ్ము నింగి 

దండిగా నావె6 గాంగిటం దనుపరాచా స్‌రను | 
ముప్పిరిః జూపులు నీవె ముంచుకొని వుండ6గాన: 

ఇప్పుడు నీ కానుకలు యొంచీనా ఆపె 

చప్పుడు "సీని మాెంత సన్న లెల్లాం జూసే 


అపు చాజిచేతికి వ వయురాచా ॥ శిరన్సు. 
అం న్న 


$్రి థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


(శ్రీ) వేంక కేళ కాంగిలి చేరి నీ మై నుండంగాను 
యీ వినయాలెరుంగునా యెంత నానావె 
మావంటివారినెల్లా మరి యెంత మన్నించేవు 
దేవులైన అవెనే తెలుపరాదా ॥ శిరను ॥ 5ల9 


10వ టేకు లలిత 


ఎందరెందరినిట్లా నేభితివో వెనకకు 

సందుసుడి నవ్వేవు జాణ (డవౌదువు ॥ పల్లవి ॥ 
చెలియ చెక్కులవెంట చెమటలు గార(గాను 

అలరి పొాదములొ _త్రీనప్పటనుండి 

తలంచరాదా దయ చానికేమి తప్పు గాదు 

చల మెల్లనీజే జాణకా(డ వౌదువు ॥ ఎంద ॥ 
వువిదచన్నుల్నవె నిట్టూరుపులు నిగుడంగా 

రవళి. బనులు సేసీ రాతిటనుండి 

ఇవల మెచ్చ(గరాచా ఇందు వంక నేమి వోదు 

జవళిపంతము వచ్చె జాణశా(డవొదువు ॥ ఎంద 
రమణి మోవితేనె గారంగా ముద్దుమాటలను 

సమరతి(గూడీ నిన్ను జాముటనుండి 

అమరి (శ్రీ వేంకటేశ అన్నిటా మన్నించరాచా 


సముకాన సిగ్గులేల జాణకా.ండవాదువు ॥ ఎంద ॥ 58 
తోండి 
మెచ్చితిమి నిన్నును 'మెలువాండవొదువు 
నిచ్చలు మాక న్నిటాను నీవే గుజీగాక ॥| పల్లవి ॥ 


చేసుకొన్న మగండవు చేకొనక మానేవా 
వాసితోడ రతించేదే వైపు గాక 
ఆసకొలిసిన వాండవల్తే రాక మానేవా 
బాస దప్పకుంజేదే పంతము గాక ॥ మెచ్చి! 


శృంగార నంక్రీర్తవలు శీ 


[పియ(మైన విభుండవు చరయక మానేవా 
/ [కియతో నున్నించుళే కీరితి గాక 

నియత మైనవాండవు నెట్టుకొనక మానేశా 

జయముగా నేలుశు నంగతి గాక ॥ మెచ్చి ॥ 


(శ్రీ వేంక కేకుండవు చేరి కూడక మానేవా 
శైవసమై వుండినదే ఘనత గాక 
యీవల నన్నేలీతివి ఇచ్చగించక మానేవా 


మమేవలా. జన విచ్చుళే యొక్కుడు గాక ॥ మెచ్చి! 54 
గా 


షపాందోళ వసంతం 


కా(గిలించుకొని యెంత కదిమేవయ్య 
చేంగ జేర గోరికొనం “తెనకకువయ్యా పల్లవి 1 


మొనసి నీ పాచాలకు మొక్కేమయ్య 
ఘను(డ వెదువు అన్నీ ( గంటిమయ్య 
పొనుంగక యిశ్లు నిన్ను బొగడేమయ్య 


=ెన(గను నాచన్నులు పిసుకకువయ్యా 1 ఇాంగి ॥ 


చెప్పినట్టు నీసేవ సేసేమయ్య 
తపు వేసి సటలి/క( దడవనయ్య 
నుప్పిరి నీవారము మొదలే అయ్య 


వవ్పుడుగాను గిలిగించకు మిష్పుడయ్యా శారి! 


భావించి పంతమిచ్చితి( బాయకువయ్య 
(శ్రీ వేంకశుక తమ్మకు: క! చా(చేనయ్యా 
టయూవేళ నన్ను౯ గూడితి విదే 'మేలయ్యా 


శెవన్యమై మోవి గంటి గావించకువయ్యా ॥1శా(గి॥! 50 


వె 


తీ( 


ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 
ఆపహొరి 


పమీ నేణంగదు బాల యిక నీచిత్త మెట్టో 
మా మాటలెల్లా విని మని ్నంచవయ్యా 
చనవు గలుగ(గాను సాం సాం(6 గొంగు వట్టి 
ఇెనంగీ నిదివో .నీ (ప్రియురాలు 
'యెనసీ నీ వుండ(గాను ఇశ్తే మందెమేళమున 
మన నెరంగ శెదురు మాటలాడీని 
వొడంవాటు గలుగ(గ నొద్దికతోడుత నీ 
తొడమీంద( గూచున్నది తొయ్యలి 
కడు నీవు నవ్వ(గాను కన్నుల దప్పక చూచి 
జడియక బొమ్మలను జంకింఛీని 
పొందులు గలుగ(గాను పొనంగి (శ్రీవేంక న్పేజ 
అందపు రతుల గూడీ నతివ 
కందువలు నీవంట(గా కప్పురపుమె'వి ఇచ్చి 
విందులుగా. దమ్ములము వీడుదో డాడీని 


కాంటోది 


ఎట్టు "సేసినా( జేయి యొదురాడను 
నెట్టుకొని చూచేవి నీ మహిమలి(కను 

మొగము నీవు చూచితే మొక్కుచును నంతొసింతు 
నగితేనే నీ మేలు నమ్నుదు నేను 
జిగి వీడెమిచ్చిళేనే చెప్పుకొందుం 'జలులతో 
పగటు నీచిత్తము నాభాగ్య మి(కను 

మాటలు నీవాడిలేనే మనసు గర(గుదును 
గాటానం 'జేయి వేసీతే గడు 'మెత్తును 
పాటించి గోర 'నంటితే వలుమారు( జెలంగుదు 
కోటికి నీ కరుణే కోగికి నేని;కను 


॥ పలనవి ॥ 
భు 


॥ ఏమీ ॥ 


॥ ఏమీ ॥ 


॥ ఏమీ 59 


॥ ఎట్టు ॥ 
బల 


॥ ఎటు ॥ 
ట్‌ 


శృంగార వంకీర్సవలు 


పచ్చడము గప్పితేను పలుమారు నిన్ను మెత్తు 
మచ్చిక నీవు చూపితే మరు(గుదును 
ఇచ్చకుండ (శ్రీ వేంక శేళ నన్ను ( గూడితివి 
పచ్చిమైన నీ మన్న 'నే బదుకు నాకి(కను 


భవు? 
నీకు నాశెకుం గలదే నేండు గొత్తలా సరసము 
కోకొమ్మనీ నదే అందుకొనవయ్య విజెము 
చనవు గలుగువారు సాదింతు రేమైన 
ననుపు గలుగువారు నవ్వుదురు 
కినియ(గ 'నేమిటికి శేలెత్తి మొక్కుచు నింతి 
వినయాన విన్నవించీ వినవయ్య మాట 
(పియము గలుగువారు వెన(గుదు "రరతెన 
(క్రియ యొరి(గినవారు గిలిగింతురు 
బయలు బిగియనేల బా(తిపడి ఆ నీకు 
దయవుట్ట "సేవ సేసీ. తాళవయ్య చలము 
బలిమి గలుగువారు పంతాలు నెరపుదురు 
వలచఛచినవారు రతి నలయింతురు 
మయొలమి (శ్రీ వేంక శేళ 'యెడమాంట లి(కనేల 
'మల'(గి కలసె నిన్ను 'మచ్చవయ్య యీా'కను 


గ1|1-వ బేకు ఛాచూనాట 


శా నెర(గగండటప మూ కాకుకాణ లెల్లాను 
శరానీవే జాదనేనా రమణుని నీడకు 

చల(పు నమ్మతించితే తనువు సమ్మతించును 
వలపు గలిగితేనే చాడిక గలుగువ: 
చలము విడువకున్న సాదించవచ్చు! బనులు 
నలు మంచివె గే 1ంనస్పుం నంంరిరే 


ర్‌ 


॥;ఎటు! 5 
ట 


॥ పలవి ॥ 
౧ 


॥ నీకు ॥ 


॥ నీకు ॥ 


॥నీకు! 86 


॥ పలవి ॥ 
గ 


(తానే: 


86 థ్రీశాక్ల పాఠ అన్నమాచార్యుల 


తగులు దప్పకుండితే శమకముం దప్పదు 
'తెగువలు వుట్టిళేను 'శరంకు వాం బుట్టును 
నగవులు నిండితేను నయము దోడన నిండు 
తగవులు నిలిపితి కాలిములు. నిలుచు ॥అానె॥ 


చెనకులు మొనపిళ సగ్గులును మొనపును 
ననుపులు మిగిలితే నమ్మికలు మిగులును 
యెనసి (శ్రీ) వేంక కేకు! డీడకే ళా విచ్చేసే 
చనవు సతమైతేనే సరనమూ సతము ॥శాన॥ 50 


దేళాష్షీ 


పచ్చిచేరీ నీమాటలు బతుకవయ్య 
విచ్చనవిడిని వూరపిందులాయ వలపు ॥ పల్లవి ॥ 


సంగడి నుంజేచారు సరనములాజేవారు 
యొంగిలి మోవిచ్చేవా 'రెందరు నీకు 
అంగవించి యాసపజేవప్పటి నే బా(తైతినా 
వింగడీంచ రాక చల్లు వదలాయ వలపు ॥ పచ్చి ॥ 


వాడిగాలు 'సేసేవారు వొరసి నవ్వేటివారు 
యీడుచూపి వుంజేవారు యెందరు నీకు 
జోడుగా మరియు నీచూపులు నావె( జారెనా 
నీడలనే వసంతపునీళ్ళాయ వలపు ॥ పచ్చి ॥ 


చెలగేంగి పాడేవారు చేనన్నలు చేసేవారు' 
ెలమబించి పొందేవారు యొందరు నీకు 
ఇల శ్రీ వేంకశేళ నన్నేలితి విచ్చ గల్లెనా 
విలకించి “డు. దరితీపులాయ వలపు ॥పచ్చి॥ 60 


శృంగార పంకీర్తనలు 8? 
సామంతం 


ఎంత శంత సేసేవు ఇది యేమే 

ఇంతగా( గొనరుదురా ఇదియేమే ॥ పల్లవి ॥ 
ఇచ్చకములాజేపతి నెగనక్కెములాజేవు 

హెచ్చి జవ్వనమచాన నిదియేమే 

మెచ్చులాతండు మెచ్చంగా మేకులు పచరించేవు 

యిచ్చిన చనవునను సిది యేమ ॥ ఎంత ॥ 
మంతనాలు శెప్ప(/గాను మలయుచు( బెన(గేవు 

యింతులలోవల నెల్లా నిదియే మే 

వింతలుగా నవ్వంగాను వెన గుట్ట "సేసేవు 

'యొంతయినా! గర6గవు యిదియేమే ॥ ఎంత ॥ 
అంగవించి కూడ(గాను అలసేవు పానుపు.పై 

'యొంగిలిమోవితో డ నిదియేమే 

రంగు (శ్రీ, వేంక శేకుండు రతి సేసిత మొక్కేవు 

యింగిత మెటు(గుదువు యిది యేమే ॥ఎంత ॥ 0| 


సాళంగనాట 


పాలుచాగిన సత్తువ వనికివచ్చెను నేండు 

వోలి. బచ్చడములోన నొకతున్న దిదివో ॥ పల్లవి ॥ 
పల్ల చాన నీవు "కేపల్లెలో. చెరిగేనాండు 

గొల్లెతల మూ.కలే కొలు వెల్లాను 

ఎొల్ల నే నందడికోవ కొకతె నీత్రురుమె 

యిల్లు సేనుకొని వుండె నిరవై నేండిదిగ' ॥ పాలు ॥ 
అంచెల వనముల నీ వావులం గాచేనాండు 

చెంచులకదుపులే చెంగ బెల్లాను 

మించిన రొచ్చుకు. గాక మెలంత వొక్కతె నేండు 

పంచల నీబుజము పె పాదుకొనె నిదిగో పాలు 


88 (శ్రీతాళ్లపాక అన్నమాచార్యుల 


తనర శ్రీ, వేంక శేళ చ్వారళ నుంజేనాండు 
వనితలు వేవేలు వాడ లెల్లాము 
"పెన(గి జంగిలిలోనం బేరుకొనవలె నని 
వొనర నొక్కతె నీ వురమెక్కె నిదిగో ॥ పాలు! 6లి 


రామకక్రియ 


చేర ధర్ముపుణ్యము నీ చేతిది గాక 
యీరసొన నీందరిలో నేమనేదిరా ॥ పల్లవి 1 
కడు మొక్కలాన నీవె కాంకలు చల్ల(గరాదు 
ఘు న్‌ 
నడుమంతరాల నీతో నవ్వ(గళాదు 
విడువ శిందుంటివని వెంగములాడ(గ రాదు 
చమొడయ లేని సుద్దులకేమనేదిరా ॥ చేరి ॥ 
నిందలు వేసి నిన్ను నేరములెంచ(గ రాదు 
మంచెమేళమున మారుమలయ రాదు 
కందువకుం దీసి నీపై గాతలు చూపంగరాదు 
యెందువల్ల "“గెలుతు నిన్నేమనేదిరా ॥ చేరి ॥ 
కొప్పువట్టి తీసి నిన్ను గూనాకు సేయగ రాదు 
ల 
యిప్పుడే కూడితి వలయించ6గ రాదు 
ముప్పిరి శ్రీవేంక కేళ మొక్కి 26 దిట్టంగరాదు 
యెప్పటి పంశాలు చెల్ల 'నేమనేదిరా చేరి! ఈ 
ఆహిరి 
చెలు లెల్లా నిందుకే సిగ్గువడేరు 
.పలుమారు నెట్లు వొడ(బరచేవయ్యా టె 
ట్‌ లీ 
సంగడినున్న సతులు సరసనములాడ.గాష 
యుంగిలాయ నీమో+వి ఇప్పడి 
పొంగుచు నిన్నపు . ని భోగించేటి 86౬ , 
యింగితాన చ. యొట్రైంనేవయ్యా సు 


సై 


శృంగార నంకీ ర్తనలు 


పొందేవేళ( కాచాలు నీబుజము వై6 జాంచ(గాను 


కిందుపడె నీమేను కిమ్ముల న్టే 
అందముగా. గొ తగా! చెండ్లాడేటిచారికి 
ఇందమని కాఃగిలెట్టు ఇంపు సేసేవయ్యా 


చవావులను తమతమవా(డవు నీ వన(గాను 
(శ్రీవేంకశుళ అందరిశేష మైతివి 
యీవేళ నేరినయట్లి మావంటినతుల శాల్ల 
చేవచేర నీమహిమ ఇెప్పేరెట్టయ్యా 


512వ-జేకు నట్టనారాయణి 


మన్నించు నే నిలుచుంజే మజి కొలువు సేనేను 
ఇన్నేసి మాటలాడ నీటూడువారమా 


అరసి నే నలిగితినంటా వే(డుకొ నేవు 
నరికి నేసికి నీతో సాటివారమా 
పరగనశ్షు మంచముె కి దీసుకొ నేవు 
సరుసం గూచుండ నీశో సరివారమా 


వొట్టు వెట్టుకొంటినంటా నొడివట్టి ఠీ్‌సేవు 
అన్తే మారువెనగ వియ్యపువారమా 
చుట్టరకములు సేసి సుర్దుల సల్ల ( జపే న్పృవ 
ఇెట్టుకొని వూ (కొను(న ?)నీయంత వారమా' 

పంతములాడితినంటా పక్కున గాంగిలించేని 
శాంతు(డవు నేము నీకు కడవారమా 
రంతుల (శ్రీ వేంకశేశ రతుల మమ్మేలితిః 
దొంతర మెచ్చులు "మెచ్చ దొడ్డవారమా 


౪/0! 13-5౧5 


॥ చెలు॥ 


॥ చెలు ॥ 64 


॥ పల్పప్‌ ॥ 


॥ మన్ని 0॥ 


॥ మన్ని 0॥ 


న్వీం! జిం 


కలై 


థ్రీ తాళ్లపాక అన్నమాళార్యుల 
ముఖరి 


ఆయనాయ నీకింత యాచారాల గొడవేల 
పాయపు మదము నీవు వట్టుకుండ( గలవా 
పూచినతం గేడువలె. బొల(తి సింగారించుక 
యేచి నిలుచున్నది నీయెదుటను 
చేచేత చెరగుమాసి వుండితే నేమాయ 
చూచిచూచి యంట కోరుచుకుండ(గలవా 


పచ్చనిచిలుకవలె. బడ(తి చదువుకొంటా 
మచ్చికలు చూపీ నీమంచముపొంత 
మెచ్చులుగ దడి ఇెముమీ(ద నుంశు నేమాయ 
కిచ్చురే(గి ముట్టి తమకించకుండ(గలచా 

మూసినముత్యమువలె ముదిత కాంగిట నిల్చి 
ఆసకొల్చీ (శ్రీ) వేంకటాధిప నిన్ను 
సన వెట్టి నాలునాళ్లు చేసితే నందుశేవమాయ 
వాసితోడ( బొంది వలవకుండ(గలవా 


కౌంటోది 


వాశేమి 'సేతురు వనితలింతే 
దూరకువే నీవు తొయ్యలుల 

చెలుల నాడకువే సేవ సేసేవారు 
బరఠిమీ+( బట్ట6గ( చాయుదురా 
తలపోసీ మేలు తానెణ(గవలె 
చెలువునివే యీ చేత లెల్లా 

కోపగించప వే కొలువులోవారు 
వోపమందురా వొరయ(గా 
చావైన విభుండు తానెంచుకోవలె 
చూపీ చెప్పవే సుద్దులెల్టా 


॥ పల్పవి॥ 
గొ 


॥శఆయ॥ 


॥ ఆయ ॥ 


1ఆయ॥ 66 


॥ పలవి ॥ 
శ 


॥ వాలే ॥ 


| వారే! 


శృంగార నంకీ ర్తనలు 


(1 
యేమీ ననకువే యేలుకొన్న వారు 

కామించిన వేళ( గాదందురా 

యీమేర శ్రీ, వేంక శేకుండే నన్నేలె 

నే మానననవే నేర్పు లెల్లా 11వాలే! 67 


దేసాళం 
కంటిమి నీసుద్దు లల్ల (గడపర్తాయ 
యింటింట చారణ లెక్కె నేమి చెప్పేదయ్యా | పల్లవి 1 
కొమ్మలచేత నెల్లాను కొలువు సేయించుకొంటా 
కమ్మి వలపు కొటారుగా బెళ్లువు 
అమ్మరో పో(కకు( బుక్షైంణడాయను సిగ్గులు నేండు 
యెమ్మైెల నతులభాగ్యా లేమి చెప్పేదయ్యా ॥ కంటి ॥ 
జలజలోచనలతో సరనములాడుకొంటాో 
'మొలకనవ్వులను వాములు వేసేవు 
శలంపులోని రతులు తరగని ఛాన్యమాయ 
'యులజవ్వనుల ముద మేమి చెప్పేదయ్యా 1; క0టి |: 
౩౦దువ నింతుల నిశ్హు కాంగిట( బెనంగగుకొంటా 
చెందుచు మోవుల్నవె లచ్చెన వెళ్లువ 


ఆంది (శీ, వంళళశేశ న న్నలమి మెచ్చితివిళ్తు 
యిందరి నుంరిపెములు యేమి చెప్పేదయ్యా 1 కంటి 1168 
శంకరాభరణం 


చుట్టమువ లచే చూడం 
సటుచు( 
లు 


11 పల్లవి |1 
సగద( గూచుండిత నొడివట్టుకొని 


బాదము మింద పేనీని 
య 
సుద్దులు చెప్పి. జూడవే 
య అశ న్న 
బనకుము”.: రాసలు 
౧ 
+ = 


జ "మ్చవోనివాంయ న. 


టం కుల 


48 (ఫ్రీ శాళ్లపాక అన్నమావభార్యుల 


"గేదంగి పూవిచ్చి కేలెత్తి మొక్కి లే 
జూదమాడుమనీ( జూడవే 
సాదవు గమ్మంశళు సన్నలు చూపీని 
వీదియె మ్మెకా(డు వెంటవచ్చీనే 

గక్కున నేమెచ్చి కాగిలించుకొంకే 
చొక్కంగ నను. గూజెం జూడవే 
యిక్కడ (శ్రీవేంక శుకుండు మెళ్ళీని 
కక్కసీండు మోవి గంటిశేచీంనే 


నాదరామ[క్రియ 
ఎలయించీ( చానిన్నిటా "నేమి సేతునే 
యెలు౯గె త్తి దూరశాదు ఏమి నేతునే 


వింతగా వేండుకొనీని వెనకటి చేతలకు 
'యెంతె నాః గొల్పదు మన సేమిసేతునే 


॥ చుట ॥ 
ల 


॥చుట॥ 69 
ప 


॥ పలవి ॥ 
ణా 


కాంతు(డు తా నిన్నిటాను కడు మీరి వున్న వాండు 


యింతులిందరు నున్నారు యేమి. సేతునే 


ముట్టి కా నన్ను! బిళ్చీని మొన్న నెల్లా రానందుకు 
లబ గా 


యిశ్టే కోపము మానదు యేమి సేశునే 

అట్టడి శా నింతలో నాజడీరనము చూవీని 

యొట్ట కేలకు( గంటిని యేమి 'సతునే 
కదిసి తా( గా(గిలించి కడవారి. బొందినందు- 

శెదుట (శ్రీవేంక కుకు నేమిసేశుస 

అదన నన్నేలుకొస నన్నిటాను మన్ని౦చి- 

నిదివో నే మరగికి నేమి 'సేతునే 


॥ ఎల ॥ 


॥ ఎల ॥ 


॥ఎల॥ 70 


శృంగార సంకీర్తనలు 


611వ జేకు శ్రీరాగం 


ఎజుక చెప్పేమయ్య యిదిగో నీకు నేండు 
మెజనీ నీవు నాకు మే. వలతువు 
అలరులకొవ్ఫ నీకు నతిమోహము వుట్టించె 
తలిరుమోవి తీపు దప్పి లేంచెను 
వెలి. జెక్కులకళలు వేడుక పురికొలిపె 
కలికి సింగారాలు క న్నులాస నించెను 
తచ్చిన గుబ్బచన్నులు తమకము "కేచె నిన్ను 
మచ్చిక! గనుచూపులు మర్మాలు నాంపె 
మెచ్చుల పేరి.టి వొవ్పు. మిక్కిలిని (భమయించె 
ఇెచ్చెలిచక్క(దనము నిన్నింత చొక్కించెను 
వాసనమోవితనె వంతున నోరూరించె 
సేసవెట్టిన చేతులు సిగ్గు 'దేరచె 
_ యీసుర్దికి శ్రీవేంక శేళ నన్ను. గూడితివి 
 శ్రీసశిమహిమ లెల్ల చేచేత మెప్పించెను 


భెరవి 
మా 


ఇంక నేమి సేసేవయ్య యింతేశాయను 
సింశెలేని వలపులు జాజరాయను 
మగువ నీతో నేడు మాటలాడిన ఫలము 
చిగురువంటిమోవి చిల్లులాయను 
తగిలి యించొ(కా నీదండ నుండినఫలము 
-_ వొగరు(జే/తల ననురునురణాయను 
నలినాతీ నీతోను నవ్వు నవ్వినఫలము 
చెలగి కొ 'చ్పెల్ల విడి చిక్కులాయను 
'యెలమి నీకు! జేతులెత్తి మొక్కినఫలము 
నిలువుకు నిలువే నివ్వెరగులాయను 


48 


॥ పలఠలివీ॥ 
గా 


॥; ఎజుక | 


॥ ఎఆటుక ॥ 


॥ ఎటుక్‌ ॥ 1 


॥ ఇంక ॥ 


; ఇ౦5 ॥ 


4 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 


సుదతి నిన్ను. దప్పక చూచినయట్టిఫలము 
కొదలేనీ రతులకు గురి యాయను 
పొదలి (శ్రీ వేంక మేళ పొందుచేసినఫలము 


చదురు€ద నాలు, నేర్చి జాణాయను ॥ ఇంక ॥ 72 
సామంతం 
ఎటీ(గితినిదివో మీ యిద్దరి తమకములు 
_ మొజంగులు నేరుతువే మున్నిటికంళెను ॥ పల్లవి ॥ 


చలివాసి యెదుటను సరసునిమోము చూచి 

"నెలవి నవ్వితివేలే చలియా 

కలువపువ్వుల వేసి కమ్మటి నప్పుడేమని 

సలికితివే నీవు పంతములు మీరను ॥ ఎఆీ(గి ॥ 
పవాయలకు(. గొలువులో సతు లెల్లం జూడి౯(గాను 

చేయెత్తి మొక్కితివేలే చెలియా 

ఆయములు కొనగోర నంటంగా సన్ను నీవు 

సేయ నేర్చితివి యేల సే/ లెక్కుడుగను ॥ఎఆీ(గి ॥ 
వావిరి నోరె((0పాటి వసంతవల్లభులడెన 

(శ్రీ వెంకశేకునాలవే వెలియా 

యీవేళ నిన్నేలినశ్లు యెనసె నన్నితడును 


వాని చెప్పనేలే యింక నరునలతోడను ॥ ఎటీ(గి ॥ 73 
దేసాళం 
నన్న కాండ వన్నిటాను వల్లభరాయ 
వున్న సుద్దులే(టికోయి వో వలభరాయా ॥ పలవి ॥ 
ది ౧ మ. 


వాడ్నికెన వలపుల వల్లి భరాయ 
వాడుదేశి నీమోవి వల్లభరాయా 
వాడవలపుల మెచ్చు వల్ల భరాయ 
వోడక నన్నేలుకొమ్మీ వో వల్లభరాయా వన్నె: 


శృంగార సంకీర్తనలు 


_వలగొని మొక్కేము వల్లభరాయ నీ 
వలల జిక్కితి మిదే వల్ణభ రాయా 
వలెనా యింతేసి రట్టు వల్లభరాయ 
వులివచ్చి మోవి యిమ్మీ వో వల్లభ రాయా 


వరుసనో56(0పాటి వల్లభరాయా నేండు 
వరునకు రావోయి వల్లి లరాయా 
వరదు(డ (శ్రీ వేంకట వల్ల భరాయ మమ్ము- 
నొరసీకూడితి విశ్టే నో వల్లభరాయా 


ఆహిరి 


ఎక్టైసా దయదల( శి 'యేలుకోవయ్యా 


1 


జట్టిగొని నిన్ను నంత సాదించ నేరను 


మన్ని౦తువనెడి నిండు మందెమేళమునను 
యొన్నిమాటలాడితినో యెరగను 
కన్నియ గనక నీతో కందువలుచూపి మో? 
విన్నపాలు చేసుకొను వివరము నేరను 


తైవనమై నీవుండిన గబ్బితనమునను 
₹శువూడీగము గొరతో యొజటు(గను 
"దేవల గనక గీవు దిమ్మరివా(డవని 
భావించి కరకరించి జబానగొన నేరను 


దోమటి దొడికినట్టి దొరతనమునను 
యేమి నావొళ్ళ, దప్పులో యెజు(గను 
కామిని( గనక (శ్రీ నేంకశేళ నిన్ను(గూడి 
ఆముక సృంచాన నిన్ను నపు/గాదన నేరను 


॥ వన్నె ॥ 


॥ నన్నె ॥ 4 


॥ పలవి ॥ 
గా 


॥ఎళు॥ 
వి 


॥ఎల్లై॥ 
ట్‌ 
మా 


ఎను! 5 
లట 


థి థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
భెరవి 
మా 


మావం౦టివా "రేమన్నా మర్మాలు సోంకి వచ్చు 

'వేవేలు మీలో మీరు విచారించుకోరయ్యా ॥ పల్లవి 
మచ్చికతోడుత నీవు మాటలాడంగా జూచి 

నచ్చుకొని కొంతగొంత నవ్వీ నాపె 

'పాచ్చుకుందు లందులోన నేమి దెలినెనో కాని 
_ విచ్చనవిడిన్లి నీవే ఫిచారించుకోవయ్యా ॥ మావం ॥ 
గుట్టుతోడ నీవు పెద్దకొలువై వుండంగంజూచి 

నట్టనడుమ నిలిచి నవ్వీ నావె 

ఇన్హై చేసిన చే(తలేమేమున్నవో కాని 

దట్టముగ మననులో( దలసోసుకోవయ్యా ॥ మావం ॥! 
శ్ర వం శేసుండ నన్ను( జెందినట్టి న్‌ా 

నావెనక నిదివో నవ్వీ నాపె 

'యేవల నీకు వలపు లెన్నిగలవో కాని 

ఆవటించి చెలులతో నాలో చించుకోవయ్యా ॥ మావం ॥ 56 


614వ ఖేకు ధన్నాశి 


మగువ యప్సటనుండి మనికితమున నవ్వీ 

అగజేల లోపలికి నంశల రా౯'చా ॥ పల్లవి ॥ 
యిల్లాలయినచాని నిందరిలోవల నీవు 

'పల్లదపు మాటలాడి పచ్చిసే నతురా 

చెల్లంటో అ(టదానికి సిగ్గు విడువ దగచా 

కల్లరివై యింత నీవు కాకుసేయవలదు ॥ మగువ ॥ 
పీటవై. బెండ్లి కూంతురు. చేరటాండ్రలోన నెల్లా 

వా(టముగ(. బయ్యందంటి వాసిసేతురా 

మేటి యాటదానికి మేరమీరం దగవా 

గాంటముగ శీలింత కాకుసేయవలదు ॥ మగువ ॥ 


శృతిగార సంకీర్తనలు (7 


పట్టపు దెవులం దెచ్చి పడ(తులలోన నెల్లా 
జట్టిగొని మోవితేనె చవి చూసేవు 
అశ్తు కూడితివి మగనాలికి రట్టు దగవా 
గట్టిగా (శ్రీ వేంకశేళ శా కుసేయవలదు ॥ మగువ ॥ 


అాచ్డె 
జాన 


శంకరాభరణం 


నీపే యి(56 గరుణించ వయ్యా 

ఛావించి కత లేర్చరచ(గ గలరా ॥ పల్లవి ॥ 
మనసులోని నీమతకము లెల్లా 

అను£€గోన(గలరా కామినులు 

'వెనుకొని నీవొలళ్లి 'వేనములింతేసి 

దినదినమును నిటు తెలియంగ( గలరా + వీవే; 
'నలుగడ నీ విటు నవ్విన నవ్వులు - 

తలంచ(గ6 గలరా తగు సతులు 

నెలకొని నీరతి నేర్చుల చేంతలు 

కొలందులు వెట్టుక కొనర(గ( గలరా 1నీవే: 
-(శ్రీవేంకశేళ్వర జిగి నీ మహిమలు 

"సీవించ(గలళా చిన్నెకలు 

వావిరి నందరి వరున నేలితివి 

వాొవులు దెలుపుచు వారించ( గలా ॥నీవే॥ 76 


సాళంగనాట 


నీ చేల పంళాలాజేవు నేడు మాతోను 

బావించితే నాండువారి పగటులివి ॥ పల్లవి ॥ 
ఇెక్కులం కేతులిడుక సిగ్గులతో నుంజేది 

చక గ్రానిప(నతుల కెల్ల నవాజమిది 

జక్క_వచన్ను లమీ(ద సా౭. బయ్యద మూనేది 

యెక్కడా మానినులకు యిక్కువలివి 1నీవే॥ 


శీ 


థఫ్రీశాళ్ల పాఠ అన్నమా దార్యుల 
వుదుటున నవ్వుతాను వోరచూపులు చూచేవి(ది?) 
చదురాండులై నవారి నపహాజమీది 
పొదిగి సన్నలు చేసి బొమ్మల జ౦ంకించేది 
మొదల గాంతలకును మురి వేలివి 


పలుకుల లోపలను పచ్చి దొరల నాజేది 
అల మేల్మంగనైన నాకందము లివి 
చెలంగి కూడితి విశ్హు (శ్రీ వేంకశేళ నన్ను 
నలపువనీతలకు వాడీకలివి 


దేసాళం 


మెచ్చిరి గొల్లెత లెల్ల మీంద మీ(దను 
యిచ్చిరి చనవులు నీవిశ్హు బతుకవయ్యా 


అంగన్నలై తే( జాలు నళ్తే దయ దల.తువు 
యెంగిలి మోవులని యెొంచవు 
కంగులే శెప్పుడు మెడంగట్టు కొనే వుందువు 
యింగితపురతులు నీశేమి గడమయ్యా 


వెలందులై శే. జాలు వేడుక( బెండ్లాడుదువు 
పొలసి వా గేమిచ్చినా. బూసుకొందువు 
నెలకొని యేపొద్ధు నెత్తి. బెట్టుకొందువు 
వలపులనోము నీకు ఫలియించె నయ్యా 


మానినులై తే( జాలు మర్మములు చూతువు 
ఆనుక వీ(పున మోచు కలరుదువు 
నే నలమేలుమంగను నీవు (శ్రీ) వేంక శ్పేకు(డ- 
వీనిజాన నిన్ను ( గూడితింక 'నేలుకోవయ్యా 


॥నీవే! 


నీవే: 70 


॥ పలవి ॥ 
గొ 


॥ మెచ్చి ॥ 


॥ మెచ్చి ॥ 


॥ మెచ్చి ॥ లి 


శ ్రంగార సంకీ ర్త నలు 
సామంతం 


పంటికి. బద శే వింతులతోడను 
నేంటనె తప్పదు 'నేరుపు భువిని 
వలవ నేరుతువు వడి నీ రమణుని 
వలపించ(గ నేరవలిం. గదవే 
వలికినటుల నే పంతము వెవె 
నిలిపినజే పో నేరుపు భువిని 
నవ్వ నేరుతువు ననుపున నాతని 
నవ్వించవలె;గదే నటనలను 
వువ్విళ్ళవలె నోరూరించి పగటు_ 
నివ్వటిలుట పో 'నేరువు భువిని 
చిక్క నేరుతువు (శ్రీ) వేంక శేళ్వరు( 
జిక్కించవలె;గ దే సేవలను 
మక్కువ నీ వల మేల్మంగ వెనసితివి 
నిక్కి మ మ్మేలుట 'నేరుపు భువిని 


దేవగాంధారి 


ఏజేడ6 జూచినాను యీ సుద్దులే 
కో జెకా(డవయితివి గోవిందరాజడా 

అందగారి మాటలాడి ఆయములంటి యంటి 
యిందుముఖి( జొక్కించి యేలుకొంటివి 
పొందులు మరిగి యాశభోగములకొటకు. గా 
గొంది. బవ్వళించితివి గోవిందరాజా 

'సెలవి నవ్వులు నవ్వి చేతులు చాంచి చాంచి 
కలికిని వలపించి 3 కొంటివి 
కలయికలకు(గా నే కందువ పానుపుమీ(ద. 
గొలువున్నా(6డ విదివో గోవిందరాజా 


40 


॥ ఏ(టి ॥ 


॥ వంటి ॥ 


॥ వ(టి॥ 51 


॥ వలవి! 


॥ పజే ॥ 


॥పడే॥ 


గ్ర ఫ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


తమ్ములము నోర నించి తమకము 'రే(చి గేంచి 
కొమ్మను! గా(గిటిలోన( గూడిలివి 
నెమ్మది శ్రీ వేంకశేళ నెల(శరతులశే 
కుమ్మరించేవు మోవాము గోవిందరాజా 1 ఏడే॥ 82 


51-వ 'ఖేకు శేదారగొళ 


విన్న పమిది యొకటి వేవేలుమారులకును 

సన్నలను చాయలను సంతమౌశే మేలు ॥ పల్లవి ॥ 
చెలిమియొకరు వచ్చి చేసి పెట్టవచ్చునా 

అలరి తమయంత నే అందుగగాక 

చెలులము మాకు బుద్ది చెప్పంగా వసములా 

వెలలేని లోలోని వేడుకింతే కాక ॥విన్న ॥ 
కూరిమి యెవ్వనైనం గోన 'వేయ వనమా 

తారుకాణైన తమ తమి గాక 

సాశె నూడిగపువారు చవిసేయ వచ్చునా 

'మేరమీర నప్పటిన మేళములు గాక 1 విన్న ॥ 
(శ్రీ వేంక శేళ బలిమిసేయ మాకు వసమా 

మీవలె. గూడీినవి 'మెచ్చులు గాక 

యీవిఛాన నండవారు యెచ్చరించ నోపుదురా 

క్వైవసమైనయట్టి గరిమెలు గాక | విన్న ॥ రఫి 


ముఖారి 


ఎంచొా(కా మంకు€దనమే.టికి నీకు 

చందముగా మన్నించి చనవియ్యరాచా ॥ పల్లవి ॥ 
వాతి నిన్ను వేండుకొనీ నప్పటనుండియు! బతి 

చి తృములోపలిమాట చెప్పరాచా 

కొత్త కొ త్తవలపుల కొంగువట్టి నిన్ను(దీసీ 

పొత్తులంగూచుండి అళ్లు పొసంగంగరాచా ॥ ఎందా ॥ 


శృంగార వంక్రీ ర్తనలు 65! 


"పెనంగుచు మాటలాడి [పియములు చెప్పీని 
వినయము లెల్లా నీవు వినరాచా 
తనివి దీరక వె. చానే సరసములాడీ 
చెనకుచు నీవు నే చెల(/గరాచా ॥ ఎందా ॥ 


కష్పురము నోరికిచ్చి కాంగిలించుకొనీ నిన్ను 
యిప్పుడు నీవియ్యకొని మయెనయరాచా 
అప్పటి (శీ వేంక శేకు. డంగవించి నిన్ను(గూడె 
దప్పిదేరి యన్నిటాను తనివందరాచా ॥ ఎంచా ॥ 8 


భవుళ 


తలక్‌ ని యేల యొడచా.కించేవు చెలులను 
వెలయ మీసరితలు వింటా నుంజేము ॥ పల్లవి : 


నముకాననే నిన్ను జంకించి చూచేటి 
రమణుల నేము మేరకు. దెచ్చేమా 
తమకించి నీవె యా"(యేకళాన వేండుకొనవయ్య 
తమీతోడ నేము తఆెరదండ నుంజేము ॥ తల ॥ 


బడిబడి నీతో నొడ్డాంబట్టా మాటలా జేటి 
పడ(తుల నేము వొడ(బరచేమా 
తొడింబడ నీవే పొందులు చేసుకొనవయ్య 
తడ(బడక మలగుచావున నుంజేము ॥తల | 


రతివేళ నిన్ను. గడురాపుగా నలయించేటి 
అతివల నంతేసి కాదనం/గలమా 
యితవె (శ్రీవేంక శ్చేళ యిశ్లే నీ'వెన్స క 
మనిమణవక్‌ నీమన్నన నుండేము క్ష క. య ర్‌ 
క. 


న / 








థ్రీ కాళ్ల పాక అన్నమాచార్యుల 
శ్రీరాగం 


'వెలయ(గ6 దెర యి(క వేయ(గదే 
నిలువున( బులకలు నిండ(గ6( దొడం గ 
విరులంగొని పతిని వేయగ వేయగ 
మరునిశరములై_ మైకొనెను 
సురతపు నటనలు చూప(/౧6€ జూపంగ 
"ఇర 'ే(పులు మది బనగొనం దొడం౫ 
చక్కుగ6 గప్రము చల్రంగ6 జల్లంగ 
చొక్కుమందులై సుడిగొనెను 
అక్కర మాటలు ఆడ6గ నాడ(గ 
మక్కువవలపులు మలయ(గ6 దొడంగ 
ముంపుల విడీయము లియ్యంగ నియ్యంగ 
ముంపులమదములు మునుకొ నెను 
అంపక (శ్రీ) వేంకటాధిపు నెనయంగ 
సంపదతమకము జడి(గొన( దొడ౧౫ 


శంకరాభరణం 


ఆమనిపువ్వువంటిది ఆయ్యమైన వయను 
కామించి భోగించక యా(యే?) మర(దగునా 
చశలపాదితన మేల నణ(గులాడ(గ నేల 
బలిమి( బెనం గేయట్టి వతితోను 
పలుకరాచా క (పపుభాగా లియ్యంగరాచా 
చెలులకు నింతేస సిగ్గువడ(దగునా 
చిగియంగ నింతయేల "పెచ్చువెరుగంగనేల. 
వగటున( దమకించే పతితోను 
నగవుల నగరాచా నయములు చూపరాచా 
చిగురుమోవితోడ సిగ్గువడ(దగునా 


॥ పలవి ॥ 
గా 


॥ వెల | 


॥ వెల ॥ 


॥ వల॥ 64 


| ఆమ ॥! 


| ఆమ ॥ 


శృంగార వంకీర్తనలు శ్‌$ 


మరిగించ నింతయేల మనసులు చూడనేల 
పరగ (శ్రీ) వేంకటపతితోను 
గరిమెల మెచ్చరాదా శకాంగిటయాడె నతడు 
శిరసువంచుక యశ్రై సిగ్గువడ(దగునా ॥ఆమ॥ 6 


రామక్రియ 


మేలు మేలు నీగుణాలు 'మెచ్చితిమయ్యా 

మై లలేక నీమనసు మణు(గాయఃగా ॥ పలవి ॥ 
మచ్చికతో నా వె నీకు మనవులు చెప్పినవి 

యిచ్చగించి వింటివిగా ఇన్ని యును 

వచ్చి నీయెదుట( దలవంచుక వున్నందుకు 

తచ్చివేసినట్టు నీకు దయవు కంగా ॥ మేలు ॥ 

ల ళ్‌ 

ఆసతోడ నాపె నీకు నంపిన కాని*శెలవి 

సేన వెట్టినచేతుల 'జీకొంటివి 

పూసగుచ్చినట్టు నిన్నుః బొంచి చూచినయందుకు 

రాసిననమకము బోరన శే(7౧౮ ॥ మేలు ॥ 
సిసుతోడ నీకునిశ్లై "సీవలు నేసినవి 

అగ్గమై మెచ్చి శా(గిట నలమితివి 

నిగుల (శ్రీవేంక శేళ నేండు మమ్ము నేలితివి 

లి 
యెగ్గులేని రతుళెల్ల నిరవాయ(గా ॥; మేలు! 5 


518-వ జేకు సాళంగం 


ఆతండు చెప్పినట్ల అండ'నే కూచుండంగదే 
రాతిరీ. బగలు నింత రవ్వసేయ!(దగునా ॥ పల్లపి 
వలపుగలవారికి చలము సాదించ రాదు 
లలి( 'జెప్పినట్టు "సీయవలెః గాని 
చెలువు(డాత(డు నీీవై( 'జేతులు చాంచ€గాను 
ఎలుచు(దనాన నీంత 'పెన(గంగందగునా ॥ ఆత ॥ 


ఫ్ర్‌శీ థ్రీశాళ్ష: పాక అన్నమాచార్యుల 


తగులు గలచోటికి బిగువు చూప(€గ రాదు 
మొగమిచ్చలే యాడ దగు గాని 
నగుతా నాతండు నీఠానలు గడుంబెట్టగాను 
జిగిమించి నీకింత సిగువడందగునా ॥ ఆత | 


గత్రివేళ నన్నిటా సమ్మతించక మానరాదు 
మితిమీరి కూడుటకు! దతిగాని 
ఇత వై (శ్రీవేంక "శేకుః జేలి నిన్ను మెచ్చ(గాను 
సతమై నీకింతగుట్టు జరపంగందగునా ఆత || 80 


దేశాక్షి 


ఎటువంటి జాణకా(జే యీతండు 
చిటుకలు వేసీని 'సెలవినవ్వులను. ॥ పల్లవి ॥: 


సంగడీనున్నయా పెను సాకిరి చెప్పమనుచు 
కొంగువట్టి తీసీని కొయ్యత నాన 
అంగవించి మాటలాడ ననువుగావల నంటా 
'నెంగిలితమ్ములము వెనిక్లై వుమిసీని ఎటు: 


యొజుకగా( బొరుగా పె నిన్హు పొద్దు చెప్పమని 
'నెజీంగొప్పవట్టి తీసీ నేరుపునను 
మజీయు( బన( గే వేళ మైమరువు వలెనంటా 
మెటు(గుగోణము కొంగు మీందవేసీని |; ఎటు ॥ 


పోరచి వచ్చినాపెను బుద్దులు చెప్పుమనుచు 
| ది 
గోరగిరి శాంగిలించి కూడీనదే 
యూరీత్తి (శ్రీ) వేంక కుకుం డిరవై వుండేనంటా 
సారెకు మన్నించి నాకు చనవిచ్చీనే ఎటు ;; 91 


శృంగార సంకీర్తనలు 


వరాళి 


మొగము చూడగానే మొర గేటికే 


వెగటుగా నీవేళ వేనశుంటిశే 


"సేనలు వెళ్తేయప్పుడు సిగులువడుట గాక 
బు గి 


ఆన గా(పురము సేసే అప్పుడే/టికే 
వాసులు వన్తేయప్పుడే వడి జంకింతురు గాక 
యీనులేక న వ్వేయప్పు డి(కనేంటిశే 


'యెడసి వుండినవేళ 'యెగ్గులు వట్టుట గాక 


అడరి వీ డెమిచ్చే యప్పృడేంటిశే 
తడవినయప్పుడే తప్పులువట్టుట గాక 

ల 
వొడిక మై వుండ(గాను వొరయంగనేంటిశే 


కంగియుండినయప్పుడు కా.కలు చల్లుట గాక 


అంగములంటి కూడిన యప్పృజే6టిశే 
సంగతిగా (శ్రీ) వేంక శేశ్వరు? డేలె నిన్నిన్నిటా 
నంగడి మెచ్చుటగాక చలము మశేంటిశే 


సాళంగనాట 


దేవతలు చెలంగిరి దిక్కు లెల్లా సంతోషించె 


ఆవల ననుర లెల్ల నడంగిరి యపుడే 


అందమై మధురలోన నదివో క్ళష్టావతార మ 


మందెను శావణబహుళాష్టమీ నేండు 
దిందువడిరి దేవకీదేవి వనముదేవుండును 
అందిరి (బ్రహ్మానంద మంతరంగములను 


నడుమ రేపల్లె లోన నందగోప యళోదల 


స్‌ గ్ర 


కొడు3 పెరిగనదే గోవిందుడు 
అడరి గోపికలును అవులమ౦ందలును 
వుడివోని'వేడు”౯ నుప్పొంగ( జరిగెను 


ర్‌ర్‌ 


| పలవి || 
౧౧ 


| మొగ ॥ 


॥ మొగ ॥ 


॥ మొగ ॥ | 


అ లొ 
| లకి 41! 
వ 


ని 
!' దల ॥ 


థ్రీ శాళ్లపాక అన్నమా చార్యుల 


ఇప్పుడు (శ్రీవేంకటాది నిదె తిరుపతిలోన 
వుప్పతిల్లి దేవు(డె వున్నాండిదే 
చిప్పిలి 'సేవకులును (శ్రీసతిచేవియును 
కప్పి నానాగతుల( బొగడ6(గ6( దొడ౦గిరి 


థ్రీరాగం 


కంటిమి నేడీళాగ్యము కన్నులతుదల నేము 
నంటున సంతోపించుకొంటిమి వోవిభుండ ' 
'మొలకచన్నులమీ(ద మోపి నీవు కొనగోరు 
వలపు కలుపుదీసేవా ఆశకు 
కిలకిల నవ్వగానే గిలిగించే వప్పటిసి 
నలువంక( గూరిములు నాటు వేసేవా 
ఘనమైన పిరుంద్తువె కశ్హేవు మొలనూళ్ళు 
గన మెల్టు జవ్వనానకొనరించే వా 
'పెన్నంగి సిగ్గువడంగ బి గ్గెం గాంగిలించేవు 
వునికిగా రతిపంట లొడువ(గ( జూచేవా 
ముప్పిరి దురుమునిండ ముడిచేవ్లు పువ్వులు 
తప్పకుండ ననుపు పా(తరంబెక్టువా 
యిప్పుడే (శ్రీవేంక శుళ యేలితిని మమ్ము నెల్ల 


అప్పటిం గాంతల మేలు ఆమని సేసేవా 
నాగవరాళి 


ఇద్దరికిదె విన్నప మెంచుకోరయ, 
సుద్దులు చెప్పగానే సూటి యవును ముదము 
పొరుగుపొంతలనుంశు పొందులు సమకూడును 
సరసములాడితేను చవివుట్టును 
నిరతి( గోరియుండితే నిగుడు. గోరికలు 
'యెొరవులు లేకుండితే నెనయును మనను 


॥ దేవ ॥ 9౨ 


॥ పలవి ॥ 
0౧ 


॥ కంటి ॥ 


॥ కంటి ॥ 


॥ కంటి ॥ 98 


॥ పలవి ॥ 
ఉం 


॥ ఇద్ద ॥ 


శృంగార సంకీర్తనలు 

సంగడి గూచుంశేనే సమ్మతి శానే5 
అంగవించి పెన(గితే నాయములంటు 
యెొంగిలిమోవు లిచ్చితే యింఘలు సొంపులు రేండు 
జంగిలి నవ్వునవ్వి లే సనతమౌను వనులు 


ర్‌? 


॥ ఇద్ది ॥ 
వొక్కపానుపున నుంశే నుడివో వంటి రతులు 
మిక్కిలి జాణశనాల మించును మేలు 
'యెక్కువ (శ్రీ చేంక శ్లేశ యింతి నీవు గూడితిగ 


తక్క యికే వుంశు తమకము హెచ్చును ॥ ఇద్ద ॥ ౮1 


$17-వ జేకు దేళాక్షి 


ఎంతయిన మమ్ము నీవు యేలినట్టివాండవు 
పంతగ తెనె తినంటా( బద శేవు సుమ్మీ 
ఎవాతీరయా 


॥ పల్ల పి " 
కాతరాన నే నిన్ను. గడవనాడినమాట 
జాతులు(సే "నేవు సుమ్మీ సతులలోను 
చేతికి లోనాయనంటా చిక్కని నాచన్నులవై 
ఘాతలు నించేవు సుమ్మీ ఘను(డ మొక్కేన) 
'నురమీరి నే నీతొ మేలుకు నవ్విననవ్వు 
ఆరసి చెపే ప్పెవు నుమ్మ ఆండ్రతోన) 


కూరివీ నీతొడకీం(ద( గూచుంటనంటా( పఏరుందు 


కార నదిమేవు సుష్మ సరుగ ౫: క్కేను 
) రతివే? 


ల నంగములు సో(కినందు _. 
గి న 


"కగ్గులు లువ్లేవు వు సుమ్మీ యిందరిలోను 
నిల న 
౮1 
సర. 

రి 


॥ ఎ౦త ॥ 


ల స 0ఫటా, దినిలయ గోవిందం *జ 
! సై వేడుక చె ర్ట? క్కేను 


రిం! 


॥ఎంత ॥ 9౪3 


ర్‌కి థీ తాళ్లపాక అన్నమాచార్యుల 
ఆహిరి 


ఎవ్వరు. జెప్పరు నీకు నేమినేసేది 
జవ్వనపాయముగా సటలు శేచే(ది 

పంతము నీవాజేవట పట్టరాచా యొగ్గు మేము 
'యొంత నేరుపరివి నిన్నేమిచెప్పేది 
అంతదొరవు నీవె తే నాండువారు సదరమా 
దొంతుల యూతగవేల తోంచదో కాక 


రావాడీ గోరూందేవట రాసి నే జంకించరాచా 
యేవల్ల నేర్చితివి నిన్నేమిచెప్పేది 
నీవే చదువనేర్చితే నెలంతలు తుచ్ళమైర (రా 
యీవేళ నీవిచారము యేలభబేదో కాని 

తక్కాక కూడితివట తమకించరాచా నేను 
యెక్కడ. గలిగె బుద్దు లేమిచెప్పేది - 
నిక్కి దేవరవ్లై తేనే నీవారుగారా సతులు 
ఇక్కువ (శ్రీవేంక శేళ యేల మంకో కాక 


కాంటోది 


మూసి చా(పిరములేవి మునుకొ స వలపులు 
బాన చేసినప్పుడే బదికితిమి 

మచ్చికతో నీవు నాతో మాటలాడినప్పుడే 
రచ్చకెక్కె( బను లెల్ల రాంవైతిమి 
కుచ్చికుచ్చి నీవు పొరుగున నున్నయపుడే 
విచ్చనవిడిని వెల్లవిర్నులె తిమి 

నంటుచేసి నీవు నాతో నవ్వు నప్వినప్పుడే 
అంటిన మనసులతో నార డై తమి 
జంటయి వద్ద౦గూచుండి చనవిచ్చినపుడే 
యింటనింట నాడి ₹లకిర వై తిమి 


॥ పలవి ॥ 
గు 


॥ ఎవ్వ ॥ 


॥ ఎవ్వ / 


1! ఎవ్వ ॥ ట్ర 


॥ పలవి || 
౧ 


| మూసి; 


;, మూసీ :: 


శృంగార నంకీర్తనలు వ్‌ 


శతలుగా మోవిమీ(ద గంటిచేసి నపుజే 
రతిచే/తలను. గడు రవ్వయితిమి 
యిత్మవైె (శ్రీ వేంక శేళ యొననసితివిపుజే 
మితిమీజి యిన్నిటాను మేలువారమెతిమి. ,మూసి;; 9? 


పాడి 


ఇద్దరము మీయెదుట నిదివో వున్నారము 
_ వొద్దికతోం కేర్చరే వొక్కటయ్యేము 1 పల్షిఫి || 
ది గా 
మొగము శా జూచితేనే నగితి నే నంతలోనే 
తగవులు చెప్పగే తరుణులాల 
పగటులవాండు తాను పంతగ త్తెను స్సు 
జగ మెల్ల నెజు6గు మాసవాజములు || ఇద్ద 11 
"వెళొని వొడివట్లితే పక్కన గోరనొ త్తితి 
న. రి వి 
సాకిరులు చెప్పనే నతులాల 
శాకరిమాట తనది కందువ జంకన నాది 
చేళొన్న మావొళ్ల( గలసే(తలివి ॥ఇన్గ: 
గటిగా. "జెక్కునొక్కి లే గాంగిటం గూడితి నేను 
లబ 
చుట్టరికాలు చెప్పనే సుదతులాల 
యిశుశా (శ్రీ వేంక కుం డిందినా దేవిని నేన: 
ల 
గుట్టున మాయందు(గల గుణముగిపి య 


ఆహిరి 


ఎట్టోరువవచ్చు యిటువంటి వెల్ల జూచి 
. పట్టపగటనుండియు బడలె నీవఖియ ॥ పల్ల. 
పంతగా(డవై నందుకు బలిమి గలయందుకు 
నింతులతో/( జూపేవా యగసక్కేలు 
'యెంతదడ వాకుమడి చిప్పించుకొ నేవు స్‌వ్ప 
బంతినిన్తే నిలుచుండి బడలె నీచలియ ॥ ఎట్లో ॥ 


60. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


'నేరుపరివై నందుకు నిజముగల యందుకు 
ఆరీతి( దక్కింతురా యంగనలను 
కోరి తొడల వె ( జాంచుకొంటివి నీపాచాలు 
భారము మోచుకవుండి బడ లె నీచెలియ 


'యేలినందుకు శ్రీ వేంక కేశుండ వై నందుకు 
జూలింబెట్టుదురా యింత సనకియలను 
వేళతో. గాంగిటం గూడి వెలయ మన్నించితివి 
ఆలరి రతులచేత నలసె నీచెలియ 


నాగవరాళి 


సుదతులకితనికి సోబన వేళ 
వుదుటున జెలు లెల్ల నూడిగాలు శాయరే 


ఇద్దరు "పెండ్లి కూంతులకితండు గై బాసిక- 
'మొదిక( గప్పురవీజే లఅొడి(ఇెచపెను 
౧ లయ 
పెద్దరికాన నడుమ! బెండ్లి పంట ఎం గూచుండె 
వద్దనుండి సతు లెల్ల నూడిగాలు "సేయశే 


"రెండుచేతుల శాసలు రెట్టించి చల్లం దొడంగ 
దండలిద్దరి మెడల. దగుల వేసె 
గండుమీరి ముం జేతుల6 గంకణచా ౯ లు గై 
వుండినశ్లు చెబలెల్ల నూడిగాలు సేయరే 


భూమి నల మేల్మంగను భూసతి. గా(గిటం గూడె 
దోమటిదొడికి ముందే తొక్కం బాదాలు 


యీూమే;టి (శ్రీవేంక మేకు! డిన్నివిధాల మెజనె 


॥ ఎటో | 
ల 


॥ ఎటో 9 
టె 


॥ పలవి ॥ 


॥ సనుదతు ॥ 


॥ నుడతు ॥ 


వోముచుకు చెలుకేల్ల నూడిగాలు సేయకే ॥ నుదతు॥ 100 


శృంగార సంకీర్తనలు 
గ18-వ ఖేకు నట్టనారాయణి 


మీవై తే నెజంగరు మీలోని వేడుకలు 
ఆరీతి. సన్నలు చేసే రతివలిందరును 
చిమ్ము(జూపులతోడుత "సేన మీరు వెట్టుకోంగా 
మిమ్ము(జూచి చెలు లెల్లా మెచ్చి నవ్వేరు 
వుమ్మడి! గొంగులు ముళ్ళు వొకరొకరు వేయగ 
సొమ్మల మొక మొకాలు చూచేరిందరును 
కడు( దమకముతోడ కంకణాలు గట్టుకో(గా టై 
నడరి ఆడుకొనేరు అంగన లెల్ల 
తొడి(౭డ నిద్దరును తోడనీళ్ళాండం గాను 
గుడిగొని లోలో సిగ్గులు వడేరిందరు 
"పేరటాండ్లకు మీరు "పేరులిద్దరు. జెప్ప-గా 
నారసి నవ్వేరు సతు గాడనీడను 
చేశలమేలుమంగను (శ్రీవేంక "స్పేశ్హ కూడి 


(1 


॥ పలఫి ॥ 
గా 


॥మీం॥ 
6... 


గారవించి పొగడుతా: గదినే గందరును ల వీ 110] 


ధన్నాశి 


పిన్నవించుమనె మమ్ము వెలంది నీకు నీవ; 
నన్నెలు చూపినగాని వలపు లేర్చడవు 

మాటలాడి తనియదు మగువ నీతో చేండు 
తాటించి పువ్వుల వేసి తనియదు 
గాటపుగుబ్బలు నిండ. గా(గిలించుకొన్న 6 గాని 
వాంటమైన మీలోని వలపు లేర్చడవ 

చిణునవ్వులు నవ్వియు చి _త్తములో6 దనియదు 
తజితో మొక్కులు మొక్కి తనియదు 
పిటుదంటి తొడలపై ( బెట్టుకవుండిన(గాని 
. మజియును నెరసి నీమచ్చిక లేర్పడవృ 


॥ విగ్గు ॥ 


. 


602 


థ్రీ రొళ్ల పాక అన్నమాదార్యుల 


సొలసి సొలసి నిన్ను (జూచి చూచి తనియదు 
తల(గక 'సేవసేసీ తనియదు 
అల మేల్మంగం గూడీతివన్లే లాలించిన(గాని 
చెలగి (శ్రీవేంక శ్చేళ వలపు లేర్పడవు 


గౌళ 


పమేమి మర్శ్గములో ఇద్దరికే తెలుసును 
"వేమారు( బులకలతో విజ్ఞవీంగేరు 
నిలువు(గొప్పులతోడ నీవు నాశ మాటలాడి 
"సెలవుల నవ్వులతో చిమ్మి రే గేరు 
కొల(దికి. గలువలు కొప్పృలనుండి జార(గ 
"మెలుపున మిమ్ముమీశే మెచ్చుకొనేరు 
సందడించేసౌమ్ములతో నరనములాడుకొంటా 
కందువసిగ్గులతోడ( గడుమించేరు 
గందపులప్పలు మేన గలగల వైఠాలంగ 
విందుల్లుగ నొండొరుల వేడుకల మించేరు 
యె మ్మెలతో (శ్రీ) వేంక న్పేళ యల మేల్మంగతో 
వుమ్మడిరతుల నసురుసుర నేరు 
వొమ్మి చెమట 'మేనులం దొటతొట వడియ(గా 
చిమ్ముచును ము త్తేలసేసలు చళ్లేరు 


శ్రీరాగ 0 


కనుగొని మొక శ్రే శకాంతలాల 
వొనరి యిందరితోడ నున్నా౦డు దేవుండు 
చిప్పిల నదివో రతిచెమటల. దొప్పందోంగి 
కప్పురదూళి మేన గడుంజాతి 
దప్పిటేరి చెంగలువదండల చప్పరములో 
వుప్పతిల్ల వలపుల నోలలాడీ దేవుండు 


॥ విన్న ॥ 109 


॥ పలవి ॥ 
౧ 


॥పమే॥ 


॥వఏమే॥ 


॥పమే॥ 1098 


॥ పలవి ॥ 
గొ 


॥ కను: 


శృంగార నంకీర్తనలు (8 


గుట్టున మిక్కిలి వెనంగులాటనే యలసి 
తట్టుపుుంగు మేన నంతటా నలంది 
వట్టి వేళ్ళ సురఠరట వానన సేద దేరి 
వ! గా 
వొట్టుళొని వేడుకల నోలలాడీ దేవుండు ॥ గను 


పలుమారు నవ్వులలో పంతములనే మెరసి 
'మెలుపున సొమ్ము లెల్ల మేన ధరించి 
అలమేలుమంగ నురమందు గాంగిలించుకొని 
వొలిసి (శ్రీ వేంకట్ళాది నోలలాడీ దేవుండు ॥కమ ॥ 104 


నాదరామ[క్రియ 


ఆ'పెకు నీకు నెంత అరువడమో 
"కీపును మాపును. దమీ రేంలీని 


(ప్రియమైన 'సేసపాల పెండ్లి కూంచురు నీతో 
నయగారిమాటలాడి నవ్వించీని 
రయమున( బానుప్పువె రాతిరి. బగలు నుండీ 
కియగూ డారతులను ఆరలించీని 


డోమటి నలసినట్టి దొడ్ల దేవులు నీతో 
కోమలపుచూపుచూచి కొసరీని 
కామించి పె(డీీ(ట ఇ 

మ ర్లు 


యి 
చేముంచి నరనముల( జి 


“లకాలమువు- శీ 


ంళీని 


లీ 


క్రి 
క 
అళ్లు వుర మెక్కినట్లి యల మేలుమంగ నీత 
రటడితనాన( గూడాఅడి. జెటీని 
"టి ల 
,వంం శు వ మ గ్రిడ్‌ 
గట్టిగా (శ్రీ వేం కేక కాగిట సదా నంద్‌ 
, ఇట్టిగొర్న సిగ్గులను చవి వుట్టించీని ఆ: [5 


[4 ్రీకాళ్ల పాక అన్నమాచార్యుల 
సింధురామ[క్రియ 


కంటిమి' మిమ్మిందరిని కన్ను లతుదల నేండు 
తొంటి వినుకులకు సంతోనమాయ నయ్యా 
చూపులనే ఆశే నీకు సుద్దులెల్లా( 'జెవ్చెను 
ఆపనులు యింకా నేమి అడి లేవయ్యా 
౩ పుసేయకందుకు(గా( గాంగిలించుకొంటివి 
వాపలాన 0టికిని సరియాయ నయ్యా 
నవ్వులనే నీకు వినయములెల్లా! జూవె . 
తవ్వుచు నప్పటి నేమి దడ వేవయ్యా 
చివ్వన నందుకు(గాను చెక్కులు నొక్కితివి 
యివ్వల నందుకిందుకు నీడువచ్చెనయ్యా 
మంతనాన నలమేలుమంగ నీకు మొక్కి కూడె 
వంతుకు నన్నేలి యెంత వలచేవ 
అంతలో (శ్రీవేంక శ్చుళ అందుకే లాలించితివి 
కాంతుండవన్నిటా. చారుకాణ వచ్చెానయ్యా 


619 వ-ఖేకు సాళంగనాట 


వా(డెవా(2 వీ/డెవీ/2 వాడలలో మెరసీని 
ఆండులనడుమ నెంత అలరీని చూడ కే 

కనకపు రథ మెక్కి కప్పురము చల్లీని 
వనితలమీ6దట (శ్రీవల్లి భుండు 
వినువీధి మించినట్టి 'వేకటాచలముమీంద 
నినుపు(జందురుడు వెన్నెలగాసినట్లు 

'దేవాసనముమీ(ద( దిరమై పన్నీరు చల్లీ 
'వేవేలు సతులమీ(ద విశ్వమూరితి 
చేవమీరి "శేష్మాదిశిఖరము మీ(దను 
భావింప మేఘము జడివట్టి మించినట్లు 


॥ పలవి ॥ 
౧ 


॥కంటి। 


॥ కంటి! 


॥ కంటి॥ 106 


॥ వాణే ॥॥ 


॥ వాడే 


శృంగార సంకీర్తనలు ర 


పసిండిదండెల పీంట.వై నుండి పూవుల వేసీ 
వెస నల మేల్ముంగ శీ వేంక శేకు(డు 
మిసిమి నంజనగిరిమీ(ద వసంత వేళను 
వెస గల్పవృతము విరులిచ్చినట్లు 1వాంజే॥ 107 


కన్నడగొళ 


మిక్కిలి నేరుపరివి మేలెల్లా నెరుంగుదువు 

తక్కక నీగుణా లెల్ల( దలంచుకో రాచా ॥ వలని ॥ 
నగితినంటా నీవు నన్ను నేల జరసేవు 

మొగము చూపరాచా మొక్కే(గాని 

జిగి మో వెడిగేనంటా( జెక్కులేల నొక్కేపు 

తగు నీజాస లెల్లా( దలంచుకోరాచా ॥ మిక్కిలి ॥ 
చూచితినంటా నన్ను సుద్దులే:టి కడి'గేవు 

చే చాంచ(గరాచా చెలంగేం గాని 

కాచి పొచా లొత్తేనంటా కందువలేల యంశేవు 

తాచి నీవంపిన లేక దలంచుకోరాచా ॥ మిక్కిలి ॥ 
శకా(గిలించుకొంటి నంటా కోడు నేమి మెచ్చేవు 

చేంగ రతి చూవరాచా (శ్రీ వేంక శేళ 

శేంగె ల మేల్మంగ నంటా రేక లేల నించేచ్ప 

చా(గని నీవొడంజబాటు తలంచుకోగాచా ॥మిక్కిలి! 10 


మంగళకౌశిక 


శవ చేసీ బలిమింతే చెలులకెల్ల 
పూవువలె నింకా నిన్ను( బొగ డేమయ్యా ॥ప 
మొక్క(గానే యింత యేల మొునగోర నూ(బేవ 
లక్కావంటి చిత్తపు లలన నేను 
"మెక్కువ తక్కువ మాట లేమీననరాదు నిన్ను 
పుక్కిటిక్‌"లంది నిన్ను బొగ డేమయ్యా ॥ సేవ॥ 
గ్‌ 


్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


(ప్రియము చెప్ప€గ నేల పిసికేవు చన్నులు 
నయగారి జవ్వనపు నాతిని 'నేను 
చెయిముట్టి యంతేసి చెనక౦గరాదు నిన్ను 
ముయికి ముయిగా నిన్ను( బొగజేమయ్యా ॥ సేవ। 


“మట్టమ ననంగ నేల సొలసి వొడివశ్టేవు 
మట్టులేని యల మేలుమంగను నేను 
అట్టడి (శ్రీవేంక శ్చేక్ర "కాయి గిలిగించరాదు 
పొట్టబొ (పొరుగున నిన్ను( బొగజేమయ్యా ॥ సేవ॥ 109 


శంకరాభరణం 


శై కొనవయ్యా ఘను(డవు 
దీకొని మోపహాము దిగ€బోనీని ॥ పల్లవి ॥ 


జంఆనచూపులు సరనపుమా(టలు 
సంకె లేక సతి చల్లీని 
పొయ్‌పుంగొసరులు భోగపుటునురులు 
వుంకువగా నీకొనరించీని ॥ 3ైకొన ॥ 


'సెలవులనవ్వులు సిగ్గుల మొఅ(గులు 
నెలకొని యంగన నించీని 
చెలువపు తెక్కులు చేతుల మొక్కులు 
వొలిసి కప్పముగ నొసగీని ॥ కైకొన ॥ 


మొగములో కళలు ముంచినరతులును 
నిగిజెల మేల్మంగ నింళఛీని 
అగపడి (శ్రీ) వేంకటాధిప కూడిలి 
యిగురు మోవి నీకిళ్చీని ॥ ౩ కొన ॥ 110 


శృంగార సంకీర్తనలు (0? 


నాదరామ[క్రియ 


ఇటువంటివాని నిను నెట్టు 'గెలువ(గ వచ్చు 
తటుకున నిన్నిటాను తప్పు లేదనేవు 
చేరి యెందుండో రాగా జేయి వట్టుకొని నిన్ను 
శారుకాణ చేనినా( దప్పు లేదనేవు 
మారుము[దలు నీమేన మచ్చములు చూపినాను 
చార (67) దప్పకుండాను( దప్పులేదనేవు 
"పెండిలిపీంటవై నీవు ప్రియముతో. గూచుండ(గా 
దండములు వెట్టినా( దప్పు లేదనేవు 
నిండు వింతవాసనలు నీవల్ల నుండ(గాను 
దండి చేసుకడిగి నా( దప్పు లేదనేవు ॥ ఇటు ॥ 
మిగులా నన్ను( గూడి మించావెమోము చూడగా 
తగవు నిన్నడిగినా( దప్పు లేదనేవు 
నిగిడి (శ్రీ, వేంకటా దినిలయ గోవిందరాజ 
దగ యేల తశ్హైనంశే( దప్పు లేదనేవు 


నారాయణి 


॥ పలవి ॥ 
గా 


॥ ఇటు ॥ 


ఇటు! 11! 


వంతగాడ వి(6 మమ్ము( బాయకువయ్యా 
బఠొ€ బెట్టుకొని మమ్ము( బాలార్భవయ్యా ॥ పల్ల వి॥ 
జవ్వనపువార మో సముకపువారమో 
'యెొవ్వర మే మన్నా నెగ్గు లంచకువయ్యా 
నవ్వు నవ్వేవారమో ననువై నవారమో 
. తవ్విన "మోవి రసాల దప్పి దేర్చ్వవయ్యా ॥ పంత ॥ 
'వీవ చేసేవారమో చి త్తములో వారమో 
శావరించినా మమ్ము. ల. కొనవయ్యా 
పూవువంటివారమో బోగించేవారమో 
'వేవేలు మన్ననల వెలయించవయ్యా గ. 


థ్రీ రౌళ్ల పాఠక అన్నమాచార్యుల 


కడుమేనవారమో కవపుబడి వార మో 
'యొడయక ఇస వీజేలియ్యవయ్యా 
కడగి (శ్రీ వేంక శేళ కలసిన నీవారమో 
జడియక యిట్లానే చనవియ్యవయ్యా ॥వంత ॥ 112 


520వ జేకు పొడి 


అందుననే కను(గొనే నతని బత్తి 

ఇందువదనరో నాకు సెరి/గించ(గదవే ॥ పల్ల వి 
చెప్పిన నావిన్నపము చేకొని వినె నటవే 

కప్పురమందె నటవే కానికగాను 

ముప్పిరి నందుకు(గాను మోము చెంగలింవె నే 

చిప్పిలి కరణంగ యే? చెమరించెనట వే ॥ అందు ॥ 
వాలాయించి మా ఇంట3వచ్చే ననె న వే 

యేళేనని నిండుబాన లిచ్చె నటవే 

'మేలువా.2 కొంత గొంత మేలమాడె నటవే 

కీలెజి/గి మనమీద. గృపసేనె నటవే ॥ అంగు ॥ 
ఇందా౯కా (శ్రీవేంక శేకుం జదుట నుంజె నటవే 

అందగా(8ై నాకు సతమాయ నటవే 

ఇందరిలో ₹ (గట నన్నేకళానం గూడెనశు 

చందమాయ' బనులెల్లా సరివచ్చె నటవే ॥ అందు ॥ 110 


కాంబోది 


నీవే యొరంగవలె నెరజాణవు 

వేవేలు నీకు విన్నవించే వాలివ్వరయ్యా ॥ పల్లవి ! 
నిరతి నిన్నటనుండి నీవీశెతో నుండ(గాను 

వరుసకు వచ్చి యావె వాకిటనుండీ 

తరితీపు సేసేవు తరుణులిద్దరి సంది 

వెరవుతో నీకు విన్నవించే చారెవ్వరయ్యా ॥ నీవే! 


శృంగార సంకీర్తనలు 


పూని నీవీశెతోను భోగించుకుండ(గాను 
శానుక దెచ్చుక యావె గాచుకున్నది 
శానకమై ఇద్దరికి తమకములు "కేంచేవు 
వీనులంట నీకు విన్నవించే వారెవ్వరయ్యా 


శ్రీ) వేంక శేళ నీవీ3( జేరి కూడుండ(గాను 
"సేవ సేసేనంటా నాహె చెంతనున్నది 
' అవరుసల నిద్దరి నందముగా 'నేలిలివి 
వేవేగ నీకు విన్నవించే వావరయ్యా 


శుదవసంతం౦ 
ఇ 


దయ దలచినపుజే ధర్మము నీకు 
(పియముతోడుత నింక చఇరయ(గరాచా 


నలువంక నీతోనే నవ్వులు నవ్వీ నిదే 
సొలసి సొలసి నిన్నే చూలీ నిదే 
మలనీ మలసి నీతో మాటలూనాడీ నిదే 
కలికి నితటనై నం గరుణించరాచా 


సాం సారె నీతోనే సన్నలు చేసీ నిచ 
కూరిములు పలుమారు. గొనరీ నిదే 
నేరువులు గలవెల్ల నీయందే నరపీ నిదే 
నారీమణికి నిశ నంటు చూపరాచా 


వింతవింతలుగ నీక వీడెము లిచ్చీ నిదే 
సంతోసాన నిన్ను నే జరసీ నిదే 
రంతుల శ్రీ, వేంక శేళ రతులకు మొక్కీ నిదే 
“. యింతి. గూడితి విందే యిరవుకోరాచా 


8 


1నీవే!! 


1నీవే॥! [114 


॥ పలవి ॥ 
౧ 


॥; దయ ॥ 


॥దయ॥ 


;దయ॥ 115 


70 


శ్రీకాశ్లపాక అన్నమాచార్యుల 
ఆహిరి 


నీవే మన్నించేవు గాక నీచిత్తము వచ్చితేను 
శావరించి నే నిన్ను కా(ంతాళము 'రే(తునా 
సంగడి సతులు నిన్ను చన్నుల నొ త్తిరంటాను 
జంగిలిలో నే నిన్ను చండి సేతునా 
అంగడివాెల్లా నిన్ను నంట గా.గిలించిరంటా 
వుంగిటిగా నే నిన్ను నొత్తుకోలు సేతునా . 
వుద్దండపు సతు లెల్ల నొడివట్టి తీసిరంటా 
కొద్దిమీర నే నీవై గోరు దీతునా 
గద్దరి చెలులు నిన్ను ఘాత లెల్లాః జేసిరంటా 
అద్దుకొని నే నిన్ను నాజడిగా( జేతునా 
ఆగడపు కాంతలు నిన్నలమి కూడిరంటా 
వేగిరించి నే నిన్ను వేసరింతునా 
యీగతి శ్రీ, వేంకశుళ యింతలో నన్నేలితివి 
చేగ దేర నే నిన్ను చిమ్మి రేంతునా 


ముఖారి 


పపున నెంత వెజతు వీయింతికి 
ఆపెమాట మీర నని ఆన వెట్టుకొంటివో 
వేగినంళా నే నీకు విన్నపాలు చేసినవి 
ఆగడాలు చేసితివి ఆ పెతోడను 
చేగ లెక్క నీవై నేను సేసవిరులు వెట్టతే 
పోగులుగా ఆశెదుట( బోసితివి 
'యేకళాన; గనూరి సీకితవుగా. బూసినరి 
ఆశకు. జూపి8ివి నీవంతలోననే 
చాకొని నీచెవినిండా. దట్టుపునుఃగు వెట్టితే 
కకొని యావెకు నెట్టు కానుకిచ్చితివి 


॥ వల్తవి ; 
గు 


నీవే; 


1 నీవే ॥ 


॥నీవే॥ 116 


॥ పలవి; 
యు 


శృంగార వంక ర్తనలు 71 


చనుదోయి కాంగిట లచ్చనగా నీకు నించితే 
"వినంగకు మనుచు నావెకు( జూపేవు 


ఘనుండ న! కలనితి పద్దరిని 
చనుమానాలిచ్చి మమ్ము సరిగా. చెంచేవు 1పపు॥ 117 
శఉద్దదే? 
థి 
ఏల గుబ్బతిల్లేరు మీరింతటిలోననే 
అలికిని మగనికి నడ్డా(కలున్న వా ॥ పల్ల వి॥ 


మాటలు సరివచ్చెనా ' మగువకు నీకును 

యీటున6 గనుంగొనల నేమి నవ్వేరు 

చోటు గలిగెనా మీకు సుద్దు లెల్లాః 'తెస్పుకోను 

ఆ(టచానికి మగవాని కడ్డాలున్న వా ॥ ఏల ॥ 
శారుశాణలాయనా తరుణికి నీకును 

యీరీలి/ బెంతెమటతో నేమి నవ్వేర; 

మేర గలిగెనా మీకు మెచ్చులెల్లా మెచ్చుకోను 

ఆరయ సతికి. బతిక (కిన?)డ్జా(కలున్న వా ॥ ఏల ॥ 
రతి మర్శ్గములంశునా రమణికి నీకును 

యితవై న చొక్కులతో నేమి నవ్వేరు 

నతము గలిగెనా చవులకు (శ్రీ) వేంకశేళ. 

అతివకు( బల్మివెతి వడ్డా(కలున్న వా ॥పల॥ 116 


* గ్ర!.వ వేకు వరాళి 


మీ(ద మిక్కిలి నన్నలు మీశే యెలు(గుదురు 
యాంచా మో/దా(?) మొక్కు మొక్కేమిదివో నేము ॥పల్లవి॥ 
. శటుకున నందరితో తచ్చనలాడేటి నీ- 
నటనలు చూతే నవ్వీ నాపె 
కుటిలము 'నెరగము గుంపించ నెజ(గము 
యిటువలె 'సేవ వేసే మిదినో నేము ॥ మీ(ద ॥ 


4 [8] నుండి [88 వజకుగల పది జేకులు లేవు, 


72 ్రీకాళ్లపొఠ  అన్నమాదార ల 


వనితలతో నెల్లా వంతులు జరపే నీ. 
ననుపులు చూచే నవ్వీ నాపే 
ెనంగ(గ వెరంగము లిగియంగ నెరంగమ 
'యెనసి కొలువు సేశీ మిదివో శేము ॥ మీ6ంద ॥ 


ఆలరీ (శ్రీ) వేంకశేళ అందరి. గా(గిటం గూళే 
నాలితనములు చూచే సవ్వీ నాపె 
జాలిబెట్ట 'సరయగము సాదించ నెరంగము 
యీలాగులం గలసే మిదివో నేము ॥ మీంద ॥ 119 


సాళంగనాట 


నీవెజ(గచా యివి నెలంతల 'నేరుపులు 


వావి గలసీినవారు వాసులు నెరవరా ॥ పల్లవి ॥ 


పంతమాడరాదు గాక పగతికి. సాంసా? 
యెంత సేయగాదు పతి నెలయించి 
వింతచాన( గా గనక వెన్నెల నవ్వునవ్విలి 
జంతలైన వ్నారై లే జంకించరా నీవె ॥ 


జగడీంచరాదు గాక సతులకు సారం సాం 
 పగశంత చూపరాదు పచ్చి దోంచను 

తగినదాన( గనక తలంపు చాంచ నైతి 

'యెగనసక్కెపు వానైతే నెమ్మె చూపరా ॥నీవ॥ 
వాసులెంచళాదు గాక వనితకు సార సార 

సేనలెన్ని వెట్టరాదు చిమ్మి గే(గి 

"సేసుక్రుంచాన( గనక (శ్రీ వేంకశేళ పొందితి 

యూ సుద్దుల ర్‌ొర్ర లైకే 'నెంతయినా( జేయరా ॥ నీవె! 120 


శృంగార నంకీర్తవలు' 


నాదరామక్రియ 


_ఉపచరించవయ్యా వువిదలను 
వువమలతోడ'నే వొడలు మోవపీ! 

జలజల( 'జెమటలు చన్నుల తుదల! గాం 
అలసి గందము వూసీ నతివ నీకు 
మలకల నెరివేణి మటి వీ(వున(. బొలయ 
తలపో(త గతుల( ఇాదములో త్తీని 

వెడవెడ నిట్టూర్పులు విసర ముక్కునవెంట 
జడిసి సురటి వీచీ సాంకు నేండు 
తొడింబడం జేమటలు తొటతొట( _బె( బడ(గ 
జడిగొన మాటల సరనమాడీని 

కలసి చొండొంటితో కంకణా లొరయ/(గాను 
చెలంగి కాంగిటంగూడీ (శ్రీ వేంక కేశా 
కులికి కులికి కొనగోరి గురులు సోంకంగ 
పలురతుల చవులు పచారించీని 


శంకరాభరణ.౧ 


'ఎటీ(గిన పనులకు నింతేలా 

... కజతలు నేర్తువు కాంతుండ నీవు 

, పన్నినమాయలు పక్కన నుండ(గ 
నన్నలు సేసిన జవఅౌనా 
వన్నెల నాతో వలపులు చల్లుచు 
కన్ను లా ర్చెదవు కడగడ(1)నీవు 

ఇచేసిన చేరమి చేచే నుండ(గ 

1 సేసలు వెట్టిన "సెలవవునా 
వానలు నాతో పలుమరు( జేయుచు 
ఆసలు సేసే వవ్వల నీవు 


॥ పలవి ॥ 
న. 


॥ ఉప ॥ 


॥ ఉప ॥ 


॥ఉవ॥ 19! 


ల 


॥ ఎటీ(గి ॥ 


॥ ఎజీ(౧ | 


74. శ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


కలసిన గులుతులు కా(గిట నుండంగ 
వలవని మజ(గులు వెపోనా 
యెళలమిని (శ్రీ), వేంకశేళ నన్నెనసి . 


పులకించేవిదె పొరుగున నీవు ॥ ఎటింగి & 122 
సింధురామ[క్రియ 
మేలు గలంళాను మెరసేను 
ాలిమితో నిశ్చే మాదండకు రావయ్యా ॥ పల్లవి ॥ 


మనసొక్కటాయ నింక మామాట వింటివి 

నన్నువై నా నెలవికి నవ్వువచ్చెను 

చెనక(గానే నాకు చేయి మీంచాయ నేండు. 

తనిసితి మింకాను మాదండకు రావయ్యా & మేలు ॥ 
చలిమెల్లి నీజేం చనవు మాకిచ్చితివి 

కళలు నా మామున! గడు నిండెను 

కొలువులో నుండ(గానే కూటములు దెచారె 

తలకొని యిపుడు మాదండకు కావయ్యా ॥ మేలు ॥ 
నిండెను సంతోసము నెమ్మది నన్నేలితివి. 

మెండుగ (శ్రీ వేంకశేళ మెచ్చితి నిన్ను 

పండు మోవితేనెతోనే ఫలమందె రతులెల్లా 

దండియై యున్నా(డవు మాదండకు రావయ్యా ॥ మేలు ॥ 12 


ముఖారి 


నీ వెజ(గనివున్న వా నేరుపరివి 

వావులే గుటిసేసి వద్దనుండవయ్యా ॥ పల్ల వి॥ 
పొలసి యేమిటికైనా బొమ్మల జంకింతుము 

చలపట్టి నిన్ను నశ్చే సాదింతుము 

. యెలమి( బొందై నవారి కెగ్గులేవి తప్పులేవి 

వలపులే గురిగావా 'తెలుసుకోనయ్యా ॥నీవె 


శృంగార నంకీర్తనలు 


విన(గానే నిన్ను గడు వెంగెములాడుదుము 
ననుపున నిష్టే కడు నాంట(ఎాతుము 
చనపు గలవారికి సరియేమి బేసేమి 
మననులే గురిగావా మన్నించవయ్యా 


కందువ చేళతమైతే కడు( దమకింతుము 
అందవు రతులచేత నలయింతుము 


76 


॥నీవె॥ 


యిందునే (శ్రీ) వేంక చేశ ేలితివి మమ్ము మోవి- 


విందులివే గురిగావా వినోదించవయ్యా 


క8-వ జేకు కురంజి 


చిన్న వానివలె నెంత చెప్పించుకొనేవు నీవు 
యొన్న రాని రతులకు నెదురుకోవలచా 


చెంతనుండే చెలి నిన్ను! 'జెనకిన చెనకులు (లకు?) 


చింతతోడ( దలవంచి నీగ్గువడేవు 
వింతవా(డవా నీవు వేడుక కా(డవు తొల్లి 
దొంతర వలపులకు దోసిలొగ్గవలచా 
ననుపున నాతి నీతో నవ్వే నవ్వులకు 
వొనర(గ నీచేతుల నొడ్డుకొనేవు 
ననుచనివా(డవా నంటుతో దొరవు నీవు 
"న(గే తమళానకు( (బియపడవలచా 


కోమలి (శ్రీ) వేంక కేశ కూడె నీ కూటములకు 


1నీవె॥ 124 


॥ పలవి & 
౦ 


॥ చిన్న ॥ 


॥ చిన్న ॥ 


మోవ చూచి యంతలోనే మొక్కు. మొక్కేవు 


సామాన్యపువాండవా సర్వేశ్వరుండ విదె 
గోమున నేంతవ డెనా( గొనరంగ వలఛా 


॥ చిన్న | 125 


7% థీ తాళ్లపోక అన్నమాచోర్యుల 
సాళంగం 


తలంపు చెలియవద్దా 'తా నెటువంటి జాణండే 

పిలిచే నన(గానే (వ్రియపడీ! చాను ॥ పల్లవి ॥ 
తెరలో నుండంగా గుట్టు దెలుసుకొనుం'ేను 

శరశానివలె నేల తమకించీనే: 

దొరయంటా! దనళాలు చొక్కక -వూరశే వుంశు 

గొరబులు సేసి. యేల కొనరీనే 'శాను. తలపు ॥ 
తప్పక చూడ(గాను తలవంచుకొంళేను 

వుష్పతించి నను "నేల వొడివట్టీనే 

చెప్పరాని మాట గాంగా సిగ్గువడి వుండిళేను 

అప్పటి. నానవెళ్టుల అడిగీనే తాను _ ॥ తలపు ॥ 
బిగెం గాంగిలించుకో(గా పెనంగక వుంశేను 

నిగ్గులః చానేల నాకు నేర్చవళ్చీనే 

అగ్గమై (శ్రీ వేంక కేకు: డల మేల్మంగను నన్ను 

వ్‌ొగ్గి కూడె నిక నేల వొరనీనే తాను ॥ తలంవు | 1ల26 


భెరవి 
యా 


ఇంకా నేంటిసున్దులు యుంచా(కాను 
పొంకములన్ని యును పొదిగున్నవి ॥ పలవి | 
ల్‌ 
చెలరే(గి నీవు తొలి చెప్పిన బుర్దులెల్లా 
౧౧ ది ల్‌. 
తల(పులో నొతనికి. దగిలున్నవి 
చలపటి పేసినటి సరనపు( జే(త లెల్లా 
ల లు ౧ 
నిలువున జెక్కులెల్లా నిండి వున్నవి 118 
నెమ్మది నీవు దొల్లి నేరిపిన నేర్చులేల్లా 
సమ్మతిల్ల నాతనికి సత మైనవి 
వమ్మి నీవు గర(గించి పొడిన పాట లెల్లా 
కమ్మి యాతని "చెవుల. గా€పురములున్నవి | ఇంకా | 


శృంగార. నంకీర్తవలు 


నిరతి నలమేల్మ్సంగ నీవతని(. గూడ(గాను 
సిరులు (శ్రీ, వేంక శుశు( జెంది వున్నవి 
సరి నీశాంగిటిలోని చన్నుల వొత్తులెల్లాను 
వురమువై నాతనికి వుంకువై నవి 


శొళంగనాటఏ 


సిగ్గువడ( డిదివో చెలులాల 
వెగ్గలపు సంతోసాన విజ్ఞవీ(గీని 
వా(డివో గోవిందగాజు వలపులు చల్లుళాను 
పోండిమితో( బవ్వళించి భోగించీని 


(7 


1 ఇ0కా | 12 


1 పలవి | 
భా 


కోండి కోండి((్రచూపులను కొమ్మలు చూడ(గాను 


నాండు నేండు వొక్కరీతి నవ్వు నవ్వీని 
సంకు జ[కములతోడ చందగావి "30 శుముతో 
కంకణముల చాచిన కరములతో 
వుంకువ శానికలు వువిదలియ్య(గూను 
నంశెలేక మోవి'తేనె చవి చూపీని 
బంగారు కటారమ'దే పొనుపు శేషు€ండు వా(జే 
సింగారపు వేడుకల( జల(గీ నదే 
చెంగట చెండ్రాడు తాను (శ్రీ) చేంకశేశుండు 
వుంగరపు వేలుచూపి వొద్దికయ్యూని 
శంకరాభరణం 
పడతి నీపరి* భాగ్యములు 
తొడి(బడ దొర ౩ను దోమట. 
ఇలియా'ని నీ కేనెలమాటలు 
తిలకింప(గ( దరితీపులు 
చలిమి బలిమి నీ సరనపు నన్న" 
స్‌ నిమ్ముపండ్ల 'శానికలు 


1సీగు!॥ 
గ్‌ 


1వీగు!! 
గ్‌ 


చాన 


॥సీగు 1906 
గ 


పిలవని ॥ 
నా. 


॥ వద(తి ॥ 


?॥ థ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 
ననిచిన సెలవుల నవ్వుల శేటలు 
వొనరిన వలపుల వూటలు 


కొనచూపుల నీ కూరిమి కొసరులు 
చొనిపిన పొందుల చుట్టరికములు ॥1.వడంతి ॥ 


మిక్కిలి కా(గిట మెరయు నీ రతులు 
వెళ్కట( బెనగొను వుంకువలు ' 
'మొక్కలములేని మోవాములు పడతి! 18 


_మాళవిగొళ 


శేవరవు నీవు నీచేవుల నేను 
వావి గడ్డు గనక నీవద్దనే వుండుదును ॥ పల్లవి | 


'వేసరకుమీ నా వీరిడి మాటలకును 
అనపడి యేమైనా నాడుదు నేను 
వాసులెంచకుమీ నా వలపుల నవ్వులందు 
రాసికెక గానక్టే సరసములాడుదును 1 దేవర ॥ 


తప్పులు వట్టకుమీ నా తమకపు చే(తలకు 

కొప్పు వట్టి తీసి నిన్ను ( గొనరుదును 

ట | 

వుష్పటించకుమీ నా వుదుటు(జూపులకు 

చిప్పిల మర్మాలు నా(ట( బిమ్ముదు నేను ॥ దేవర ॥ 
గొరబు సేయకుమీ కూటపు నా రతులకు 

అరుదులుగా( గూడి యలయింతును. 

యిర్శవై (శ్రీవేంక శేళ యిన్నిటా నన్నేలితివి 

మరిగితి నీకు నేను మజవకు నన్నును ॥ చేవర | 180 


శృంగార వంకీ ర్తవలు 70 
ఫ00.వ జేకు నాట 


ఎందరి వెలయించితో యిట్టానే బూమిలోన 

సందడిలో నే మీ(నీ?)కు సత మైతిమి ॥ పల్లవి || 
కొచ్చి కొచ్చి నీవిళ్లే కొలువు నేయించుకో(గా 

మచ్చికతోడుత నిన్ను మరిగితిమి 

పచ్చిగా నీవు మాతో పగడసాలాడ(గాను 

రచ్చ కెక్కి యింతేసి రవ్వయితిమి ॥ ఎందరి ॥ 
మంతనాన మాచే నాకు మడిచి ఇప్పించుకో(గా 

ఇంతులమై నిన్ను నిశ్టే యెనసితిమి 

సంతతము నీవిక్షు సింగడి( జెట్టుకుండ(గా 

నంతటా మందెమేళమ్ములై వెనగితిమి ॥ ఎందరి | 
కప్పురముమోవి నంటి కా(గిలింపించుకో (గాను 

వొప్పుగా 'జేవుళ్ళమై వొనరితిమి 

యిప్పుడే (శ్రీ వేంకళేళ యిన్నిటా మమ్మేల(గాను 

యెప్పుడూ. నురముమీ(ద నిరవైతిమి ॥ ఎందరి | 101 


సామంతం 


చెలి చెప్పినట్టు నీవు సేయరాదా 

పెలుచు(దనాన నేల బిగిసేవు ॥ పల్లవి ॥ 
సాం సారి నీతో నలిగకు. బెన(ంగంగా 

మారుకొన నేమిటికి మగువతోను 

కోరి వే(డి నిన్ను( గొనరి కొంగువట్టిలే 

ఆరిశేరి యాల అలసనేవు |; చెలి | 
వచ్చి వచ్చి నీతో వావులు చెప్పంగా 

కుచ్చితము లేమిటికి కోమలితోను 

మచ్చిక సేసి నీతో మాటలాడ(గాను 

వచ్చి సేసి యింత యాల పదశేవు చెలి! 


థ్రీ తాళ్లపాక అన్నమాదార్యుల 


కదిసి కదిసి నిన్ను (గప్పురములడుగంగా 
వుదుటు జంశెనలేల వువిదతోను 
మొదల (శ్రీ వేంకకేళ మొగము చూడ(గాను 
అది యాల పరవళమందేవు ॥ చెలి! 19 


మంగళ కౌశిక 


ఎక్కడౌళా నెజటు(గవు మ 

దిక్కరించనోపము(ను?) తెర వేసె మ(నసయ్యా । పల్లవి! 
చెక్కుల 'జెమట నింజె చెలియ తురుము వీజె 

యిక్కువలంటి పెనంగే వెంచా(కనయ్యా 

చొక్కపు నీనతులెల్లా. జూచి కడు నవ్వేరు 

తెక్కుల నీ కూటమికి దెర వేసే నయ్యా ॥ ఎక్క ॥ 
చన్నులు బయటఃబడె జన్వనమదముశేం” (రే(7?) 

యెొన్నేసి నవ్వులు నవ్వే వెంచా(కా నయ్యా 

సన్న సేసుకొంటాను సతు లెల్లా మూంోరు 
_ తిన్నని నీ సిగ్గుమూయః దెర వేసేనయ్యా _ ॥ ఎక్క! 
మొలనూలు జారెను ముందే పో(కముడి వీజె 

'యెలమి( గూడితి వాసలెంచా(క నయ్యా 

వలచి (శ్రీ, వేంక'కేళ వనితలు మెచ్చేరు 

తెలిసితి మీ మనసు తెర వేసే నయ్యా ॥ ఎక్క! 1) 


మధ్యమావతి 


ఇంత 'సేతురటవే యిందరిలోన 

కాంతుడు సిగ్గువడ(గా కాంత లెల్లా దూరిరి || పల్లవి ॥ 
మచ్చిక నాత(డు నిన్ను మన్నించిన మన్న నకు 

_పచ్చిసేతురా మోవి పడ(తి నీవు 

కుచ్చి యశ్రై తలవంచుకొని యాత(డుండ(గాను 

కచ్చకపు ఇెలుకెల్లా నెంచో నిన్నుదూరిరి |) కంత ॥ 


శృంగార నంకిర్తనలు 


శల్లంగా నాత(డు నీకు చనవిచ్చినందుకు 
వెల్లిగా నలయింతురా 'వేగినంళాను 


స్ట బల్లిదు( డై. నాతండిశ్చే పవ్వళించి వుండంగాన- 


తొల్లి టినతు లెల్లాను తొడి(బడ దూరిరి 
అప్టె శ్రీ వేంకశేకు( డంటి నిన్నేలినందుకు 
నెట్టన బానగొందురా నీటుళోడను 


న! 


॥ ఇంత | 


వొట్టుక నీపంపు సేయుచుండ(గా నితని( జాచి 


నెట్టుకొన్న మగువలు నిన్ను( గడు దూరిరి 
బల 


వరాళి 


1 ఇంత ॥ 184 


ఇన్నాళ్ళు శానెందుండెనో యేమని చెప్పేము నేము 
సన్నలు సేయంగ6 జూచి చలము మీశేమయ్యా ॥ పల్లవి॥ 


జలజాఉ. నీతోను సా౭ విన్నపాలు సేసీ 
'యెలమి నీవెంత చనవిచ్చితో శాని 
కలకల నవ్వుతాను కందువలు నీకు. జూపీ 
వెలయ మాకు నేడు వెరగయ్యీూనయ్యా 


కన్నుల కలికి నీకు కానుకలందిచ్చీని 
నిన్నా నేండే యెంత మన్నించితో కాని 
చన్నుల నొరనుతాను సంగడినే కూచుండీ 
వన్నెల నిందుకే మాకు వాసి వుట్టీనయ్యా 


జవరాలు నీమోవిచవి నీకుం ఇెప్పీని 
సువి నేర్పు లెంత నూరి పోసితో కాని 


£ ఇన్నా ॥ 


౫ ఇన్నా క! 


యివల (క్రీ, వేంకకేళ ఇన్నిటాను నిన్ను గూడె 


తవిలి నన్నేలితివి తగవాయనయ్యా 
6 


ఇన్నా ॥ 185 


శ్రి థీ కాళ్ల పాఠ అన్నమాచారు;? 
కేదారగొళ 


అడుగే యాతని'నే అంగనలాలా 
గుడిగొని శానే వట్టి గొరబాయ! గాక 
'యెదుళ+జేచాననా యెంతటి పనికినై నా 
పదరి తానే మారు వలికీ. గాక 
తుద మీజేచాననా దూరై యంత దిరిగినా 
మదమున( చానే మారుమలనీ( గాక 
కక్కసించేచాననా కడలెంత దొక్కినాను 
వెక్కసీండై. తానే యిటు వెలసీ( గాక 
మొక్కలపుచాననా ముందు వెన కెంచితేను 
పక్కన చానె ముంచి పంతమాడీ( గాక 
తడ(బడేదాననా తనరతివేళను 
బడిబడి. దానే చొక్కి (భమనీ(గాక 
అడి గేటిదాననా అందరిలో నన్ను( గూడి 
అడరి' (శ్రీవేంయశే(డాదరింలీ( గాక 


ర84ఎవ టేకు అమర సింధు 


శాంతల నెన్నడుముల కఠవు దీర. 

* దొంతిమోవిబోనాల జాతుర 'సేయవయ్యా 

చి _త్తడిచెమటి వాన చెక్కుల వెంటా. గురిసె 
యు _త్తిన మదములను యేరులు వాన 

గుత్తపు గుబ్బల 'వెద్దకొండలకు గండి గట్టి 
బత్తితోడ వలపుల వై రుసేయవద్యా 

- పులకల నసులు గొబ్బున మైనిండా మొలచె 

'యెలమి( దమకముల యొన్నులు వెళ్ళె, 
కలికిజవ్వనముల కళ్ళాముసేసి నురిపె (పి?) 
కొలపుల బోగాల( గోరు గొనవయ్యా? 


॥వలవి। 
౯ 


॥ అడు 


॥ అడు: 


॥1అడు!॥ 10 


॥ కాంతల 


॥ కాంతం 


శృంగార సంకీర్తనలు ల! 


అంగజ రాజ్యపదవి శామనికాలము నళ్చ్ళె 
న పొంగి రతులు పో(5కకు( బుక్హైండాయను 
యింగితపు (శ్రీ) వేంకశేళ మమ్ము నేలితివి 
సంగతిగా మోవానరాజ్యము లేలవయ్యా ॥ కాంతల ॥ 107 


ఖెరవి 
జా 


ఇంక నైనా వేండుకో నీ ఇంతిని నీవు 

సంశె 'దేరుతురు గాక సాము సేతురా ॥ వల్లవి ॥ 
శేరి చన్నులంట(గాను సిగ్గువడ్డ యాఃటచాని 

గారవించవలె( గాక గద్దింతురా 

తేరకొనం జూడంగాను తెర వేసుకొన్న చాని 

సారె బుజ్జగింతు (తురు?) గాక సాదింతురా ॥ ఇంక ॥ 
ళొప్పు వట్టి తియ్య(గాను కొంకినట్టి యాటచాని 

దప్పి 'దేరుతురు గాక తమకింతురా 

ముప్పిరి "కైనక(గాను మొక్కుచున్నయట్టిదాని 

దువ్పటి గప్పటగాక దొమ్మి 'సేకురా ॥ ఇంక ॥ 
'జశీవనమై కూడంగాను కడు. జొక్కినాంటదాని 

'మోవి యానుదుకుగాక మొక్కి౦తురా 

(శ్రీ) వేంక శేకుండ వదే భెలి యల మేల్మంగ 

దేవులౌశుంచేది కాక కావరింతురా ॥ ఇంక ॥ 188 


పొడి 


అశనిచెలిని నాశేమనరాదు 
.. శాతరించ నేటికి నుంగరమందుకొన వే ॥ పల్లవి ॥| 
వీగ్గువడ నేమిటికి చెలువు(డు కాంగిలించె 

వొగ్గి యింక నాతనితో నొనగూడ వే 

నిగ్గుల నామోము చూచి నీవేల నవ్వేవే 

వెగ్గళించకాత(డిచ్చే కీడెమందుకొనవే ॥ ఆళవి | 


ల! 


్రీ తాళ్లపాక అన్నమాచ్నార్యుల 


పల్లదము లేమిటికే పచ్చడము గె. బతి 
చల (గా 'జెప్పినట్ల సమ్మతించ వే 
[గ గు 
వొలనె నాకొంగువటిి వొద్గికేల తీసేవు 
ర్స్‌ బ*ద 
ఫగ్లి దు(డాతని నిమ్మపండందుకొ నవే 


శిరసు వంచ నే(టికి శ్రీ వేంకశేకుండు గూడె 
'తెరవేసుకొనె (ని?) లోలో దిరముగా వే 
గరిమ నల మేలుమంగవు నన్నెంత 'మెచ్చేవు 
పొరింబొరి నాతని పువ్వులందుకొనవే 


తెలు(గు(గాంటోది 


విరవాతాపము మాన్నవే నీవు 
సిరులతోడుత సేవసేసే నేను 


తలపోసి తనలోనే తమకమందీ( బలి 
పిలిచి తేం/గదవే (ప్రియుని నీప్తు 
చెలవచెమటలివే చెక్కులనే వడిసీని 
వెలయ సురటి. గొని వినళే నేను 


యెదురుచూపులనే యింతి పరాశ్రై వున్నది 
రదియించ( గదనే కాంతునిని 
పొడలు. చావపువేండి పొరి-బొరి ముంలీని 
సదరాన( బన్నీరు చళ్లే నేను 


కూడేటి రతివేడుక కొమ్మ పులకించె నిదే 
యీడనే (శ్రీ చేంక టేకు నెచ్చరించవే 


11 ఆతని | 


॥ అతని ॥ 189 


॥ పల్రవి ॥ 
రి 


॥ విరవా ॥ 


1 విరవా || 


వోడక యీగోవిందుండే వొడయ.(డై యీశి నేల 


జో నీవలెనే కాచుకవుండే నేను 


॥ విరవా ॥ 14! 


శృంగార సంకీర్తనలు 
పూర్వగౌళ 


నలువంక సతు లెల్ల నవ్వేరాతని 

యెులమి' నింతేసి జబాయిట వేయ/(దగునా 
ఘను(డై న మగవాని గాంత లంత వలచిన 

వెనకి కడు! బచ్చిగం జేయందగునా 

ఇన(గుచు నాతండు తప్పించుకొన(గానే నీవు 

కనుపట్ట 'మోవిమీ(ద గంటి సేయందగునా 
దొరతనపు విభుని. దొయ్యలు లెంత మీజీన 

సిరుల. గొల్వున( గాకు సేయందగునా 

పొరసి యాత(డు నిన్ను బొమ్మల జంకించ(గానే 

తొరరించి సంగడిపొందులు చూవందగునా 
(శ్రీ, వేంకశేశ్వరుని. 'జెలు లంళాసోదమైన 

"నేవ సేసి సిగ్గువడ( 'దేయందగునా 

యీవల నాతండు నిన్ను నెనసి మెప్పించగానే 


85 


॥పలవి॥ 
క్‌ 


॥నలు॥ 


॥ నలు ॥ 


ఆవటపు రతులను అలయించ(6దగునా ॥నలు ॥ 141 


బౌళి 


సిగ్గువడి మూల నేమిసేసేవు నీవు 
అగ్గమైన నాయకుని అండకు రా(గద'వే 
తలపోసి తలపోసి తమకించి నిను6 బిల్చు 
చెలి వూడిగముదని చింతింపండు 
చిలుకవలికితే నీయెలుగంటా మాటాడ- 
వలచిన రమణునివద్దికి రాంగదవే 
వుమ్మడి నీనిట్టూర్చని పూరశే దిక్కులు చూచు 
యిమ్ముల జెల్లి గాలిని యెర(గండు 
నెమ్మి వెన్నెలగాయ!గ నీనవ్వని తానూ నవ్వీ 
రమ్మనవలెనా పతి రతికి రాంగద'వే 


1పలవి ॥ 
ణు 


॥ సిగ్గు ॥ 
ల్‌ 


॥ సీగు ॥ 


! థ్రీ క్ల పాక అన్నమాచార్యుల 


పదరుచు లేచి నీపంజని యెదుశే(గు 
ఉదయచందురు(డని వూహించ(డు 
యిదివో (శ్రీ వేంకశేళు డింత 'సేసి నిన్ను గూడె 
యెద వెట్టుకోవలెనా యెప్పుడు శాగదవే 1 సిగ్గు ॥ 149 


$085=వ జేకు శుద్ధవసంతం 


ఏల కై ళొనేవు నీవు యెవ్వరిని దల(చేవు 

జాలింబె ఫ్రే యా వెపొందు చవులాయను ॥ పల్లవి ॥ 
వాలు(లిశకచూపులు నీపై వంచెం జెలి యవి నీఫ 

గాలమ్ములె నీ చిత్తము కడు! దగిలె 

నాలిమాట లెల్ల నీతో నానవేసి యాడ6గాను 

ఆలరి నాముల్రై నీకు నన్ను వన్హైను ॥ ఏలి ॥ 
వరగ సిగ్గులు నీవై నిశ్టే 'వేయ/గాను 

సిరుల వలపు లెల్ల ( జిమ్మి "శీగాను 

పురికొలిపే నవ్వులు పొంచిపొంచి నవ్వ(గాను 

తరితీపులై నిన్ను మరిగించెను ॥ ఏల ॥ 
నందుసుడి నీకా పె సన్నలటు చూపంగాను 

విందులై నోరూర(జేనె వేడుక నీకు 

కందువ (శ్రీవేంక కేక కాగిట నిన్ను! గూడంగ 


అంది నన్ను నేలించి ఆసలు వుట్టించెను ॥పల॥ 1438 
పాడీ 
శానీవే యెందు పొయ్యేేము కందము తననేమము 
తానే పంతములు పా(తరం బెట్టకుండీనా ॥ వలవి 
న. 


పిలిచితే రా( డే బిగిసీ నీపాటి వాండు 
చెల(గి మనసు రాయి సేయకుండీనా 
"సెలవుల నగినాను చేరి అది యేలనండు 
'ెలిసి పూవుటమ్ములు తెగ( గోయకుండీనా ॥ కానీ ॥ 


శృంగార సంకీర్తనలు గ 


కానుకిచ్చితే నొల్లండు కపటమంత గలితే 
దీనకాన (దీనుకొన?) వలపు ముదించకుండీనా 
వీనులలర నే విన్నవించినాను వూ(కొనండు 
మానినుల జవ్వనాలు మాన్నకుండీనా ॥ కానీ ॥ 


కదిసితే. బె కొనండు కాకలింత నేసేవాండు 
కదలఠించి మరు నుట్టింగట్టకుండీనా 
ఇదివో (శ్రీ వేంక కేకు! జెనసితే మన్నించె 
వెదవిలేనె చక్కెరబిల్ల సేయకుండీనా ॥ కానీ | 144 


దేసాళం 


సమిచేసినా! బెల్లు నీళశాలము 
నాములువార 'నెలవి నవ్వు నవ్వవే ॥ పల్ల వ్‌ ॥ 


సందడిలోవల నీవు సన్న చేసేవు పతిక్తి 
కుందనేల నీవూ నండ( గూచుండవే 
'యెందరికైనా నోపు నితండు నీకోవండా 
విందువలె చేతికి నీ విడెమియ్య వే ॥ ఏమి ॥ 


పొలసి యెచ్చరికగా పూవుల వేసేవాతని 
చలపట్టి నీవు నరనములాడ వే 
నెలకొన్నాసోడకా(డు నిన్ను మానీనా యాతడు 
“వికిత్ర నాల నే కాంగిలించ వే ॥ ఏమి ॥ 


కమ్మటి. గమ్మటి వచ్చి కానుకిచ్చే వితనికి 
వుమ్మడి నీ చన్నులను వొరయఃగదే 
యెమ్మై నితంజే (శ్రీ వేంకళేకుండు నన్నూ నిన్నేలె 
సమ్మతించి మోవి యళశ్సే చవిగొన'నే 1 ఏమి ॥ 145 


01 13-56 


థ్రీకాళ్ల పాఠ అన్నమాచా[్యల 
కొంబోది 


పొంచి మొకమిచ్చల ఏ పొద్దు గడ పేవు గాక 

పంచల చిత్తాన నీ బట్టళబోయిీనా ॥ వల్లవి ॥ 
కూరిమొకచో నుండ(గ కొచ్చి యెంత మాటాడిన 

సారెకు. బరాశే కాక చవి వుట్టీనా 

గారవించెప్పటనుండి కళ లెల్ల. జెప్పె నీకు 

"పేరి(రు కుచ్చందొక మైనా బెరయ జిప్పేవా | పొంచి | 
చూపులొకచో నుండ(గ సొలనెంత పెన(ిన 

చాపుల( బోరచే కాక తమి వుట్టీనా 

'యేపున నింతవడా౩ యొదుటనే వుండె నీకు 

రూపించి యా సింగార మేరుపజచి చెప్పేవా ॥ పొంచి ॥ 


' మాటలొకచో నుండ(గ మర్శుము లెంత యంటిన 


పొాటపాళశు కాక ద త్తి పాదుకొనీనా 
యీటున శ్రీ వేంకశేళ యేలితివాశెను నన్ను 
కూటములు తడ(బడకుండా! జెప్పేవా ॥* పొంచి ॥ 146 


శంకరాభరణం 


విన్నపము లింక నేల వేమారును 

అన్నిటా దొళ్లే తనకు నాలనైతి ననవే ॥ పల్లవి ॥ 
మొదలనే తనకును మొక్కితి నేనన వే 

వదలి తురుమందుశే వం” ననవే 

'నుదు రెల్లి. 'జెమరించి పదనాయ ననవే 

- యెదిటీకి వచ్చి నన్ను నిశ్హుయేలుమనవే ॥ విన్నప ॥ 
యిన్నిటా( దనకు( బంత మిచ్చితి నేవనవే 

చన్నులవై పయ్యదనే జారె ననవే 

వున్నవి తనముదలు వురమువై ననవే 

సన్నలనే తనమోవి చవిచూపు మనచే ॥ విన్నప ॥ 


శృంగార సంకీర్తనలు ఠి 


తనమాంటలకు లోనై దక్కితి నేననవే 
వొనరె. బులకలు నావొళ్ళ ననవే 
"యెనసె (శ్రీ వేంకళేకు! డిదె కానే యనవే 
నను నిక్హే మన్నించె నవ్వుమింక ననవే ॥విన్నప॥ 147 


శ్రీరాగం 

ఎంత ఛాగ్యవంతు(డవో యిదివో నీవు 

వింత వింత సుద్దు లెల్ల వినిపించీ నావె పల్లవి 
సొలసి సొలసి చూచి చొక్కించీ నిన్నునచే 

కలువ రేకులవంటి కన్నులయాె 

పిలిచి పిలిచి నీకు. (బ్రియములు చెప్పీనదే 

'మొలకనవ్వులతోడి మోవియా3 ॥ ఎంత ॥ 
తగిలి తగిలి నీతో( దప్పక మా(టాడీ నదే 

_ జిగినద్దములవంటి చెక్కులయా "పె 

పొగడీ పొగడి నీతో పొందులు సేసీ నదే 

వెగటు. జం దకళల 'మొగముదా పే ॥ ఎంత ॥ 
కమ్మర( గమ్మర నిన్ను! గాంగిటం గూడీ నదే 

కుమ్మరి౦పు( గులుకుల కుచములా పె 

యిమ్ముల (శ్రీ వేంక శేళ యిటు నన్ను నే*8వి 

“సమ్మతించె జవ్వనపు చక్కనియా పె ॥ ఎంత ॥ 146 

$86-వ జేకు గౌళ 


పల సిగ్గువడేవు నీ విందరు. జూచేరంటా 

మేలు నీకు గలిగితే మేకొన(గ రాఛభా ॥ పలపి ॥ 
సొలసి సొలసి యాశె చుట్టరి కేలు చెప్పంగ 

చెలశేగి విని నీవు చెమరించేవు 

కలయ వేడుక నీకు. గలిగితే( గన కిళ్లు 

బులియరక లోనిశకే(గి భోగించరాచా ॥ ఏల ॥ 


00 థీ కాళ్ల పాక అన్నమాచార్యుల. 
వద్దనుండి యప్పటి నీవావులెల్ల ( దెలుపంగ 
కద్దనుచు సమ్మతించి కళ శీగేవు 
పొద్దున నీకింేసి పొందు సేయ వలనితే 
'పెద్దరికా లంచాంకాను 'బజరయ(గ రాచా ॥ పల ॥ 


కూడినట్టి పొంతనాలు కొంకక ఆా/ 'జిప్ప౦గాను 
యీడనే కా(గిట నించి యిటు మెచ్చేవు 
వోడక (శ్రీ, వేంక'శుశ వొనగూడితివి నన్ను . 
వీడరాచా పెను యిశ్టే 'వెలయించ రాచా ॥ ఏల ॥ 149 


ముఖారి. 


ఎఆటి(గవా ఆడు(దగ వింతిరో నీవు 
తజవాతి పనులకు( దమకించ వే గ ॥ పల్లవి ॥ 


కొనగోగ నూదిలేనే కోవగించుకొనకువే 
చనవులు చేసుకొని సమ్మతించవే 
మనను చూచీనింతే మచ్చరించవలదే 
ననుపున సెలవుల నవ్వు నవ్వవే ॥ ఎజ(గ ॥ 


గుబ్బచన్ను లంటితేను గొణంగి తిట్టకువే 

అబ్బురము చేసుకొని ఆదరించవే 

వుబ్బులు శే(చీనింతే వొరటు చూపకువే 

నిబ్బరాన వీజెమిచ్చి 'నేరుపు మెజయవే ॥ ఎఆి(గ ॥ 
చెక్కు నొక్కి కూడితేను సిగ్గులు వడకువే 

మిక్కిలి నీ తల యెక్సి మెచ్చు మెచ్చవే 

యిక్కువ (శ్రీ; వేంకళేళు. డేలె నింత వీంగకువే 

చొక్కించి దప్పులు దేర్చి జోడు వాయకువే ॥ ఎఅంగ॥ 150 


శృంగార నంకీ'ర్తనటు 
ఆపాొరి 


ఐతివే యేలి శసాని-వందరికిని 
నీతితో నవతులెల్ల నీకు లోనే యిశను 
ఆరసి నీ కాత(డు అరవడమచ్చునే 
జీరురాన నేపొద్దూ జెట్టుకున్నా6డు 
సాశలెకు నీవు మంచి నకినాన వచ్చితివే 
యీరాని చనవు లెల్టా నిచ్చినాండు నీకు 
పొందుల నీకాతనికి పొంతనాలు గూడునే 
మందలించి నీవాడినమాట దోయండు 
'యెందును నీమొకమాయ మందు యెొటువంటిదే 
కందువ నీ మోవిశే కాచుకున్నా 6 డిపుడు “ 
చెలగి మంచఛివేళనే సేస నీవు వెట్టిలివే 
కలసి పాయండు (శ, వేంక శుళశ్వరుండు 
అలరి మమ్మే లెనాత. డప్పణ నీవిచ్చితివే 


81 


॥ పలవి ॥ 
ంంు 


॥ ఐలివే ॥ 


॥ ఐత్సివే ॥ 


వలపించ నేరుతువే వసమాయ నత(డు ॥ ఐతివే॥ 151 


ముఖారి 


ఎంత. చెప్పినా మానండు యెొగ్గులు వట్టీం చాను 
వింతలు సేయక మీరు విన్నవించశే 

కొప్పు వట్టి తియ్యంగాను కొనరి తిట్టంగరాచా 
అప్పటి నవ్వఃగ( "జీత నంటరాదా 
కుప్పించి ఉఇనంగ(గాను కొనగోరు మోపరాచా 
చెప్పనే యీతగవులు చెలులాల మాకు 

వొక్కటొక్క'ే యాడంగ వొట్టు వెట్టంగరాదా 
తొక్కరా.గా మారుకొని దొబ్బరాదా 
వెక్కసాన నడవగా విరుల వేయంగరాదా 
నిక్క మేది కల్ల యేది నెలంతలు చెప్పనే 


॥గపలవపి ॥ 
మ! 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 


రవి 


థ్రీకాళ్ల పాక అన్నమాదార్యుల 
గుంపించి వొరయళా॥గా కుచముల నొత్తరాచా 
సొంపున నెమ్మె సేయ(గా సొలయరాచా 


యింపుల (శ్రీ; వేంక ళేళుండింత . నేసి నన్ను(గూడె 
జంపు సేయక చెప్పరే సతులు మాకిపుడు ॥ఎంత ॥ 152 


నీలాంబరి 


నవ్వవే యెక్కడినుద్ది నయముగా నతనితో 

రవ్వలు చేసుకొంశేను రా(ఫుకెకళ్ళచా ॥ పల్లవి 1 
నరనములాడ(గానే చనవు లెల్ల ( బుట్టుం గాక 

'యెరవులు చేసుకొంళ్షే నెననుండునా 

మరిగి వుండ(గానే మననులెనసు( గాక 

వొరటులు చూపితేను వొడంవాటు గలచా 1 నవ్వవే॥ 
ఇచ్చళాలు సేయ(గానే ఇంపులు శే(గు(గాక 

మచ్చరాన లెనంగి తే మట్టుపడునా 

మచ్చికలు చూవ(/గానే మర్మములు సో/కు(గాక 

పచ్చిగా. గా(ళాళించికే భావాలు గర(గునా ॥ నవ్వవే ॥ 
చుట్టరిళా న మించితే సులభమౌ(గాక మేలు 

అట్టులు చేసుకొంశే మజఃగు సేయవచ్చునా 

ఇన్హే (శ్రీ వేంకకేకు డెనస్తె ఛానే నిన్ను 

గుట్టులు చూవకుండితే కొంకు రేరునా ॥ నవ్వవే 1 158 


పొడి 


కల్లరి వొననరాదు కాదనళఠాదు 
చెల్లు నీవు సేసినట్లి చేంతలెల్లా నిపుడు ॥ వలవి॥ 
ల వ్‌ గొ 
తలంపులో నొకటియు తనువువై నొకటియు 
కలదెల్ల నీ వల్ల 6 గంటిమి నే(డు 
నలువ౦క నన్నలును నామీ(ది మన్ననలు 
పలుమారు నిందరిలో( బచ్చిలేరె నివుడు ॥ కల్లరి ॥ 
౧ 


శృంగార. నంకీ _రృనలు 


చెప్పేటి దొకటియు సేసేటిదొకటియు 
'దెప్పరఠాన నీ సుద్దులు తెలిసిలిమి - 
తప్పు బేరి స. తగ నాావై వలపులు 
విష్పుగా నీవోజ వెల్లావిరులాయ నిపుడు 


కొలువులో నొకటియు( గూటమిలో నొకటియు 
'యెలమి నీగుణ మెల్లా నరింగితిమి 
అల మేలుమంగను నేనని (శ్రీ) వేంక కేకుండ 
కలసితి నీవలపు గట్టియాయ నిపుడు 


$0ి?-వ జేకు రామ [క్రియ 


ఎవ్వరినై నా మన్నించి యింత 'సేసుకొంటివి 
జవ్వనపాయ మింత సడి( బెట్టీని 
లట 


చెంగట నీవు నావై చేతులు చాఛితి వంటా 
అంగడి బెట్టి నావలపులాడీ నాశె 
వుంగరాలు నాకు నిచ్చి వొడ(బరచితివంటా 
జంగిలిసవతులకు సరి నెచ్చరించీని 


ముచ్చటలాడి నాకు మోవి చూపితివంటా 
పచ్చిసేసి నన్ను సిగువజీ నాపె 
గి 
మెచ్చి నీకంటసరి నామెడ. బెట్టితివంటా 
చెచ్చెర! దోడి వారికి( జెప్పి చూపీని 


లాలీంచి నన్ను( గూడి పల్గి కి యెక్కితివంటా 
పాలుపడి నన్ను నే వృప్పతించీ నావె 
యేలితి నన్ను శ్రీ వేంక శేళ యల మేల్మంగను 
పోలిమి నందరెరంగ( బొగడి చూపీని 


॥కలరి ॥ 
గా 


(కలరి ॥ 154 
౧౧ 


॥పలవి ॥ 
గా 


| ఎవ్వ ॥ 


| ఎవ్వ ॥ 


॥ ఎవం ॥ 1053 


॥॥ 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
నారాయణీ 
సతికిని, బలికిని చలములేల 
రతివేడుకల నే రమించుట గాక 


'లింకములే తఅచై తే ప్రియములేరీతి మించు 


జం కెన లెక్కుడైతేను శాంతములేవి 
మంకులే మెరసితే మర్శములెట్టు గర(గు 
లంశిళ్లై వొకరొకరు లాలించుట గాక 
నాలితనము నేర్చితే ననుపులెక్కడ నుండు 
తూలపోవ నాడితే సంతోన మేడది 


శకేలనే వొడ్డు కొంళేను క్రియలెట్టు సమకూరు 


ాలిమితో నవ్వులను [దై వారుటగాక 
యెమ్మెలే మిక్కుటమైకే యియ్యకో లెట్ల నౌను 
దొమ్ములే నెరవితే పొందులెట్లు గల్లు 


ొమ్మ నిన్నల మేల్మంగ కూజె (శ్రీ) వేంకశేశుండ 


వుమ్మడి సరసముల నోలాడుట గాక 
భవుళి 


అడుగికే యూమాట ఆతనిని 

తడవండు ళా(కండు తనునెట్టు నమ్మేదే 
వలపే కలిగితే వాడికెకు రావలచా 

తలపున దగిలితే తమకించ(డా 

కలపుకో లై తేను కరుణించ( దగచా 

పిలిపించుకొనీ( చాను (పియ మెట్టు నమ్మేదే 
చేతికి లోనై తేను చెప్పించుకొనునా 

కాతరమే కలిగితే కైకొనండా 

యీతల వేడుకై తే నింట ని్టే వుండ(డా 

ఫీతి యించుకంళా లేదు (ప్రియ మెట్టు నమ్మేదే 


॥ పలవి ॥ 
"| న! 


॥ సతికి ॥ 


॥ నతికి ॥ 


॥ సతికి ॥ 1506 


॥ అడుగ. ॥ 


॥ అడుగ ॥ 


శృంగార నంకీ ర్తవలు $00 


చెప్పినట్టు 'సేసిళేను సెలవుల నవ్వునా 
చిప్పిల( గరఃగితేను సిగ్గువడునా 
యిప్ప్రడే (శ్రీ) వేంక కేకు డింత సేసి నన్నుంగూడె 
పిప్పిగా నింతగాకున్న [పియ మెట్టు నమ్మేగే ॥ అడుగ ॥ 15%? 


దేవగాంధారి 


ఇంతు లెల్లా విని యింక 'నేమందురు 

శాంతు(డవు ఇటువంటి కాకు గలచా ॥ పల్లి వి॥ 
అగ్గమై నీవు నావొద్ద నావెచన్ను లంట6గాను 

సిగ్గువడి వున్న దాన చెక్కుచేతితో 

యొ గైరంగకొక్కపాశే యిద్దరి. గూడవచ్చేవు 

కగ్గుదేర “నిటువంటి కాకుగలదా ॥ ఇంతు ॥ 
పొరి నే( జూడంగా నావపె పోంకముడి జారించ(గా 
శిరసు వంచుకుంచోన చెక్కుచేతితో 

సరున సిబ్బితి లేక జంట రతి సేసేవు 

గరిమెల నిటువంటి కాకు గలచా ॥ ఇంతు ॥ 
వుమ్మడి నాకె నీవు నావొద్దనే కూడ(గాను 

చిమ్మి రే(గి వున్న చాన చెక్కుచేతితో 

యెమ్మెతో (శ్రీ, వేంక శేళ యిన నన్ను( గూడితివి 

కమ్మర! గమ్మర నింత కాకు గలదా ॥ఇంతు ॥ 158 


దేశాకి 


రమ్మనవే యింకనేల రతికక్క( చానిశ్లే 

దొమ్మిచేసి నేనిందుకు దూరవచ్చేనా ॥ పల్లపి ॥ 
పంతమాడి నిజములు పచరించ వళ్చీని 

యెంత లేదు తనసుద్దు అెటు(గమళే 

వింతచాననా నేను విభుండు తా నెట్టుండినా 

రంతుచేసి నేనిప్పుడే రచ్చ బెళ్లునా ॥ రమ్మన ॥ 


08 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పలుమారు వూరకై నా బాసలు సేయ వళ్చీని 
చలపట్టి తనునింక సాదించేనా 
'వెలయాలనా యేమి విటుండు చానెట్టుండినా _ 
బలిమిచేసి భంగపజచ వచ్చేనా ॥ రమ్మన ॥ 


వోడక కా(గిటం గూడి వొడ(బరచ వళ్ళీని 
'యేడ నుంటివని తప్పులెంచ వచ్చేనా 
వేడుక కశ్తెనా (శ్రీ, వేంకళేకుం జెట్టుండినా 
వీడెమందుకొంటి నింక విరసమాజేనా ॥ రమ్మన ॥ 150 


సామంతం 


చెలుల మెజంగము చెప్పరయా 
నెలకొని తమకము నిండెనొ మీకు న పల్లవి ॥ 


“లవుల నగవులు చిమ్మి లేంగనవె 
తలంపు లెపుడు సరిచా(కునొకో 
చెైలవల చెమటలు చెక్కుల వడిసీ 
కలగొని వలపులు కఠర(గొనొ మీకు ॥ చెలుల ॥ 


సంవదపులకలు జడిసీ మేనుల 
యింపులు లోలో నెనగెనొకో 
ముంపుల వూర్చులు' ముక్కుల విసరీ 
"పెంపుల మేనులు 'వెరిగెనొ మీకు ॥ చెలుల ॥ 


నిరతపు( గళలవె నిగిడీ మొగముల 
గరిమ౯ గూటములు గలసె నొకో 
యిరవుగ (శ్రీ వేంక కేశ యలసితిరి . 
సురళముల మతులు చొక్కెనొ మీకు ॥ చెలుల॥ 16) 


శృంగార. సంకీ ర్తవలు (1 


గ88=వ టేకు సౌొమంతం 


శేవయ్య విజెమింక్ష తెగు వేటికి 

వోవరిలోపల నే. వొడ(బాటులాయను ॥ పల్లవి ॥ 
వింకములాడిన వెల్ల |పియము చెప్పినపుడే 

సంకెలేక అన్నియును జక్కనాయను 

మంకున నలిగినది మాటాడీనంతలో నే 

వుంకువతోడ మనసు వొక్కటాయను ॥ తేవయ్య ॥ 
చేతులు చా(చినవెల్స చేరి మొక్కినపుడే 

నీలతితోడ గోరికలు నెరవాయను 

మాతల జంకించినవి కన్నుల నవ్వినపుడే 

పోతరించి పాయళ+ని పొందులాయను ॥ కేవయ్య ॥ 
కరికరించిన వెల్ల శకా.గిలించినవుడే 

సరికి జేసికి లోలో జంటలాయను 

యిరవై (శ్రీ వేంక శేళ 'యేలితివి నన్ను నిశ్టే 

ఫిరసములెల్ల( బాసి 'వేడుకాయను ॥ కేవయ్య ॥ 161 


సాళంగనాట 


కొదువ జాణవు అన్నిటా నీవు 

పోదిశో. దమీ శేగిన పొలుపా ఇది ॥ పల్లప్‌ ॥ 
పచ్చి మూటలాడేవు వైకొని కొలువులోన 

'సచ్చుసతుల( బొందిన పెరిమా యిది 

లచ్చనలు వెళ్రువు లావుగా సతులమీ(ద 

చచ్చి రట్టడివయిన తగచా యిది ॥”ొదు॥ 
యేదనుండో వచ్చి నేడు యిందరితోడ నవ్వేవు 

వేడుకకాండవైన విధవూ యిది 

వోడక వాంచేవు చేతుంగరశే శిరములవై 

కీడెపు చొక్కులతోడి వింతా యిది [దు ॥ 


ఫ్రీ తాళ్లపాక అన్నమాదార్యుల 


పొలసి నిలువుననే పో(కముడి జారించేవు 
వలపుటు నందడించే వరుసా యిది 
యిలలో శ్రీ, వేంళశేళ యేలితివి మమ్మునిశ్తే 
'మెలుపుళా(తాళపు మేళా యిది 


దేవగాంధారి 


ధర్మము బుణ్యము తనచేతిదే యి(5క 
మర్శములవి తనమనసే యెలు6గు 
శిరసున బెట్టిన సేసలుండంగా 
పరిపరి విధముల బాసలునా 
సరిగానేమని జరసే నే నింక 
ధర మీ!దివనులు తానే యెజు(గు 
వొడ(బడి యిచ్చిన వుంగరమిదిగో 
'జెడిదముగా యి(5( దిలుపులునా 
దిడిఐడి నిటు చలపట్ట నేల యిక 
తడ వేటిసుద్దులు తానే యెఅు(గు 
కొలసిన కా(గిటి కందువలున్నవి 
పలుమారు! బిన(గు బలములునా 
చెలి నను(గూ డెను (శ్రీ) వేంకో కేళుండు 
తలపించ వె యిటు కానేయెజు.గు 


రామ[క్రియ 


కంటిరా యూతనిజాడ కాంతలాల 

' యింటిలోననే వుండి యెంతసేసీ నితండు 

వీరాన నాసవతితో బెట్టిమాటలాడి నేండు 
ారించీని వరుస గాదంటాను 
శారుశాణ( జెలులను తగవు నే మడిగిలే 
సారె నెరిందేల (బొపచ్చి సాిశెస్పీ నితండు 


॥ బొదు ॥ 165 


॥ ధర్మ ॥ 


॥ ధర్మ ॥ 


॥| ధర 1160 
॥ పలవి ॥ 
౧ 


॥ కంటినా॥ 


శృంగార వంకీ ర్తవలు 00] 


అట్టడి యా'వెతళో( బతి జూక ట్లువుంగరము 
'యెట్టు దీసితని తప్పు లెంచుకొంటాను 
గట్టిగా మాలో నేమౌంగాములు దెలుసుకొంకే 
బట్టబయలు తానేల బాససేసీ నితండు ॥ కంటిరా ॥ 


అడరి దయదలఃచి యాపవెను( గా!గిట గూర్చి 
వొడ(బడ( దనునే. గూడొర్ధికె లేను 
చిడుముడితో నవ్వి శ్రీ) వేంక శేళ్వరుండు 
నడుమ చా నేమిటికి నన్ను మెచ్చీ నితండు ॥ కంటిరా ॥ 164 


నట్లనారాయణీ 
టి 


కల్లగాదు నీవు మాకు( గలితే( జాలు 
తొ"ల్లిటి ఇంతినే యింకా( దోడుక వచ్చేను ॥ పల్లవి ॥ 


తగిలి నీవెదుటను తలవంచుకుండ(గాను 
నగితేను మొగ మె త్తి నన్ను6 జూచేవు 
మగువ నెవ్వతె నీవు మననున( దలంచేవో 
బెగడకానతీవయ్య పిలిచి తెచ్చేను ॥ కల్ల ॥ 


యెళ్కడికో నీ విప్పుడెదురులు చూడంగాను 
మొక్కితే వేండుకొని నా చెక్కునొక్కేవు 
అక్కడ నెవ్వతెమీంది ఆన నీకు నున్నదో 
తప్కుకానతీవయ్య దండకు దెచ్చేను ॥ కొల్ల ॥ 


యెందుకో నీపాయము మీందెత్తుకొని వుండ(గాను 
అంది నిన్ను(గూడితే నన్నా దరించేవు 
ముందు (శ్రీవేంక శేశ నీ మోవామెందు నుండునో 
యించే అనతీవయ్యా యింటికి ( చెళ్చేము! ॥ కల్ల ॥ 165 


100 థ్రీ కాళ్టవాా అన్నమావార్యుల 
సొమంతం 


కడు( గోమలమగు కాంత యిది. 
అడియాలపు ముద మందించగాచా 
"మొక్కులు మొక్కుచు మోము చూడ(గా 
వుక్కుగోర నటు వూఈదితివి 
యిక్కడ సతి మతి నేమని వున్నదొ 
చక్క(గ నూరడించ(గరాచా 
కలకల. నవ్వుచు శానుకియ్య(గా 
బలిమి( బినంగి యటు వదరితివి 
అలసి యొంత తురుమదవద లాయనొ 
మలసి లాలింపుచు మన్నించళాచా 
"సీవలు సేయుచు చిడుముడి పడ(గా 
కావిరీ( గా(గిటం గలసితివి 
శ్రీవేంక శేశ్వర సి-గైటులుండెనొ 
యీ విధముల సిటు యీజేర్చళాచా 


గ8).వ టేకు సాళంగనాట 


పట్టరాని వయసుల పంతగా(డవు 
బట్టబయలు సిగ్గులు పందేలా యేమి 

నువిదమాటలశే నొడ్డుకొనే వింతలోనే 
అపి చెజుకుసింగిణి యంపగములా 
తవిలి నవ్వితే నేల తల దీసుకొనేవు 
వివరింప వెన్నెలల వే(డులా యేమి 

'వెల(ది చూపులకేఐ వీ(గేవంతటిలోనే 
"నెలుపున నవే తుమ్మిదపౌ(జులా 
కొలందినసరసముల గోరులకేల లో గేవు 
ములువాడీ చేకత్తుల మొనలా రోమి 


॥ పలవి ॥ 
ల ౧ 


॥ కడు ॥ 


॥కడు॥ 


॥కడు॥ 160 


._ (వట ॥ 
భే 


॥ వట ॥ 
ల 


శృంగార నంకీర్త్వవలు 


అంగనరతులశేల అలసే వింతటిలోనే 
సంగతి మరుగరిడిసాములా యవి 
రంగుగ (శ్రీ) వేంకశేళ రమణి! గూడితివి శ 
పంగించని సంసార ఫలమా యేమి 


శంకరాభరణం 


కొలువై వున్నా(డు వీండె గోవిందరాజు 
కొలకొలనే(గి వచ్చె గోవిందరాజు 
గొడుగుల నీడల గోవింద రాజు 
గుడిగొన్న పడగల గోవిందరాజు 
కుడియడమ "కాంతల గోవిందరాజు 
కొడిసాగే పవుంజుల గోవిందరాజు 
గొప్పగొప్ప ఫపూదండల గోవిందరాజు 
గుప్పేటి విజామరల గోవిందరాజు 
కొప్పువె చుంగులతోడి గోవిందరాజు 
కుప్పికట"రముతోడి గోవిందరాజు 
గొరబుసింగారాల గోవింద రాజు 
కురులు దువ్వించుకొని గోవిందరాజు 
తిరుపతిలోనను తిరమై (శ్రీ, వేంకట్నాదిం 
గురిసీ వరము లెల్ల గోవిందరాజు 


నాదరామకియ 


చిత్తమురా నాతనికి చేత మొక్కవే 
బత్తిసేయ(గా పంతము పచరించ( దగునా 
చెలువుండు మాటలాడీ చెక్కుచేయి దియ్యంగ దే 
'యెలమి నీతలపోంతలింక నేంటిశే 
కలదెల్టా నీవితని. గన్నచాంకానే కాక 
తొలుతటి సుద్దులి(క6 దొరలించ( దగునా 


101 


1వపట 1; 10” 
టె 


1 పలవి ॥ 
ళం 


॥ కొలువె ॥ 
మా 


1 కొలువె ॥ 
ఓ... 


॥॥ కొలువై | 168 


1చితము॥। 
జాకి 


$00' థ్రీశాశ పాఠ అన్నమాచార్యుల 


తానే యాతండు నవ్వీని తప్పక చూడ(గదవే 
మానవే వట్టిచింతలు మరి యేంటిశే 
పూనిక లివన్ని యును పొందినచా(౪ా నే కాక 
"కేనములు తొల్లిటీవి కెరలించ( దగునా 1 చిత్తము ॥ 


(శ్రీ వేంక కేకుండు గూఢడె సేవలు సేయంగదవే 
యేవియు( దడవనేల యెట్టయెదుట 
భావములోపలి గుట్టు వైకొన్న దాంకానే కాక 
శ్రైవసమైతివి యింకం గాదనంగ( దగునా ॥ చిత్తము ॥ 169 


దేవగాంధాం 


నాతో నే(టికి నాటకము 
ఘాత్యలనే నిను. గాదనేనా ॥ పల్లవి || 


లలనకు నీమోవి లంచమియ్య(గా 
పలికీ నిచ్చలు పలుమారు 
పలు నీసుద్దులు పరుల నడుగుమా 
'తెలి-పేరందరు తెల్లమిగాను ॥ నాతో ॥ 


మగువచన్ను6గవ మరి నీవంట(గ 
మొగ మాటములే ముంచీని దే 
అగు నీసేతలు అందరి నడుగుమా 
తగవై నట్లనె తలఃవించేరు ॥ నాతో ॥ 


యింకి. గాంగిటను యిటు నీవెనయ(గ 
అంతయు నీదిక్కాడీని 
యింతలో (శ్రీ వేంక కేశ నన్నేలిలి ॥ 
వింతట. బొగజే రింకనందరును ॥ నాతో || 170 


శృంగార సంక్రీ ర్రివలు " 
శంకరాభరణం 


ఇంత వాడవు. గాకున్న యేది దూరతనము 
వింతకు తలలూంచేరు వీదికట్టువారలు 

ద్ద నొకశెం బెట్టుక వారివీరతో మాటాజే 
సుద్దుల'కే నవ్వేరు సుదతు లెల్లా 
వుద్ణండాలు "నీసివచ్చి వొగి సాదువలెనుండే 
బుద్దులశే 'మెచ్చేరు పొరుగులవారలు 

వొక్కతెవై నొరగుక వువిదలం బిలిచేటి 
అక్కర'కే 'వెరగంచేరంగడివారు 
తక్కరితనాల నుంశే తగ నానలు వెళ్లేటి 
చిక్కులే బ్రమసేరు సీమసీమవారలు 

మెడ నొకతి( గట్టుక మెలంతలం జూచేటి 
కడంకలశే మొక్కారు కడలవారు 
విడువక నన్నేలి (శ) వేంకశేళ నీవుంజేటి 
వొడిళానకే చెలలగే రూగూరి వారలు 


సాళంగనాట 


కందువ నప్పటనుండి కాచుకున్నాండు 
విందువలె. గాంతునికి విజెమియ్యవే 
మననులెనసికేను మజంగు లేమిటికి 
చనవులు గలితేను సాదింపులేలా 
వొనరి యాతండు నిన్ను నొడివట్టి తీసీని 
అనుమానమేల యింక నే శనీయచే 
మాటలు సమ్మతమైతే మరి జోగులేమిటిే 
కూటములొనగూడి తే గుట్టుల వేల 
యీటుతోడ నాత(డు నిన్నింపులతో జెనకీని 
వాటువగా( చెనంగక సమ్మతించ వే 


“0 13- [9 


| పలవి || 
న్న 


॥ ఇంత ॥1 


1 ఇంత || 


.| ఇ0త | 171 


|| పల్లవి ॥॥ 


|| కందువ || 


1 కందువ ॥| 


104. ్రీకొళ్లపాక ఆఅన్నమాదారు ల 


రతులు సరివచ్చితే రవ్వసేయ నేవిటి కే 
తతి నొక్కచో నుండికే తమక మేలా 
యితవై (శ్రీ వేంక శ్చేశుండేలి నీతో నవ్వీని 
కతల జోలి( బెటక కా(గిలించ వే ॥ క0దువ ॥ 172 


ర4(-వ టేకు మనోహరి 


ఎటి(గమి చేసుకొనే విదేమోయినే- 

మెటి(గినవనులే యిన్నియును నోయీ ॥ పిల్లవి ॥ 
చిగుకుమోవిమీ(ద( జిప్పిలేటిమాటలు 

వెగటు లేకా పెచేత వింటివా వోయి 

మొగముచూచిళేను మొక్కేటి మొక్కులు 

అగడుగా( గంటివా అదియును నోయి ॥ ఎఆఅింగ ॥ 
కందువతో నీకు. జేసే కను/గొననన్నలు 

చెంది నీవిప్పుడే చూచితివా వోయి 

అందమె 'నెలవుల నానుకొన్న నవ్వులు 

చిందీనవే నీవు ెలిసితివా వోయీ ॥ ఎజి(గ ॥ 
పొల్నువైన రతులలో బొమ్మల జం కెనలవి 

కెల(ది మీరంగ నియ్యకొంటివా వోయి 

'యెలమి (శ్రీ) వేంకశేళ 'యేలితివి నన్నునిశై 

కలసి యా'వెగుట్టులు కంటివా వోయీ  ॥ఎఅంగ॥ 172 


వరాళి 


రమ్మని విలువ(గదె రమణునినీ 
కుమ్మరింపువలపులు గూ(టం చెళ్టువా "౫ పల్లవి | 
పొంతనే యాతడు నిన్ను పొదిగి లాలించ6(గాను 
పంతములాడుకొ నేవు వెవె నీవు 
యింత గలచానవు యిందరు[ జూడంగ నీవు 
కొంతుని యమ్ములమీ(ద గాత చూపేవా ॥ రమ్మని | 


శృంగార సంకీ్వీనలు 105 


శాయమంటి నిన్నాత౦డు కలయంగ రాంగాను 
చేయివట్టి దొబ్బేవు వెలంగి నీవు 
నీయంత రాజవై తే నిండుకొన్న నుతిలోని 
పాయపు మచములను( బాయ దోలేవా? ॥ రమ్మని ॥ 


(శ్రీవేంక శేశుండు నీకు. జెంది మోవియ్య(గ నందు 
శావిగురుతులు నించి కా(ళాళించేవు! 
శేవులవై తే నీవు వు ద్రిష్టముగ( గూడిన 
కోవరపు రతులతో గుప్పించే వా ॥ రమ్మని ॥ [| 


జౌళి 


ఇటువలె నుండవద్దా ఇంతుల మన్నించి తేను 
తటుకన మెచ్చిరి లవూతరుణులు నిన్నును ॥ పల్లివి ॥ 


కమ్మురం గమ్మర నావెకతలే చెప్పేవు 
బొమ్మల చిత్తరువా పె బోలె ననేవు 
పిమ్ముటిచెలుల నాపె "చేరంటి లాలించేవు 
యిమ్ముల నాశిమీ(ద నే.జెంత గర్షో వలపు ॥ ఇటు ॥ 


సలకొన్న యాపెమెడ నీవే సింగారించేవు 
అలరులాశె కింవైనవే కో లేవు 
మలసి యూపెయాడేటి మాటలే నేర్చుకొనేవు 
యెొలమి నాకెమీంద 'నెంతగడ్డో వలపు 1; ఇటు ॥ 


అడుగులకు .మడుగులా పెకి శు పరచేవు 
యెడయకా పె కా(గిట నెనకుంజేవు 
అడరి (శ్రీ) వేంకశేళ అందుకే ము 
యిడుపుల నాశెమీ(ద సెంతగలో వలపు ॥ఇటు॥ 13 


థ్రీ తాళ్ల పొఠక అన్నమాచార్యుల 
సరా వః 0 


విభుండవు నీవందుకు వేసరుదుర? 
సభలోన. వలపులు చెల్లక విడుతురా 
మగ వాని యఖజుతను మారుసతి. గంశేేను 
వెగటుగా సవతులు వెంగిమాడరా. 
చిగురుంచేదవిమీ(ద చే(తలేమైనా నుంళే 
అగడు సేసి పెన(గి అలయించకుందురా 


వొంటి( బొరుగులవారు వూడిగేలు సేయం(గాను 
జంటలైన మగువలు సమ్మతింతురా 
వెంట వెంట నీమేన వింతసామ్ములుండితేను 
సొంటులు సోదించి మరి చూడకుందురా 


అట్టడి 'వారకాంతలుఅక నిన్ను మెప్పించ(గ 
పట్టపు దేవుళ్ళు కడు( బంతమాడళరా. 
యిశ్టే (శ్రీ వేంకచేళ యేలితివందరి నేండు 
దిట్టలై నవారు నిన్ను( దెలిసి పొగడరా 


దేసాళం 


కొత్త వెండ్లి కూంతురవు కోమలివి కడు(గడు 
పొత్తులకు రమ్మంేను బులియ(గ( దగునా 
అలరి పతికి నిచ్చలాడ'నేవలె గాక 
చలపాదితన మేల జవరాలికి 
పిలిచినప్పుడే వచ్చి పెనంగ౦గవలె. గాక 
నిలువున గుట్టుతోడ నీటు చూవం దగునా 
మగనికి వేడుకతో మనసియ్యవ లె. గాక 
జీగురుమంకుల వేల చెలియకును 
నగినప్పుడే మరి ననుపు( గావలె. గాక 
యెగసక్కెములకును యింత సేయ! దగునా 


॥ పలవి 1॥ 
౧0 


॥ విభు ॥ 


॥ విభు ॥ 


విభు ॥ 178 


॥ పలవి ॥ 
౧౧ 


కొత్త ॥ 


శృంగార సంకీర్తనలు 107 


(శ్రీ వేంకళేకు నిన్తే చేరి కూడవలె/ గాక 
శావిరి పంతములేల 'దేవులకును 
యీవేళ నేలె నిశండు యిది మెచ్చవలె! గాక 
కోవరముగా నింళా( గొసరంగ6 దగునా ॥ కొత్త ॥ 1/77 


శంకరాభరణం 

సిగ్గువడుదుకా శెవుల వినేమిదె 

జగ్గన నూరక పలుకవయ్యా ॥ పల్లవి ॥ 
కలికి నీతోనిచె కతలు “చెప్పగా 

కొలకొలమని వూ(కొనరాచా 

తొలఃకి నీ సుద్దులు తొరలివచ్చెనో 

"సెలవుల నవ్వేవు చెప్పవయ్యా ॥ సిగ్గు ॥ 
తరుణి మరియు నదె తగవులు చెప్పంగ. 

సనరనతతో మెచ్చ(గరాదా 

సొరిది నీవైనవి సోంకి వచ్చెనో 

'యెరపర మేలానతియ్యవయ్యా ॥ సిగ్గు ॥ 
సతి నీకు నిదే చదువులు చెప్పంగ 

మతి నేర్చుక యలమఃగరాచా 

యితవుగ (శ్రీ వేంకశేళ కూడితివి 

మతకము నిదో(మా(టాడవయ్యా ॥ సిగ్గు ॥ 178 


ఫ4!.వ లేకు శంకరాభరణం 


ఎట్లు దెలును మా కింతేసి 

దిట్టలు మీరే ఇెలుసుకో గాచా ॥ పల్లవి ॥ 
పలుకుల నీనేర్పు వచరించ(గా 

కలకల నవ్వీ( గామిని. 

అలరుచు మమ్మేమడిగేవు పతివి' 

తలపున నీవే తలంచకోరాచా ౩ ఎట్టు 1 


108 ్రీశాళ్లపాక అన్నమాచార్యుల 


కప్పుచు నీవు సింగారించుకొన(గా. 
దప్పక చూచీ. దరుణి 
వొప్పుగ మ మ్మేలొర సేవిటు నీ 
చొప్పు నీవె తలంయకొనంగ రాదా ॥ ఎట్టు ॥ 


'యొనసి నీవు రలియింపులు చల్లంగ 
ఘనముగ మెళ్చీ! గలికి 
చెనకేవు మమ్మేల (శ్రీవేంక శేళ్వర 
తనియుచు నీవే తల(చుకోరాదచా స్‌ ఎట్టు |, 11/9 


కన్నడగాళ 


పమనంగవచ్చు నిన్ను నిటువంటివానిని 
చేముట్లి చెనకుశానే సిగ్గుబువజేవు 4 పల్తవి ?; 
ట గి గా 


'సెసవెట్టుకున్నా పె చెంగటనే వుండ(గానే 
జాన చేసేపు నాశే పతినంటాను 
ఆనతో నింటికివచ్చిసాప మోముచూడ(గాను 
పోసగించి నినిజము పొగడుకొ నేవు 1 పమ॥। 


వుంకువ గొనినయా ౩ వూడిగాలు సేయంగాను 
లంశె. గాంగలించేవు వలతునంటాను 
అంకె నీచేత నుంగరమందుకొన్నా "పె నవ్వంగ 
బొంకుచు నీ యాఛారము పొగడుకొ నేవు ॥ ఏమ 


వోరచి వచ్చినచూ'స పొత్తుల గుడువ(గాను 
వారించి మోవిచ్చేవు నా వాండనంటాను 
భూరీతి (శీ, చేంకనే 
౧ తి శ్రీ 0 ళ యేలితివి నన్ను నిన్లే 
బోరన నీగుణములు పొగడుకొ నేవు వమ: 16] 


శృంగార సంకీర్తవలు 100 
రామ[క్రియ 


మాశీల అంళతలేసి మంద మేళాలు 

మేకుసేయనీ నీతో నే మెంలుతై నను 1 వల్లవి || 
చెలంగి నీకు నేను సేవలు సేసేచాన 

'యెలమి మీటు చూవనీ యొవ్వ _౩ నాను 

వలచి నీయంకెెల్ల వచ్చి యుళ్ణే వుంజేచాన 

చలము సాదించినీ 'యేసతిమైనను 1మాళశే। 
'మొదలనే పంతమిచ్చి మొక్కులు మొక్కేచాన 

యెదుటను బిగియనీ యొవ్వరై నాను 

యిదివో నే నెప్పుడును యిచ్చకమాడేచాన 

మదించి తిట్టనీ యేమగువై నను | మాశే ॥ 


సిగ్గుదేరం గూడి నీ చేతికి లోనై నదాన 
యెగ్గులువట్టనీ మరి యెవ్వురై నాను 
అగ్గమె (శ్రీ) వేంక శేళ ఆలనై వుంజేదాన 
వ్‌ొగ్గి వుర మెక్కనీ 'యేవువిదై నను ;మాశే;; 10] 


శుదదే? 
(ఇ 


ఇచ్చకములాడ ౮ "దా యేమాయను 

యిచ్చినభాన లెల్లా నేమాయను |! వల్లపి || 
నాతిరి మా(టలకే రామ యెగ్గులువప్టైను 

యీతల( బంతపీ గాదా యేమాయకు 

'యేతులం వూఫినందుశే యొదుట( దలవంచీని 

వ్‌ 'జెక్కు నొక్కగాచా చెలంి యేమాయను ॥ ఇచ గ్గ 
'యేకతపునవ్వులకే ఇంకి సిగ్గులనల సె 

యేకమై వేండుకోరాచా యేమాయను 

కాకరిచేంతలశే కన్నుల జంకించీని 

జోక( గాంగిలించరాదా సొంపులనేమాయను ॥ ఇచ్చ ॥ 


0 థ్రీ శాళ్లపాఠ అన్నమాళార్యుల 


రతులమచ్చికల'కే రమణి నివ్వెర(గందె 
యితవులు సేయళాచా యేమాయను 
తతితో (శ్రీ) వేంకనేళ తమకించి నన్ను గూడి 
చతురత చూపరాదా చల్ల (గా 'నేమాయను 1ఇచ్చ॥ 102 


కాంటోది 

పల మజ(గుననుండే విటు రారాచా 

'మేఠిమి విభు(డవని మెత్తు నిన్నును ॥ పల్లవి ॥ 
జిగి నీమోవిమీందటి చిల్ల రచే(తలు చూచి 

నగుదు(గాని నిన్నెన్నండు దూరను 

నిగిడిన నీమేనినిండు. జమటలు చూచి 

తగునరదు(గానీ మరి తమకించను ॥ వల ॥ 
చెక్కులవె నిండుకొన్న చిన్నిపులకలు చూచి 

'మొక్కుదు(గాని కోపమున€ దిట్టను 

అక్కడనుండి వచ్చిన అసురునసురులు చూచి 

చొక్కుదు(గాని నిన్ను సొలశాడను ॥ ఏల ॥ 
గుట్టుతో నాశంగూడిన గురుతులన్ని యు: జూచి 

యిళశ్ళే పొగడుదు(గాని యేమీ ననను 

ట్ర (శ్రీవేంక శేళ మీఅ(గ నన్ను నేలితివి 


పటి పాలారుతు(గాని పచ్చిసేయను ॥ ఏల ॥ 100 


ట్టి క 
భైరవి, 


వట్టిన చలము లేల పతితోడను 

అట్టు "సేసుకొంశు నాఅడి గాకుండునా ॥ పల్లవి 1 
వంచనతో మొక్కిలేనే వాడి కెలీడేరు. గాక 

పొంచి బింకాలు చూపికే( బొందుగూడునా 

కంచము పొత్తు గా(గానే కలసుగాక మనసు 

"వంచిన యెరవులను (ప్రియము గలుగునా ॥ పట్టిన ॥ 


శృంగార సంకీర్తనలు 


సరసములాడ(గా నే చనవు లెల్ల నిండు/గాక 
'శరమర((గె తే తరితీవు వుట్టునా 
శిర నెత్తి నవ్వ(గానే చింత లెల్ల మాను/గాక్ష 
కరికరి సేసుకొంచే _కైవసములౌనా 


తప్పక చూడంగానే తగులాయమౌం గాక 
"రప్పలు మూసుకొంళే శేంగునా తమి 
యిప్పజే (శ్రీ) వేంక శేకునెనసితి విటువలె 
మెప్పించకున్న 'నేర్పులు మిక్కిలి మెరసునా 


542-వ జేకు ఖ్రెరవి 


చందమయ్యి నన్నియు జాజరకా(డ 
నిందులుగా మోవి యిచ్చి 'వే(డుకోరాచా 


అచ్చముగ శెలి నిన్ను నాన వెట్టుమన(గానే 
పచ్చిదేరె నీమాటలు పంతగా(డా 
నిచ్చలు నీవు చేసిన నేరములన్నియు( బాయ 
కొచ్చి కొచ్చి యిశ్లే 'వేండుకొనరాచా 


తనమోమప్పటి నిన్ను దప్పక చూడు మంశేనే 
కొనకెక్కె నీ సేంతలు కోడెకాండా 
తనివొంది నీవలని తప్పులివి వొప్పులుగ 
ననువుగ వే(డుకొనంగర చా 


గక్కనను తన్ను ముట్టి ాంగిలించ మన(గానే 
చిక్కాడు నీసుర్దులెల్ల |!  ) వేంక శేళ 
క 
చెక్కు నొట్క కూడితిని చింత లెల్ట (దీరంగ 
( న్‌ ౧౧ 
'వెక)..సముగా నింక వే-డుకోరాదా 


[111 


॥ పటిన ॥ 
లి 


॥ ఫట్టిన ॥ 104 


॥ పలవి |, 
గా 


॥ చంద ॥ 


| చ౦ద | 


|; చంద ;; 185 


్రీకాళ్ల్షపాక అన్నమా గార్యుల 
ముఖారి 


ఇప్పుడే శెలునుకో నీశెణంగ విన్నవించితి 

కొప్పవట్టీ కె దిసిలే గుంపించ6 గలవా ॥ ప 
పుత్తడిబొన్మువలె పూచిన లలికవలె 

చి త్తరుపతిమెవలె, ఇెలి యున్నది 

మత్తిల్లి యప్పటి నేండు మాతో నేమినవ్వేవు 

వొత్తుకాపె విలిచితే( బోకుండం/గలవా ఇప్పు! 
కొసరుః గోయిలవలె కొలనితుమ్మిదవలె 

పననీ చిలుకవళె! బలికీనా పె 

నసలు సేయుచు నిశ్హే నాతో మాటలాజేవు 

వొనగితే విజమూ3 వొల్లనన(గలవా 1 ఇప్పు 1! 


మె త్రినగందమువ లె 'మడక౦ంటసరివ ల 
ము త్తెమువలెనే వురమున నుంచాశె 
హాతి శే 'వేంఠ శేశుండ అమె నన్ను(గూడిలివి 
తజ్తుకే! నీ న 


నత్తి “సీసికివా పెతటో. బంతమాడ(గలవా 1 ఇప్పు 11 188 


వరాళి 


పట సిగ్గులువడేకు యిందరు( జూచేరంటా 

వోరి. జెరవేతునా మీకొనగూ జె వలపు 1! పల్లవి | 
శిరస్సు పై తలంతాలు చెంపల వెంట జూర(౮౫ 

వొరనీ( జన్నుల నిన్నాది౩ చెలి 

దహ 

అర నూడు (గన్నులతో నాశెమీ౦ద నొర గేవు 

'శరవేతునా మీకు కేటపజె వలపు తల | 
కట్టినట్లి ముం జేతికంకణము బిగియ(గ: 

ముట్టి నీతొడ6 బిరుదుమోపీ. లి 

అశ్రైమతిం గర(గుతా నాశెచెక్కు నొక్కేవు 

గుట్టుతో తెరవేతునా గురుతాయ వలప్పు ॥12ల॥ 


శృంగార సంకీర్తవలు 118 


త"క్కినట్టి నీపాదము తొడందొడ( బెనంగంగ 
గక్కన నిన్ను6 గాంగిట గదిమీ( జెలి 
అక్కున (శ్రీ, వేంక కేళ అదిమేవాకెను నీవు 
చక్కా. దెరవేతునా సతమాయ వలపు ॥ వల ॥1॥ 160% 


* ద్రావిడఖైె రవి 
కై 


చెప్పిన నాబుద్ది నీకు జెవింిట్టచా 

వుపష్పతించ నంతవద్దు వూరకై నా నతని ॥ పల్లవి ॥ 
పిలిచితే ౭*(గదవే (పియునిక్తి నీవు 

చలము సాదించవద్దు సారెసారెకు 

వలెనంశే నియ్యరాచా వరుసతో విజెము 

మలకల. బెట్టవద్ధు మాపుదా (కా సొలసి ॥ చెప్పి ॥ 
నగితే నవ్వ(గదవే ననుపు చేసుకతని 

వెగటున మీరవద్దు "వేసాలకు 

తగిలితే. గూడరాదా తమకించి కా6గిటను 

ఆగడులు 'సేయవద్దు ఆజఅడితో నిపుడు ॥ చెప్పి ॥ 
చెప్పినట్లు "నీయ/గదే శ్రీ 'వేంక శేకుండితండు 

తప్పులు మోసవద్దు తచ్చనతోడ 

యివ్వ్పుజే యితడు నిన్ను నెనసె నిందరిలోన 

చొప్పులు వెదకనద్దు సొరిది వింకానను ॥ చెప్పి ॥ 188 


శుదవసంతము 
న 


కొనయ్యా మంచివాడవు ఆజడి యింత సేతురా 

పూనినట్టి తమకము బుద్దెలుంగునా ॥ పల్లవి ॥ 
మంతనములాడ.(గా'నే మర్శములం'ేవు నీవు 

యింత కాకు గలదా యిదేమయ్యా 

వింతవారు నవ్వ(గాను వేళ లేచా నీకు మరి 

'యెంత్రై నా వలపు సిగ్గులెరు(గునా భువిని ॥ జాన ॥ 





* *దావిళి అని 521 కీర నకు గలచు. 


థ్రీ కాళ్లపొక' అన్నమాచార్యుల 


ఆకు మడిచియ్య(గానే అ్టే సరసాలా డేవు 
మేకు లెన్ని నేర్చితివి మేలయ్యా 
జోక6 గాతరించేవు చోటు లేచా నీకు మరి 
యేకడ మదము యెగ్గులెరు(గునా భువిని ॥ జొన ॥ 


గందము నీకు. బూయంగ కాంగిటం గూడితివిళ్లు 
మందెమేళము సేతురా మమ్ము నీ 
విందుల (శ్రీ) వేంక మేళ వేం మాటు లేచా మరి 
'యొందును వేడుకాడి3లెటు(గునా భువిని ॥ జౌొన॥ 100 


పొడి 


నీళో నే( బంత మాడేనా నీచఛాననే 
యేతులు చెల్లి ంచుకొంటి 'వెరులేది నీకు ॥ పల్లవి ॥ 


'మొఅయింపుమాటలనే యెక్కుడుగా వలపించి 
కొల(ది. బిండాడిలివి గొ లతలను 
౧00 గొ 
బలిమి రుక్మిణీ. దెచ్చి పట్టపుచేవుల! జేసి 
చలమీ జేర్చుకొంటివి సరి లేదు నీకు ॥ నీతో ॥ 


వెకొని మేనిమీ౦ది పాయపుమదము టూపి 
కై కొంటివి మధురలో గందమా పెను 
ఆకడ( బచారువేల నందరివె( దెచ్చుకొని 
మేకులు మెరనసితివి మితి లేదు నీకు ॥ నీతో ॥ 


దిక్కు లెల్లా సాదించి దీమనముతో గెలిచి 
'యెక్కువ రాచకూ(తులనేలితివి 
యిక్కడ (శ్రీ వేంకళేళ యిటు నన్ను( గూడితివి 
అక్కర దీరుచుకొంటి వడ్లమేదీ నీకు నీతో, 190 


శృంగార సంకీర్తనలు 115 


గ48-వ జేకు దేసాళం 


ఆయనాయ మమ్ము నేల ఆఅడి(బె స్లేవు నీవు 

చవాయల నీవిచ్చినట్టి చనవులే చాలవా ॥ పల్లవి ॥ 
పొగడేవు నన్ను సాం. బొందుసేయ నేర్తు నంటా 

యెగసక్కేలేలచే సే వింతేసి మమ్ము 

మగువనింలే నేను మగచవా(డవు నీవు 

నిగుడి నీవు నేర్చిన నేర్పులే చాలవా ॥ ఆయ ॥ 
మెచ్చేవప్పటి నన్ను మేలుగల చాన నంటా 

'ఇచ్చకము లేలాడే వింలేసీ మాతో 

రచ్చకెక్కితివి నీవు రాణివాసమైతి నేను 

నిచ్చలు 'జేసేటి యట్టి నీమేలే చాలదా ॥ ఆయ ॥ 
కూడితివిచ్చట నన్ను గురియైనదాన నంటా 

యీడు వెట్టుకొంటిరా (వా? మమ్మెనసి నేండు 

తోడనే (శ్రీ, వేంక శేళ దొరసినవారము 

కోజెకాండ నీవొళ్ళి గురుతులే చాలవా ॥; ఆయ ॥ 191 


నారాయణీ 


అంగన వీ డెమిచ్చీని అందుకోవయ్య 
ముంగిటి అడియాసలు మోపుగట్ట వసమా ॥ పల్ల వి॥ 
'యెలమి నెటీంగియును నెజంగనళశ్లు వుంకే 
శ్రలుప౦గ వసమా 'తేటలుగాను 
వెలయ గపటానకు విరహోన( బొరలితే 
,'చలిమందులు 'నీయః(గ నతులకు వసమా ॥ అంగ ॥ 
'నేరిచి వుండియును నేరనని యంశేను 
'నేరుపంగ వసమా నెరవుగాను 
పారితెంచి వేసాలకు బడలిక దెచ్చుకొంళే 
ఆరీతి విసరుచు నలపార్చ వసమా ॥ అంగ ॥ 


116  ్రీకా్లపాక అన్నమా గార్యుల 


'యేపున గురుతు గని యేది యని యడిగితే 
చూపి చెప్పవచ్చునా సూట్లు గాను 
చేపశ్టైల మేల గను , శీ , వేంకశుళ కూడితి 
లీపుగా వలచితివి తియ్యని(క వసమా ॥ అంగ ॥ 192 


మాళవిగొళ 


కాదని సాదించి నిన్ను కన్నుల జంకించేనా 

ఆది గొని యిటువలె నెశిటో పెకొసకు ॥ పల్లవి ॥ 
నుద్దులొక్క ౩ తోడుత చూపులొక్క తెమీ(దట 

వుద్దండపు చే(తలు వేరొకళెమేన 

"పెద్దరికేలకు నీవు చెరయుంచేవు వలపు 

అద్దివో యిందరిలోన _నె(తిబో వైకొనరు ॥ కాద॥ 
నవ్వులొక్క తె ముందర నమ్మికలొక తెవద్ద 

“వువ్విళ్ళార నడియాస లొక్క తెకును 

గవ్వలకు నిట్లా నేరము కుప్పవేసేవు 

అవ్వలివ్వలివారిలో నె తింటో వెకొనరు ॥ కాద ॥ 
సిగ్గుళొకతె పొంతను శిరసాక త తొడ వె 

- వొగ్గినచేతులు చేరొకతెవై 
నిగ్గుల (శ్రీ వేంక శే నేనల మేలుమంగను 
అగ్గమె హడితివిందు నెతి(టో వెకొసరు ॥కాద॥ 199 


దేవగాంధారి 


సరనుడ వన్నిటాను సర్వజాణవు 

గరిమ నన్నీ( దెలియ. గదవయ్య నీవు ॥ పల్లవి ॥ 
సన్నలు 'సేసీ నీకు జవరాలు 

యిన్నిటాను నీకిప్పు డేడ పరాకు 

కిన్నెర వాయించీ నదె కెరలుచును 

విన్న పాలందే వున్నవి వినవయ్య నీవు ॥ సరను ॥ 


శృంగార సంకీర్తనలు 117 


తప్పక చూచీ నదె తరుణి 
యిష్పుడు నీతమకములేడ నున్నవి 
చిప్పిలు-జెమట గోర. జిమ్మీ నీవె 
వొప్పగించి వలపిశ్లు వుండవయ్య నీవు ॥ సరసు ॥ 


మిక్కిలి. గొసరీ నలమేలుమంగ 
యెక్క జెక్కడ నీగుండె యెటువంటిది 
వొక్కయై (శ్రీ, వేంకశేళ వొనరె నీశె 
పిక్కటిల్ల. దమ్ములము 'పెట్టవయ్య నీవు ॥ నరసు ॥ 104 


నాదరామ[కియ 


వేడుక లెటువంటివో వెలంది. జూడ6(గ రాచా 
జాడతోడ వలపులు సందడించ( జొచ్చెను ॥ పల్లవి ॥ 


సెలవుల నగవులు శిరస్తువై తల(బాలు 
వొలుకుచు నున్నవొక్కమాంశే 
మొలకచన్నుల కాంతి మొక్కుల వినయములు 
వులివచ్చిగా. జూపె నొక్కమాంకే ॥ వేడుక ॥ 


చిప్పిలు 'మోవిముద్దులు చెక్కుల చెమటలును 
ఉప్పతిల్ల( గురియించీ నొక్కమాశేే 
ముప్పిరిగొన్న సిగ్గులు ముయ్యిడు పులకలతో 
వొప్పులెల్లా నెరపీని వొక్కమాంశే ॥ వేడుక ॥ 


తొరరింపు మాటలును దొంతుల సరసములు 
వొరిమతో( బచరించీ నొక్కమాంయే 
యిరవె , శీ | వేంకశేళ యింతి నికే కలసిలి 
రా (ఆ లై 
వురవడి నొర సేవు వొక్కమాంయే ॥ వేడుక ॥ 195 


118 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
ముఖారి 


చిత్తాన బెట్టుక వుండు చెల!గి నావిన్నపము 

పొత్తు విడువ(గ( జాం పొసంగుదు! గాని ॥ పల్లవి ॥ 
శేరి యొక్క వల వెంగములు నిన్నాడ(జాల 

ఆరితేరి యివృకము లాడుదు. గాని 

సాంసా6 నప్పటిని చలము సాదించ( జాల 

చేర నీకు నూడిగాలు సేతు/గాని ॥ చిత్తా ॥ 
కడచానివలె నిన్ను( గాకు సేయంగా౯ జాల 

వొడిశేన నవ్వుతానే వుండుదు గాని 

'యడనడం గొనరుళా నెలయించ(గా6 జూల 

బడిబడి తమకాన బ త్రి సేతు(గాని ॥ చిత్తా ॥ 
కన్నె పడుచువలెను కా(కలు సేయ6గ6 జాల 

'యెన్న నల మేల్మంగనై. యొనతుః గాని 

వున్నతి (శ్రీ వేం కేళ వొనగూడితివి నన్ను 

నన్నల నీ మోవి యికే చవిగొందు. గాని ॥ చిత్తా! 18 


గశ[ఎవ జేకు ధన్నాశి 


ఇన్నాళ్ళు నెఅ(గమెతి మింతటివాడ వెత 

తిన్నగా నిప్పుడు చూచితిమిగా యీభాగ్యము ॥ పల్ద వి॥ 
వేడుకతో నావె నీకు విన్నపాలు సేయంగాను 

సూడీదెగా సాంసాఠ సాలయః(గాను 

వాడి౩తో నీమీ(ద వలపులు చల్ల(గాను 

నీడనుంజే ఇన్నియు. గంటిమిగా యీభాగ్యము 1 ఇన్నా ॥ 
కన్నుల దప్పక చూచి కానుక నీకియ్య'గాను 

సన్నలు సేసి యిశ్లే జరయ(గాను 

చన్నులు మోవంగ నీసంగడిం 'చుండ(గాను 

నిన్నా పె మెచ్చ(గాను రంటిమీ? మా భాగ్యము ॥ ఇన్నా ॥ 


శృంగార న)కీర్తనలు 110 


వేరి కూడి నీతో నావె సిగ్గునం దలవంచ(గా (నుఖ 
కోరి నన్నంతలో నీవు గూడంగాను 
గారాపు (శీ వేంక శుళ కడవలో నిద్దరికీ 
నేరిపేవు రతులు కంటిమిగా యీభాగ్యము ॥ ఇన్నా 1 1౪ 


లలిత 


ఇద్దరికి మీకే చెల్లు నిటువంటివి 

చద్ది 'వేండి సరసాలీ జవళిభోగములు ॥ పల్లవి ॥ 
శావము లనసినట్టి పడఈ€తికి విభునకు 

'వేవేలు వెంగిములు వినయములే 

తానుకొన్న వలపులు ళారుకాణలై నచోట 

కావరపు గోరొత్తులు కష్ముంబూవు తా(కులే ॥ ఇద్ద ॥ 
కనుచూపులు సోకిన కందువై నచుట్టాలకు 

పనంగులాట లన్న నా (చేమపు చౌ(చవులే 

*నివోని తమకపు తగులాట మెళేను 

గనుపు బొ”మ్మజంకెలు నయగారాలే ॥ ఇద్ద ॥ 
'సలప్పుల నవ్వు'చేర జేరి కూడినచారికి 

అలయిక్ష రశులెల్ల నలవాటుళలే 

యొలమి (శ్రీ చేంక శుక యింతి నీవు గలనితి 

రలవోక మీ వేంశలన్నియుం దచ్చనథే ॥ ఇద్ద ॥ 108 


మంగళకొశిక 


నిన్ను నెము గాదనేమా సీండుదొరవు 

సన్నతో మెలంగేటి యిచ్చకురాల "నేను ॥ పల్లవి ॥ 
'ముగము చూళచితేనే మోము వంచేష 

నగితే నీకు నీప యానలు నెశ్టువ 

మగవారికే(టికి మఠ వెరపు 

ఎగవడ సతులష “* లమ(గరాచా నిమ్ను ॥ 


౫13-510 


120 థ్రీ తాళ్ళపాక ఆన్నమాచార్యాల 


వనివడి మెచ్చితేనే బ్రమసేవు 
ఛనువువై (6 జేయి వేసిలేత తృరించేవు 
యొనసి పాయపు వానికేల నేమాలు 


కనుంగొన్న చెలుల ఏ గలయ/(గ రాదా ॥ నిన్ను ॥ 


వూరకే మోవి యానితీ నులిశేవు 
అరసి నిన్ను గూడ(గ నల సేవు 
యీరీత్తి (శ్రీవేంక మేళ 'యేలితివి 
పోరచి కాంతల నెల్ల భోగించ రాదా ॥ నిన్ను ॥ 10 


ఆహిరి 


ఏమి గట్టుకొంటివి నీవిటువంటి వెల్లా( "జేసి 
చేముటి కా(€కలు దేరి చెలంగించ గాదా 1 వలవల 
ట్‌ ల ళా 


చెంతనే చెలియ నీతో నెలవుల నగెనంటా 
వింతగా. బూబంతి. గొని వేసితివి 
దొంతర పులకలశ్చే తోడ(దోడ. జిమ్మి రేగ 
చింత దేర6 గాంగిలించి చెక్కు నొక్కరాదా ॥ ఏమి ॥ 


పొలుపొోంద నాశ నిన్ను బొమ్మల జ౦కీంచె నంటా 
చలమున వన్నీరు చ ( జలీి తివి 
రా గా 
చెలప చెమట లెల ( 'జెక్కులవడియ జొచ్చి 
ర! 
'బెళకక మోప యిచ్చి [పేమ నించరాచా ॥ ఏమి | 


గునియుచు నప్పటిని కొనగోరం ౫ మ్మెనంటా 
'వెనుకొని వుపి ప్చొడి వె చేసితివి 
ఘను(డ శే సంక శ్పేశ కలసితి వీశనిళ 
క్‌ 


ననుపున వాదరించి నమ్మించరాదా ॥వమ్‌ ॥ ౫1 


శృంగార వంకీర్తనలు 121 
(శ్రీరాగం 


ఎవ్వరు చెప్పిన వినకింత చేసుకొనె నింతి ' 

పువ్వువలె మన్ననల బోదిసే సయవయ్యా ॥ పల్లవి ॥ 
అచ్చలాన చెని నీయండ నుండి పొందు చేసి 

పచ్చిచేనుకొనె మేను వడంతి 

విచ్చనవిడి తోడనే విడెము నీచేతికిచ్చి 

'మెచ్చులుగా వలపులు మెడ గట్టుకొ నెను ॥ ఎవ్వ ॥ 


మొగ మోటములనే మోవి నీకు విందు చెప్పి 

తగిలించుకొ'నె మేలు తరుణి 

నగుతానే నీరూపు నాటుకొన. జూచి చూచి 

తగినంత (దను( చానే తమి ే(చుకొనెను ॥ ఎవ్వ 1 
అందపు జన్నులనొ్తి అంట( గా(గిలించి కూడి 

కందువతో( చెండ్రాజెం గలికి 

సందడి (శ్రీ, వేంకశేళ సారె నీకు మొక్కి మొక్కి 

అంధెంది పట్టపు దేవు లనిపించుకొ నను ॥ ఎవ్వ ॥ ౨01 


వరాళి 


ఎప్పుడూ మీరొక్క శే యలమినెంచి చూచితే 

ముప్పిరి మీవూడిగాన కప్పణియ్యరయ్యా ॥ పల్లవి ॥ 
చెంగట నీసుద్దులల్ల ( జభితో విన్న వింతుము 

అంగనమాటలు నీతో నాడుదుము 

యెంగిలిపొత్తు వారము యిద్దరి యెడకు "నేము 

వుంగిట నేమేమనినా నోరుచుకోరయ్యా ॥ ఎప్పు ॥ 
అలరి నీవిచ్చినట్టి ఆనవాలా కెకిత్తుము 

నెలశిచే కానిశెలు నీకిత్తుము 

వొలిసి మీకిద్దరికి నూడిగపు చుట్టాలము 

తలంచి మాచేంతలు తాళుకొనరయ్యా ॥ ఎవ) ॥ 


122 


| తాళ్లపాక అన్నమాచార్యుల 


(శ్రీ వేంక శేళ్వర నీకు సేన చేతికందిత్తుము 
దేవులీక చెప్పి లేను "తెర వేతుము 
యూవల మిమ్మిద్దరి నెనయించినవారము 


వోవరిలో మీసేవలు వొప్పగొనరయ్యా ॥ ఎప్పు ॥ వ02 
545-వ టేకు కురంబి 


'వేడుకలింతేకోని వెంగము గాదు 
జోడుగూడ నందులోని సొంపులు సుమ్మీ ॥ పల్లవి ॥ 
'నెలవులనే నవ్వ(గా చిత్తము నీశెట్టుండెనో 

వలపులలోపలి వాడిక సుమీ 
కల, చెప్పగా. చారుకాణ లెందు 'మోాఛెనో 
తల(పులలోపలి శతమకము సుమ్మీ ॥ వేడుక ॥ 

- సెట్టుకొని చూడంగాను నీవేమని యంటివో 
అప్టే పాయ(గరాని ఆసలు సుమీ 
పట్టి వెనంగ(గా నీవంతములేడ వీ౧౫నో 
చిట్టకపు చే(ళలలో సిగ్గులు సుమ్మీ ॥ వేడుక ॥ 

చన్నుల నేనొత్తంగాను చలములెంత నేంగనో 
కన్నె పాయములోపలి గాతలు సుమ్మీ 
మిన్నక (శ్రీ) వేంకశేళ మెచ్చి తే, 'జేంగలమబట్లి 
చెన్నుండవై యేలితివి సేవ నాది సుమ్మీ ॥ వేడుక ॥ 208 

నాట 

నంటు చేసీ సిరితోడ నరసింహుడు 
జంట సరసములాడీ సాం ! నరసింహుడు ॥ పల్లవి | 

జవ్వని( దనతొడ_వె సంతసాన నిడుకొని 
నవ్వులు నవ్వీనిదె నరసింహుండు 
నివ్వటిల్లు జూపులు "ల6తచన్ను లమీంద 
కువ్వని"పేరులవ లె గుచ్చీ నరసింహుడు ,; నంటు || 


* నరసింహ్వూడు అనియే అంళటను శేపలలో. 


శృంగార సంకిర్తనలు 128 


ఆయం౦ంగన( గా(గిట నలమి మోవి యొసగి 
నాయములు నడపీ నరసింహుడు 
కాయము వె ( దొరిగేటి కనూరి చెమటలు 
పు*'యని సూ/శలువలె. బూసీ నరసింహుడు ॥ నంటు || 


కూరిమి పట్టపు దేవి గూడి (శ్రీ వేంక శేశుండ్రై 
నారు పోపీ. బులకలు నరసింహుడు 
వారకాన( [బమ్లోద వరదు(€డు మరుముద్ర- 


లూరట సొమ్ములుగా(గ నుంలీ నరసింహుడు |; నంటు 1:204 
సడి 


మావలె నోర్వదు మంకు యీవనిత 
క్షైవనమై పొదుగంగవలె. జుమీ ॥ పల్లవి ॥ 


సుదతి యాసతో( జోటడిగీ నదె 
'యెదురెదురనె యెడమియ్యవయ్యా 
సదరుచు నెగ్గులు వట్టిన యా పెకు 
కదిసి నీవు మొక్క(గవ లె జుమ్మీ ॥ మావలె॥ 


కలికి పచ్చడము గప్ప మనీ నదె 
విలసిల్లు ముసు(గు 'వేయవయ్యా 
'నెలంత నిన్ను( గడు నేరములెంచిన 
నలువున వే(డుకొనంగవలె జమ్మీ ॥ మావల ॥ 


నాతీ యేకతమునకు లాసీ నది 
జ తెర దిగ వేయంగదయ్యా 
'యేతున శీ , సంక మేళ మమ్మే”లి- 
వీత్రరి. వంతములివళల జమ్మీ మావల॥ ౨0న 


124 థ్రీశాళ్ళపాక అన్నమాచార్యుల 
కౌంటోది 


ఇద్దరు జాణలే మీరు యిందరు మెచ్చేరు మిమ్ము 

నుద్దులు దడవుకొంటా!. జొ క్కేరు మీరు ॥ప 
'యెొదురుగా( గూచుండి యేులాటాలాడి నీవె 

చదురుల వలపులు చల్లీ నాశ 

వెదచల్లు నవ్వులతో వెస గద్దెమీంద నుండి 

సవరాన(౬ జాదములు చాచేవాపెమీ(ందను ॥ ఇద్దరు ॥ 
సరికి బేసికినుండి సాటి వెట్టుకొని నిన్ను 

విరుల బూచి పూంచి వేసీ నాపె 

దొరతనమున నీవు నూంగుమంచమూ.చి వు*ంచి 

అరిది చన్నులు చా/శ నంటించేవు గోరను ॥ ఇద్దరు ॥ 
వేచ్యాదిమీ(దనుండి విందు వెట్టి లకిమన్ము 

ఆదిగొని కూడె నిన్ను నౌభ శేశ 

పాదుకొని గరుడాదివై (శ్రీ వేంకొపేకుండవై 

"సద దేగ! ౫౦ ంగ్షాడ్‌ చెలలగేవు నీవు ॥ ఇద్దరు ॥ వ్రి౧గ్ర 


నాగవరాళి 


"మేలము అమ'(గా పీకు మీకును 

కోలుముందుగా పొందు గూడె వినవయ్యా ॥పలవి ॥ 

€ ౧౫ 

పేరడిగా సాళగపు పెస్ట 'యెలు(గులతోది 

కోర 3. జల లమ్మేరు గొలతలు 

గం ౧ ॥ 

వ్‌రానం బెక్కురాగాలు పిల్ల (గోవిం గురసప్పు 

కూరిమీ "0టికి సుతి సూడ వినవయ్యా ॥ మేల! 
మించిన బంగారపు మెకైల మోం శలతోడ 

కొంచిర నడచేరలే గ్‌ య. (. 

సుంఇ*న గతి/[ెగత ఏరు(గెము- 

మ న గతి(గిగతుల బస తుత్తురుంగొమ్ము 

అంచలం చాళరు గూడె నదె వినవయాం |. 


శృంగార సంకీర్తనలు [120 


దా 
య 


"పెరుగు దచ్చేటి వూరుపు మో6తలతోడ 

త్తగా( చేరుకొ నేరు గొల్లెతలు 

వాత్తుకొంటివి (శ్రీ నేంకట +రి చెన్ను(డవై 

గుత్తపు గొబ్బిళ్ళపాట గూడె వినవయ్యా ॥ మేల ॥ 907 


కంకరాభరణం౦ 


నేహెటింగమా నీ పనులు 

'నేమములిటువల నించిదు గాక 1 నభిప్‌ ॥ 
చననరితనమున సతీ నిను( గదిసిన 

ననుపుో నో సొల్లననంగ( న్‌లనా 

నునశరసేవు ల పుగుపలవలిన 

ఇిషుపుల సతలు నెరవెదు గాక ॥ నేమ! 
చుట్టరిక౦దు.౫ సేయగ జినర్‌న 

అట్టు'ససి ఫీజ(గ6గంవా 

రోట్టుమట్టుగా కనికలంపన 

గుట్టున నూరశె గుససెడు గాక ॥నేమె: 
'షేనరికంబున పుకొని కు*పును (డిన) 

నానినతమీ మానంగ6 గలవా 

అనుక (శ్రీ నేంకటాధిప వె-క్కిన 

నానాపిధముల నవ్వెదు గాక ॥ నేమె॥ ౨౧ 


540వ జేకు అమరసింవ 


వెలు*లము 'నేమనాః "జెప్పళ పోదు 

తల(పులోవలీ యాన చాంచ( దగునటవే : పల్లవి || 
ఇతనుగ( జినక(గా నింపు లెల్టా( జల్ల (గాగ 

గతీగొని పెనంగంగ( దగునటవే 

సత మె ఉండనుండ(గా సాం సాం నంగా? 


గం 


మతశాన వెంగమాడ మి నగ టే 


[126 


శ్రీ కాళ్ల పాఠక అన్నమాచార్యుల 


కప్ప్రరములియ్య(గాను కన్నులను మొక్కు(గాను 
తప్పులు వట్టంగ నీకు, దగునట వే 
| దప్పి దేర విసర(గా దయవుట్ట( బలుక(గా 
నప్పటి గా(తాళించుటది దగునటవే ॥ వెలు ॥ 
లీ 


బత్తులు "సీయ(గాను వైకొని కూడ(గాను 
తత రాన గోర జిమ్మ( దగునటవే 
అటి 
వాత్తి (శ్రీ వేంక కేకు డన్నిటా మన్నించె నిన్ను 
థొ తరతుల( బంతము గొన( దగునటవే |; వెలు | 909 


దిలహంన 


వింత లేల సేసేవే విభుండు నీకు నితండు 
చెంత నీమతి యాతనిచిత్తము గాదా ॥ పల్లవి ॥| 


చిప్పిలమోవి ఇమ్మంశే సిగ్గువడ నేంటిశే 
చొప్పున నిది యాతనిసొమ్ము గాదా 
కొప్పు నీకుంబెజ్టేనంకు గొణంగంగ నేంటిశే 
యెప్పుడూ నితనిసేస కిరవు గాదా ॥ వింత ॥ 


చన్నులు చూపుమంళేను జంకించ నే6టిశే 
పన్ని యీతనికి చేపట్లు గావా 
పన్నీట నోలాన్చేనంశే పలునవ్వు లే(టి శే 
అన్నిటా నీమేనితని కరడుతీగె గాదా ॥ వింత ॥ 


"మొలనూలు వెట్టరా(గా మొక్కేవిదే(టికే 
పొలువు (శ్రీ వేంకశేకు పొలముగాచా 
అలరి నిన్నుర మెక్కు మనంగా గొంకనే(టి 
సంత నీవే యతని నిండుసమ్ముగాదా ॥ వింత ॥ ౨10 


శృంగార సంకీర్తినలు 
నంకరాభరణం 


చలములు మానవె సరనునితో 
అలుకలకంశె( (బియంబులె మేలు 
బింకపుమాటలు "పెక్కులాడ(గా 
మంకులు మిగులును మగువలకు 
౨౦కెలపొందులు లావుగ6 జేసిన 
పొంకపు వలపులు పొదిగొనును 
బలిమీ సరనములు _పెసెనాడంగ 
తల(పులు గరివడు( దరుణులకు 
'సెిలనుల నగవులు చిమ్ముచు బొదిగిన 
తలకొను. _బెపై( దమకములు 
సటలకు. బలుమరు జంకన చూపిన 
కుటిలత లడరును కొమ్మలకు 
యిటువలె (శ్రీ వేంక కేకు! గూడితివి 
తటుకున నీజేరు(. దగు(గోరికలు 


భెరవి, 


౭౯ త చెనకంగా నొకతిను. దడవేవు 
'యెకనక్కెపువాండవు యేమనేది నిన్నును 
కందువై నమాటలూ కనుచూపు. దేటలూ 
సందడించి నీమీంద( జల్లీనా'పె 
అందుకోలు మంతనాలు అడిగీటి పొంతనాలు 
చందములుగా మాతోడ జర పేవు నీవు 
సనెలవులనవ్వులూ చెట్లపై పువ్వు: 
చలపట్టి నీమీ(ద6 జల్లీ నాపె 


చెలుముల [పియములు చిమ్మి కేల నయముల: 


తలవెట్టి మమ్ము నిళ్లు తగిలేవు నీవ; 


[27 


॥। పలసి ॥ 
౮0] 


1 చల ॥। 


॥చల॥ 


॥చల॥ ౨|| 


|; పలపి :॥ 
(టు 


“ఒం చె 


128 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నెట్టుకొన్న వలపులు నిండురతి యలపులు 
బట్టిగొని నీమీ(ద( జల్లీనాపె 
అట్టగు మోవి విందులాజడి మాతో పొందుల(లు?) 
గుట్టుతో (శ్రీ వేంకళేళ కూడితివి నీవు ॥ ఒకతె ॥ 9౨1౨ 


కాంటోది 


ఇప్పుడే మచ్చికలతో నిద్దరు నుండ రే మీగు 

చెప్పరానిచేంత చేసి సిగ్గువడ వలెనా ॥ పాని ( 
నంటున నాతడు నీతో నగ(ానే వేాచేం 

"ెంటసాలాజేవేలే వెంగెములుగాను 

వొంటక యాతని. బాసి యొక్కింత యోరువలేః' 

వెంట వెంట దిరిగాడి వే(డుకొనవలెనా ॥ ఇప్పు ॥ 
ఆదరించి యాత(డు మాటాడ(గాను కవ్శుటిని 

తోదోపులాడి పనంగి దూరంగనేలీ 

కాదని యిప్పటికి నీకా. తాళాలు పెడనేంచి 

పొదుకొని పిదపన) పంతమియ్యవలెనా ॥ ఇప్పు ॥ 
ఆనతో శ్రీ నేంక శేకుండప్టై నిన్ను( గూడ(గాను 

““సాలశేల విజ్ఞవీ( గేవు నీవు 

మోస పెట్టి యిప్పటికి మోవిగంటిసేసి నీవు 

వోసరించి చన్నుల గోరూ.దించు కొనవలెనా ॥ ఇప్పు ॥ 210 


దేసాళం 


కనక గిరిరాయ యేగతి నొడ(బరచేవో 
పినవయ్య సతినీకు విన్న వించుమనెను ॥ పల్లవి ॥ 
ఛి 
చెలియకు నీవిచ్చిన చెంగలువపూవుదండ 
కలికి యెవ్వతె నీకు(గానుకిచ్చెనో 
పలచ(గా నిందుమీంద( బనపంటి వున్నదిదె 
నెలంగ యూ గురుతులు నీకు. జూపుమనెను మ. 


శృంగార సంకీర్తనలు [121 
శాంతకు నీవు మెడ. గప్పినట్టి కంటసరి 
చెంతల నీకెవ్వతె వుచితమిచ్చినో 
పంతాన నొకదిక్కున6 బసిండిఫూన వున్నది 
అంతయు! దెలియ నిన్ను నడిగి రమ్మనెను 1 కనక || 


భామ6గూడి నీవిచ్చిన పె(డివాంతచీర యిది. 
కామించి యెవ్వతె నీకు గట్నమిచ్చెనో 
ఆమీ(ద (శ్రీ), వేంకశేళ అదె విలాసమున్నది 
'యేమతకమో యిది యొరింగించుమనెను _ ॥ కనక ॥ 214 


)4?ఎవ జేకు భూపాళం 
ఎవ్వరు విన్నవించేరు ఇశ్రైతే నీక) 
నివ్వటిల్ల నీవే కరుణించవలెం గాక ॥ పలవి ॥ 
గ (7 


చిగురుమోవిమీంది చిపిఇలు తే నెలతోడ 

మగువ నీతోనదే మాటలాడీని 

పషగటుగ నీవె తే వేరొక్క బహోము చూచి 

అగపడి యండే 'పర్మాక్ష వున్నా 6డవు ॥ ఎవ్వ ॥ 
చిక్కనిచూపులతోడ సలవినవ్వులతోడ 

సెక్కువగా నీకు. జయ్యెత్తి మొక్కీని 

చ్‌ లి, వ్‌ 

చెక్కునొక్కి నీవై తే సిగ్గులువడుచు వే- 

రొక్కుళెచన్నులు గోర నూందుచునున్నాండవు | ఎన్య! 
బొమ్మల జంకెనతోడ పోరచి ముద్దులతోడ 

కొమ్మ (శ్రీ వేంక శేశ్వర కూె నిన్నును 

పృమ్మడి నీవైతే నాపె నొనగూడి యీసతికి 

వమ్మిన చాసలనోడ బ త్తిరై వున్నాండవు ॥ ఎవ్వ॥ 10 


150 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
దేళాక్షి 


చూడం చిన్న వాండు గాని సుగుణ(ణివీండు 
యేడ, జూచినా( చానే యేమిచెప్పేదమ్మా ॥ పల్లవి ॥1 


_స౦గతిగా గొళ్లెతల చన్ను లంటి చూచుకొంటా 


దొంగిలీని పోరచిపొందుల క లష్హుండు 
ముంగిటి క న్నెల "మావి ముద్దులు వెట్టుకొంటాను 
"'యొంగిలికి రోయండు యేమి చెప్పేరమ్మా ॥ చూడ ॥ 


అప్పలప్పలనే వారి నశ కా(గిలించుకొంటా 

తప్పుటడుగులు వెట్టీందానే కృష్ణుండు 

చిప్పిల మాటలాడి సిగ్గులు వరచుకొంటా 

యిప్పుడే యింత సేసీని యేమి చెప్పేదమ్మా ॥ చూడ ॥ 
లభి. బోంకముడి వట్టి లానుకొంటా నందరిని 

జ జ్య 

గిలిగించీ (శ్రీ వేంకటగి8 కృన్ణుండు 

తొలుత నుద్దగిరి. గందువ విజనగరాన 

యెలమీ రతులు చూలీ నేమి చెప్పేదమ్మా ॥ చూడ ॥ 216 


ధన్నా? 


కా(గిలించ వే యికే కనకగిరిరాయని 
మా(గినమోవి యిళ్చ్ళీని మచ్చిక రై వారంగా ॥ పలవి ॥ 


యెగ్గులేక పొందితేనే యింవెరంగవచుు( గాక 

సిగ్గుతోడ నుండితేను చెపే దేమి 

దగ్గర గూచుండితేను తమకము శరే(గు( గాక 

వొగ్గి దవ్వుల నుండితే వొద్దిక చేకూరునా కాంగ్‌ ॥ 
సరసములాడితే నే చవు లెల్లాం బుట్టు గాక 

"తెర వేసుకుండితేను తెలి పేచేమి 

నిరతి నీవు నవ్వితే నిక్కు(గాక మోవాములు 

పరవళమె వుండిజే పంతాలొనగూడునా ॥ కాంగి ॥ 


శృంగార సంకీర్తనలు 181 


శీ, వేంక శేకు. డితనిసేవే తగులు గాక 
ఇావిరి నూరకుండితే కదిమేదేమి 
యీవేళ నితని నికే యొనసితి విదిగాక 
రావాడి బింకాన నుంశే రతి సమకొనుసా ॥శకాంగి ॥ 217 


ముఖారి 


తప్పక యేమి చూచేవు తగిలి నన్ను 

తెప్పలుగా నీ విన్నియు. 'దెలియనివున్న వా ॥ పల్లవి ॥ 
నీవు సుద్దులు శెప్పంగా నివ్వెరనుండుట గాక 

ఆవేళ 'నేవిననోప ననవచ్చునా 

కైనసనమై వున్నదాన గాకుసేతునా నిన్ను 

'దేవరవు నీవిన్నియు. చెలియనివున్న వా ॥ తప్పక ॥ 
చిట్టకపు చేంతల కచ్చెరువు నొందుట గాక 

వుట్టిపడి అవి యోర్వకుండవచ్చునా 

పట్టపు దేవుల నేను పచ్చిసేతునా నిన్ను 

దిట్టవు నీవిన్నియును( దెలియనివున్న పా ॥ తప్పక ॥ 
కగ్గుచు నీరతులకేంళటతో నుండుట గాక 

సిగ్గుతోడం గొంకుచు వంచించవచ్చునా 

'యెగుల (శ్రీ వేంక శేళ 'యెరవు సేతునా నిన్ను 

/ 
దిగ్గజమ విన్నియును' 'దెలియనివున్న వా ॥ తప్పక ॥ ౨18 


సాళంగనాట 


ఉండవయ్య 'యొటు(గుదు నూరశే నీవు 
దుండగపు "సే(ంతలను దొమ్మిసేసే వారమా పల్లవి ॥ 
స్‌న్న నీవు చేసినట్టి "నెరజాణ తనములు 
కన్ను లతుదల మాకు: గానవచ్చెను 
సన్మి నీ వప్పటి మాళో బాసలేల చేసేవు 
లు! 


క్‌ న్నెలము నేము నిన్న: గల్పలెంచ వా గా ॥ ఉంద: 


ఫో 


180 శ్రతాల్షవాకి అన్నమాచార్యుల 


వోడక రేపకాడ నీ వుండినట్టి వునుకులు 
"వేడుకతో. 'జెవులార నింటిమి నేము 
జాడతో( చారుకాణించవలెన* మాకింతేసి 
వూడిగపువారము నిన్నొర సేటి వారమా 
ఇప్పుడు నీవు మమ్ము 'నెనసిన రతు లెల్ల 
చిప్పిల మనసులోన! 'జేఠెంటిమి 
ముప్పిరి (శ్రీ వేంక కేక ముదులకించ వలెనా 
అప్పనము "నేము నీన్ను నలయించే వారనూ 


సామంతం 


ఎంత నీయాసోదము యేమి చెప్పేది 
శ3ంతలనే వేడుకలు చిమ్మి రేంచవలెనా 


కలువల బోలేటి కన్నులను నిను. జూచి 
వలపులు వెంఛీని వర్ష నీకా పె 
గలయుమనుచు నన్ను( గాంగిలించ వచ్చేవు 
నలువంకళ వలపులు నారువోయవలెనా 


“సెనంగయలాటల వీతో (బేమ బులు చూపి మోపి 
ననుపులు సేసీని నంటున నాశె 
చెనకులనే నావై( చేతులు చాంచే వప్పటి 
మొననీ తమకములు మోవు గట్టవలెనా 


నించిన రతుల నిమ్తే మేలములాడి యాడి 
వంచనతోం గూడీవి వైపుగా నాపె 
అంచల (శ్రీ వేంకశేళ అశ్రు నన్ను గూడితివి 
ంచేవుం గోరికలింత "పేరంఇెట్టవలెనా 
లన 


॥ ఉండ ॥ 


॥ ఉండ ॥ 219 


॥ పలవి ॥ 
ళా 


॥ ఎంత | 


॥ ఎంత ॥ 


॥ ఇంత ॥ 220 


శృంగార సంకీర్తనలు 100 
గ+8.వ దేకు సాళంగనాట 


ఎవ్వరు నేమి చెప్పేరు యిద్దరము( గూడితిమి 

గవ్వల నీవే నాకు నియ్యవయ్య విజిము ॥ పల్లవి 1 
మాపుచా(కా నీతోడ మాటకు మాటాడ! జోతే 

'యేపు మీఅ యి(కనవి యెన్ని లేవు 

కోప మెల్లా( దం నాకు కొప్పు నీవు దువ్విళేనే 

రాపుల బెట్టక ఇ(క రావయ్య లోనికి ॥ ఎవ్వ 
బెగియుచు నీతోను పెనంగులాడ( జూచి 

'యెగసక్కెములు మరి యొున్ని లేవు 

చిగిరించె నామనను చేయి నీవు చా(చితేనే 

అగడు సేయక "వేయవయ్య తెర యి(్శను ॥ ఎవ్వ ॥ 
వాతిరి. బగలు నీతో రతులు తోడుచూపి” 

'యేతుల యెన్ని కలకు నెన్ని లేవు 

యీతల (శ్రీ వేంకశేళ యేలితివి నన్ను నికే 

కాతరాన( బచ్చడము గప్పవయ్య ఇప్పుడు ॥ ఎవ్వ ॥ వం 


పాడి 


తలచుకొమ్మనవే తానే నా గుణములు 
వెలినేల లోనికిళ్తు విచ్చే 'యు మనవ ॥ పలపి ॥ 


9. 
సముకాన( చానిచ్వీన చనవృలోచానం గాని 
తమకించే కక్కసపుచానం గాను 
రమణినై ఏినోచాన శానికెక్కేచాన! గాని 
అమరని వొడ్డారములా డేచా నం గాను ॥ తలచు ॥ 


“మువుతో. చానవ్వే నవ్వులలోచానం గాని 
నము నలయించే మంకుదా?నం గాను 
వరి పండ నేన వూదిగపుదాన( గాని 


కటి వల్‌ వదీలకేచానం గాగు ; తలంచు ॥ 


184 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


కలసి యిటులనుంజే కా(గిటిలోచానం గాని 
తలుపువూటున నుంజేచాన( గాను 
యెలమి (శ్రీ వేంక శేకుండేలె నన్ను నింతలోనే 
కలిమిలోదాన( గాని కడచాన( గాను ॥ తలంచు ॥ లలల 


దేసాఖం 


అప్పుడాతని కిల్లాల వై తివి గదే 

దపిిదేరె న్‌ంకను ) మాదండనే వుండ(గదే ॥ పల్లవి ॥ 
"వెచ్చునేంగి నిన్నాతండు పేరున బిలిచె నింక 

విచ్చనవిజడేయ( గదె వెలది నీకు 

కచ్చు పెట్టి యప్పటిని కన్నుల( జూచె నిన్ను 

యిచ్చటనే నీకోరిక లీడేం( గదవే ॥ అప్పు ॥ 
చిత్తగించి యింతలో'నే నెలవుల నవ్వెం బతి 

అత్తుగడలాయ గదే యంగన నీకు 

పొత్తులకు రమ్మని పొందులు చూప నిశ్తే 

ఎత్తిగలదానవు నీ భాగ్యములాయ. గే ॥ అప్పు ॥ 
(శ్రీ వేంకశేకుడు నన్ను జేరి కూడి నిస్ను నేల 

వావులు గలనె. గదే వనిత నీకు 

భావించి నాకు నీచే. బంతము బెల్టా నిప్పించె 

చేవమీజ నిందరిలో( జెప్పంగలి గె గదే | అప్పు! 228 

సౌరాష్ట్రం 

ఎన్నడు నెజంగము మీకిటువంటివి 

మన్ననలు నించేవు మరి యేలో శాని ॥ పల్లవి ॥ 
ఛెలియ చెక్కిటిచేయి చేత నీవు పట్టితీని 

'యెొలమీ నేండుకొంటిని యేంటికో కాని 

పలుకకుండ(గ నీపు బలిమి( "పక్కులు నొక్కి 

అలుకొలు చేరిచేవు అదియేమెో శాని ॥ ఎన్న! 


శృంగార సంకీర్తనలు ' 


మునుగు వెట్టుకుండంగ మొగమిళ్ళే తొంగిచూచి 
యెసంగి యాసలు వెస్టేవేంటికో శాని 
వునురంటా మల౦గువై నొరగి యుండినచాని 
పిసికేవు చన్నులు నీపియ మెంతో కాని 


కన్నులు మూసుకుండ(గా. గాగిలించి తెరపించి 
యెొన్నికగా నవ్వించితి 'వేంటికో శాని 
నన్నల (శ్రీ), వేంకేళ నరసములాడ(గాను 


185 


|| ఎన్న 11 


యెన్నేసి మెచ్చులు మెళ్చేవింపులెట్లో శాని ॥ ఎన్న ॥ 224 


కొండమలహరి 


ఎక్కడ పరాకు నీకు నేమయ్యా 
గక్కన నాకెనిశ్చే కరుణించవయ్యా 
ల 


మక్కువ నీరూపు చూచి మనసులో( దలపోసి 
చెక్కులునిండా నశ్టే చెమరించి 
పుక్కిటి వూరుపులతో. బొద్దులు చూచీ. జెలి 
యిక్కడ గొలువులు నీవేమి 'సేవేవయ్యా 


కానుక నీకునంపి కాయ మెల్టా౯ బులకించి 
పానుపుమీ(ద నశ్టే పవ్వళించి 
ఆనుకొన్న తమితోడ నే నిన్ను(బాడీ నదే 
వీనులతుదల నీవే విందువు రావయ్యా 


కలయ చానే వచ్చి కప్పురవీడెమిచ్చి 
వెలలేని వెరగుల విజ్ఞవీ(గి 


'యెలమ్‌ (శ్రీ వేంక శేళ యింతి నిన్ను. గూడె నిదే 


॥ పల్లవి ॥ 
గా 


॥ ఎక్కడ ॥ 


॥ ఎక గాడ్‌ ॥ 


తలిరు(.లో(డి రతులు దలంచుకోవయ్యా ॥ ఎక్కడ ॥ ౨లగ్‌ 


0 13-౯11 


186 శ్రీశాళ్ళపాక అన్నమాచార్యుల 
పొడీ 


పల జానలు చేసేవు ఇప్పుడు నాతో 

లాలించేటి హా జఃగనులను మీజ(గలవా ॥ పల్లవి ॥ 
పంతపుమాటలు నీతో( ఒలుమారు నాడియాడి 

కాంతలిందరు మదనకళ రేంచేరు 

యెంతటివా:డవై నా నప్పుడూ నివొక్క(వే 

కాంతు(డ వారికి లోను గాకుండ( గలవా. 1 ఏల ॥ 
ననుపు చేసుక నీతో నయముగ నవ్వినవ్వి 

వనితలు వలపులు వడి వెళ్లేరు 
_ ఘనుండవైనాం గాని కలవాండవు నీవే 

మనసిచ్చి వీరతోడ మారాడ( గలవా ॥ పల ॥॥ 
చెంగలించి కాంగిలించి సేవలెల్లా నీకు( జేసి 

అంగనలు రతులను ఆసచూ పేరు 

చెంగట నన్నేలితివి (శ్రీ) వేంక కేళు(డ వై న 

సంగడి నందరితోడ సాము సేయ/గలవా 1 పల || బలిగ 


ఫ!0-వ టేకు రామ[క్రియ 


సందడించీ వలపు నీసముకానను 

యిందరికూరిములు నీవియ్యకొనవయ్యా ॥ పల్లని 1! 
'యెలమిం గొలువుసేసీ నీకెం జిత్త గించవయ్య 

సొలసి నవ్వీ నీకె జూడవ 

కలయ గానుకిచ్చీని శాంతచే నందుకోవయ 

అలమి మొుక్కీ నీశె నాదరించవయ్యా ౫ సంద 1 
యెదుట నున్నది చెలి యెజుక చేసుకోవయ్య 

అదె వీజెమిచ్చీ నా౩ అందవయా 

పొదిగి విన్నవించీని పొల(తిచే వినవయ 

కదిసీనదీ ౩ వూడిగము గొనవయ్యా సంద | 


సృంగార వంకీర్తనలు [187 


అతివ చన్నులనొ తీ నవధరించ 
రతులు నేరిపీ నాపె రమ్మన 
నతమై శ్రీ వేంకశేళ సరి నన్ను నేలితివి 
యితవరి మూ చే(త లెంచుకొనవ య్యా ॥ నంద ॥ 282 


సాళంగం 


కంటిమి మీళాగ్యము కన్నులతుదల నేము 

జంటల మీసొబగులు నందడించ( జొచ్చెను | పల్లవి || 
తప్పక సీవు చూచితే తరుణి 'మేననెల్ల 

ముప్పిరి గా జఇమటలు ముంచ. జొచ్చిను 

చిప్పిల మాటాడిలేనే చలి మారుమాటలలో 

వుప్పతిల్లు మోవి తేనెిలూర. జొచ్చెను ॥ కొంటిమి 1 
ననుపుగా నవ్వితేనే నలినాడి చెక్కులను 

నినుపుల్లై పులకలు నిండ6 జొచ్చిను 

పెనకుచు నీవంతలో చేతులు చాంచ౮గాను 

వనితపో(కముడి వదల(గ( జొచ్చిను ॥ కంటిమి || 
తొడవె నిడుకొంచేనే తొయ్యలికుచగిరులు 

తడ(బడ మేలుకు నదరంజొచ్చిను 

అడరి శ్రీ, వేంకకేళ అంగన నిశ్హు కూడితే 

జడిగొన్నకళలు మించ(గ6 జొచ్చిను 1 కంటిమి | £28 


పాడి 


ఘాతలు నీపై. జూపదు కన్నెపడుచు గనక 

"చూతము నీనేరుపులు చూపరాచా మేలు | పల్లవి ॥1 
చిలుకచే మాటాడించి సిగ్గుతోడ నున్నదిదే 

పలికించరాచా నీవంతమీ జేర 

కలువపువ్వుల 'వే* కాంత నిలుచున్నదిదే 

"మొలక చన్ను లమీ(ద 'మోపరాచా చెయ్యి ॥ ఘాత ॥ 


188 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


యెదురుగా వాంస నంపి ఇంటిలోన నున్న దిదే 
కదిసి మన్నించగాచా ఘనత మీర 
గుదిగొన సేనచల్లి గుట్టుతోడ నున్నదిదే 
పొదిగి మేననెల్లాం బూయరాచా గందము / ఘాత | 


పావురాల గానుకిచ్చి వడఈ.తి కా(గిటం గూడె 
"సేవలు మెచ్చి కలికి జేయరా చా 
(శ్రీవేంక శేశ్వర యీశె చెలగే(గి యున్నదిదే 
యీవేళ నలపుదేర నియ్యరాచా విజము 1॥1ఘాత॥ 2౨90 


సింధురామ[క్రియ 


'ఇ౦దరు నెటింగనవే యీసుద్దులు 
యెొందాశా జరసేవు యీవెడమాయలు ॥ పల్లవి ॥1 


చలనులేమీటికి సతితోను నిన్ను( 
బిలువ నంపినందుకు( బెనంగేచా 
"సెలవుల నవ్వేరు చెలులెల్లా, యీ 
కలికి. బాసి వుండ(గలవా నీవు ॥ ఇంద | 


పంతములేమిటికి పతితోను నీక్షు 
నింతియై పుండినందుకు నిది పాటా 
చెంతల జాతుల కెట్టిం జిలుక లెల్లా 
పొంత నా'పెను మీజ నోపుదువా యి(కను ॥ ఇంద్‌ ॥ 


వొరయ నేమిటికి నీవువిదతోను నీ 
పరప్పువై యాడుటకు ఫలమా యిది 
నిరతి (శ్రీవేంక శ్చేళ సీమేని గుజుతులు 
సురత వేళల యీచొప్పు మాప(గలవా ॥(ఇ0ద॥ 280 


శృంగార సంకీర్తనలు 180 
తెలు(గు(గాంటోది 


దోసము లేదనవయ్య తొక్కితి నీ పాదము 
'వేసారక నింద నీవై వేసితి నేను ॥ పల్లవి ॥ 
'ేడుకతోడి నావిరవా వేదనకు. గా 
నొడరాని కల లెల నాడితి నిన్ను 
న 
వాడలోన నీవురా(గా వలపుల చింతనొంది 
వోడక మంచముమీ(ద నుండితి నేను ॥ దోస ॥ 


పాయపు మదముతోడ పక్కన రాకుండగాను 

సేయకాని సేత లెల్లం జేసితి నిన్ను 

చేయి నీవు 'వేయంగాను “చిమ్మి రేంగి 'వేసటతో 

తోయరాని అన వెట్టి దూరితి నేను ॥ దోస ॥ 
తగులైన తమకాన దప్పిదేరుచ కుండ6గా 

నగరాని నవ్వు లెల్ల నవ్వితి నిన్ను 

నిగిడి (శ్రీవేంక "పేళ నీవు నన్ను నేలంగాను 

మొగము చూచిచూచి మొక్కితి నేను ॥ దోస ॥ 281 


ధన్నాళి 


చెప్పనే మీరైనా బుద్ది చెలులాల 

తప్పులేని నాగుణము తానే యెలు(గునే ॥ పల్లవి ॥ 
చలము సాదించ-”"దు చప్పంా మాటాడరాదు 

నలువంకా6 బాచి లోలో నవ్వరాదు 

కొలువులోవల నన్ను( గొచ్చి కొచ్చి యేలడిగీ 

తల(పులోపలిమాట అనె యెజు.గునే ॥ చెప్ప ॥ 
మేరలు మీజ(గశాదు మేకులు సేయంగరాదు 

శేరడములాడి తన్ను గెలువరాదు 

ఆరసి నన్ను నేడు అంతయేం వోరనీని 

శారుకాణించని(నీ9మాట తానే యెజు(గునే. ॥ చెప్ప! 


140 థ్రీళళ్లపాక అన్నమాచార్యుల 


వగటు చూపంగరాదు పొటిపేయ కుండరాదు 
యెగసక్కేలకు వేరాలెంచంగళాదు 
నగి (శ్రీవేంక ళేకుండు నన్నుంగూడి శాగగిటిలో 
తగులాయ నిన్నియును శానే యెటు(గునే | చెప్ప ॥ 289 


550 వ జేకు గౌళ 


ఎన్ని నీలు సేసేవే యిష్పృజే నీవు 

కన్నెపడుచ వప్పుడే కప్పుర మిచ్చేవు ॥ పల్లవి ॥ 
కొలువులో రమణు(డు కోరి నీళో నవ్వెనంటా 

చెలశేం౧ చెలరేగి చేయి చాంచేవు 

వెలయ జెవిలో వచ్చి విన్నపాలు చేసేవు 

కలికితనాలు చూపి కానుక లిచ్చేవు ॥ ఎన్ని ॥ 
దండనుండి నిన్నాత(డు తప్పక చూళెనంటా 

చెండుపడ( గాతళానం బెనలగేవు 

మెండుకొన వీజెమిచ్చి మేకులెల్లాః 'జేస్తేవు 

కొండవంటిదొర నిశ్లే కుభాల నొ త్తేవు 1 ఎన్ని ॥ 
పొనుపువై (శ్రీ వేంకటపతి నీన్ను( గూ జెనంట్రా 

నాన బెట్టి యిటులానే నంటు సేసేవు 

ళానకమే యాశండిన్లే తగనన్ను నేలినాండు 

మోనాన నితనిమెచ్చీ మొక్కులు మొక్కేవు ॥ ఎన్ని 288 


* భ్రవుళిరామ[క్రియ 


పంశమాడుదువు పలుమారు 

కొంత గొంకిళలే కొఅశే సుమీ ॥ పల్లవి 1 
రొమ్మ యీ౭దుచును కొంనికి నిను దిగి 

రమ్ననుచు( చా మెరను వేసె 

యెమ్మెతోడ నీవిటు దరినుండంగ 

పడీ నదియే వోటమి సుమ్మీ ॥ పంత :! 


ల ఇదియే. " “వొశరామ[క్రియ”. యుకా(గలదు. 


శృంగార సంక్రీర్తవలు [41 


వోపునూ(కుడుగ తొలంగ( జూచితే 
నీవై ( బుక్కిటి నీరుమిసె 
యీపాటిపనికె యిక బిరితీసిన 
వెవెనే నగు-టబాటులు సుమ్మీ _॥పంత | 


చొరక లోఈగి తే సుదతిచే దొబ్బించి ( 
శెరలి నిన్ను6 గాంగిటం గలసె 
యిరవై (శ్రీ వేంక శేళ 'యేమరిన 
అరయ సతికి కిందగుటవు( జమ్మీ ॥ వంత |; 294 


నాదరామక్రియ 


వడ సుడ్దు లేడ మాటలెంచొ.(శాను 
వేడుక పజేవు నీకు 'వేగిర మేలయ్యా ॥ పల్లవి | 


చెప్పరాని మాట లెల్లా( 'ఇెప్పుమంటా: 'జవులొ గే- 
వప్పటినానలు వెన్తే వందుమీ6ద 
యిప్పుడు చెలులు "నేము నేకతమాడితిమని 
విప్పుచు నెవ్వరు నీకు విన్న వించిరయ్యా ॥ ఏడ ॥ 


మాలోని ముచ్చట లెల్లా మగుడ' 'జెప్పుమ నేవు 
చేలకొంగు వశ్టేవు చెక్కునొశ్కేను 
ఆలోచించి గుజగుజలాడుకొంటిమనుచును 
పోలించేవు నీవేడ పొంచువింటివయ్యా ॥ పడ 11 


మరిగి మేమాడుకొన్న నుదనరవాస్యములు 
నొరసి చెప్పుమ'నేవు వొడివక్టేవు 
గరిమ (శ్రీ, వేంకశేళ కలిసితివిటు నన్ను 
యిరవుగా నీవెట్టు యెటింగితివయ్యా ॥ పడ ॥ 985 


థ్రీ కాళ్లపొక అన్నమాచార్యుల 
లలిత 


వీరట నీవట యి(క విచ్చనవిడి 

కూరిములతో నించా(క గుట్టుతోడ నుంటివి ॥ పల్లవి ॥ 
దొరవై యుండియు నీవు తొయ్యలులతో సెల్ల 

నరనసములాడ(గాను చలి వాసెను 

వరుసః జన్ను లమీ(ద వాడికెతో నప్పటిని 

విరుల(గొని వేయంగ వెగ వెల్ల దీంను ॥ వీరట ॥ 
బలు రాజసాననుండి వైవె( 'బేరుకొనుచు 

చెలుల( బీలువ(గాను సిగ్గు వా'నెను 

తలకొని బుజ్జగించి దండ6 గూచుండ( బెట్టుక 

కులికి నవ్వ(గ కొంకుగొస రెల్ల మానెను ॥ వీరట ॥ 


(శ్రీ) వేంక శేళు(డివై చేరి కాంతల( గూడ(గ 
భావములో నందరికి. బచ్చిరేలెను 
యీవేళనే నన్ను( గూడి యిందరికి( 'జెవ్ప(గాను 
వేవేలకు నాలోని. వేడు కెల్లా మీరెను ॥ వీరట , £86 


కౌంటోది 


నీవే యాతడు గావా నేరవేడది 

శావిరి వెరగులేల కాంగిటిలోను ॥ పలవి ॥ 
చెలువుండు మాటాడ(గా( జెవి యొగ్గి వినరాచా మ 

చలపాదిశనమేల సముళానను 

"సెలవుల(బింది నవ్వు చేతులనే పట్టరాచా 

ఇెలుచు నొడ్డారాలేల (ప్రియముల లోనను ॥ నీవే ॥ 
ఇంత వొడ(బరచ(గ నియ్యకొని కూడరాచా 

పంతము లింతేసి యేల పానుపుమీ(ద 

దొంతి(బెట్టి మోవిపండు తొలగ కందుకో రాచా 

సంతజాణతనా లేల సరసములోనను 1 నీవే ॥ 


శృంగార సంకీర్తనలు న! 


గుట్టుతోడ గలయంగ గుణము మెచ్చంగరాచా 
అట్టడితన మేల మఖ((గ నవేళ 
ముటీ ( $ , వేంకశుకుండు నెంగి. జను లొగరాచా 
౪ ఇ / 
గుట్టు చూప ని(కనేల కూరిములలోనను నీవే! 287 


శ్రీరాగం 


చిడుముడి సిగున( జెలంగీని' . 

విడువక ఖీకొను విభు(డవు నీవు పల్లవి |; 
మలయుచు సొలయుచు మాటలాడ(గా 

చెలిని గోరికొన( 'జెనశేవు 

నిలిచె శేకల్లై నిండు 'జెక్కులను 

పిలిచి వేండుకో (ప్రియు(డవు నీవు 1; చిడు || 
పలుమరు నెదుటను పనులు సేయ!(గా 

బలిమి. చెనంగుచు( బద ేవు 

అలపుల చెమటలు అలరిను తనువున 

కలసీ మన్ని౦చుము ఘనుఃడివు నీవు ॥ చిడు ॥| 
గుజుతుగ( గా(గిట( గూడి మెచ్చ(గా 

నెజీ. బలుసో(కులు నించేవు 

'మెజ'సెను మోవిని మించి వురమునను 

యెటుకతో (శ్రీ) వేంక శేళ్వర నీవు (1) 1 చిడు ॥ 288 


1వ టేకు దేళాక్ష 


ఎంతటిది నీ యాసిోద మేమి చెప్పేది 

“వింతలుగా నవ్వేవు 'వెల(దులతోడను 1 పల్లివి ॥1 
రా చిలుకపలుకుల రవళితోడి కొమ్మ 

పూచినతం గేడువంటి పుత్త డిబొమ్మ 

యేచి నీవురముమీ(ద నిట్లానే వుండ(గాను 

చాంచేవు చేతులప్పటి జవ రాండ్ల మీ(దను | ఎంతటి | 


144 


(్రీశాళ్లపాక అన్నమాచార్యుల 


కోదలుఃజూపుల శే(టిగతి కన్నుల కలికి 
పొదలిన రతిరాజు పూవుములికి 


మెదలుచు నేపొద నీ మెడద(డ్రై (0డై?) వుండ(గాను 


గుదిగొన నంశేవు గొల్లెితల చన్నులు 


ఛారు మెజు(గులవంటి కళలచ రదవదన 


గారాపు సింగారాల పంకజసదన 


॥ ఎంతటి ॥; 


యీరరీత్సి (శ్రీ) వేంక శేళ యీ నీశా(గిట( గూడ(గా 


చేరి యేళేవు మానంటి చెలుల నందరిని 


అఆపొరి 


కనుకొనవయ్యా ఘను(డవన్నిటా నీవు 
వినుకొనవయ్యా విభు(డవు నీవు 


నుదతి నిన్ను( జూచే చూపులలో నునృది 
మదిలోని న్నీవై తమక మెల్లాను 
కొదలేని కొసరుంటల్కులలోన నున్నవి 
అదన మనసులోని యాసలెల్లాను 


నలినాక్షి నీతో నవ్వే నవ్వులలో నున్నది 
మొలక లె క్తిన తన మోహ మెల్లాను 
చెల లేంగి కాజేసే సేవలలో నున్నది 
చెళకు లేని తన [పియ మెల్లాను 


కామినీ నిన్ను( గూడిన కా(గిటిలో నున్నది 
'నేమపు రతులలోని నేరు వెల్లాను 
దీమసాన నిన్ను(బొందే చేవామందే వున్నది 
యీమేర (శ్రీ! వేంకశేళ యిచ్చక మెల్లాను 


॥ ఎంతటి ॥ 2809 


+ వలవి || 
గా 


॥ కను॥ 


॥5కను॥ 


శృంగార నంకీ ర్తవలు [45 


శుదవసంతం 
అ | 


ఏల సిగ్గులు వడేవు యెన్నటికి నీపొందులు 
ఆలనయ్యేనంటా నున్నచాదరించ రాచా 
కొనచూపులను( జూచి కొలువు చేసీ నీకు 
పనులు చెప్పంగరాదా పడఈతికిని 
చొనిపి మాటలాడి చుట్టరికాలు చూపీని 
'వెనుకొని నీవు నే వియ్యమందరాచా ॥ ఏల ॥ 
వూడిగాలు చేసేనంటా నొద్ద గాచుకున్నది 
పవీడె మందుకొనరాచా వెల(దిచేత 
వాడిక నవ్వులునవ్వి వలపులు చల్లీని 
కూ'డేనని బాసయిచ్చి కొప్పు దువ్వ? చా 
పచ్చిమోవి విందువెట్టి బదికే నంటానున్నది 
మెచ్చి కాంగిలించరాదా మలు(/త ని(క 
యిచ్చట (శ్రీ వేంకశేళ యేలితివి నన్నునిశ్పే 
శచ్చి యావెతో నేకాంతము చెప్పకాచా 


క్త న్నడగొాళ , 


1పలవిః 
ళం 


॥పల ॥ లకీ! 


వెన్నెలలు గడు 'వేండి విరులు వాడి 
"యున్న రావు తలపోంత అెట్టోంచేనే 
కాతరాన సన్న చేసి కప్పురాన నన్ను వేసి 
చేతికి లోనై తి నంటా. జేరి నవ్వీనే 
ూతిగుం జెతో( దనకు అట్టాక శే దక్కీ/గాక 
యీతల నేనాటటచాన చెట్టోరిచేనే 
సందడిలో( గాలుదొక్కి సగము మాటలు గుక్కి 
పొందులెల్లా దక్కెనంటా. బూంచి తిట్టినే 
అందగాడు గన తనకాడినదీ డే౭( గాక 
యిందరిలో( బిన్నచాన నెట్టోరిచేనే 


10 


॥ పలవి ॥ 
గా 


॥ వెన్నెల ॥ 


॥ వెన్నెల ॥ 


148 ఫ్రీ తాళ్లపాక అన్నమాబార్యుల 


కతలనే వావిచెప్పి కడు బచ్చశము గప్పి 
సతమైతినంటా నన్నుసాశె. గూడీనే 
తతి (శ్రీ) వేంక శేళుండు తన యిచ్చలాయః గాక 
యితవరి గోలచాన నెట్టోరిచేనే ॥ వెన్నెల ॥ 242 


మాళవి(శ్రీ 

ఇంకా నెల మంక్ష్తు(దన మింతితోడను 

కంకణాలచేత నీవె. గప్పురము చల్ల దా ॥ పల్లవి ॥ 
తలగుచ్చి కాంగిలించి తమిరేంచి వేండుకో[/ా 

చెలి చెప్పినట్టు యింకా, 'జేయవర్దా 

తొలుత నిన్నెంతేసి శతుటారములాడినాను 

బలిమి వెనక నీకు చింతమియ్య దా ॥ఇ0ళ౯ా ॥ 
వెక్కునొక్కి బుజ్జగించి శిరసు వంచి మొక్క(గా 

మక్కువతో నియ్యకొని మన్నించవడ్డా 

'యెొక్కువతో నిన్నప్పు జెంతచే(త చేసినాను 

నొక్కమై యిప్పుడు [పియమొనరించదా 1ఇ0కా॥ 
మోవిచూపి నవ్వించి మునుకొని కూడ(గాను 

పూవువలె నిట్లానే భోగించవర్చా 

(శ్రీవేంక "పేఠ యెక్కడ ఇంది నిన్నెలయించినా 

వేవేలుగా నిక్కడను వెల్లవిరిసేయదా ॥ ఇంకా ॥ వి4లి 


దేసాళం 


ఇంతకంశే నింకనేమి ఇద్దరాండ్ల మగ(డవు 

వింతలాయ నీమహిమ విట్రలేశ్వరా ॥ పల్లవి ॥ 
సరసము లాదీని నత్యథామ వొకవంక 

వొరసీ రుకుమిణి నిన్నొకవంక 

సిరుల రొండ్ర నీవు చేతులు వెట్టుక యిస్లే 

'వెరవు విచారించేవు విట్ట లేశ్వర= ॥ ఇంత ॥ 


శృంగార నరకీ ర్తనలు 


చెలశేంగి యా పె నిన్ను "నెలవుల నవ్వ(గాను 
సొలసి సొలనీ యీకె చూడ/గాను 
నిలువుదండలిద్దరు నెలంతల 'మేనులంట 
వెలయ నుబ్బేవు మేలు విట్ట లేశ్వరా 


కుడిబుజమానించీ గుబ్బల నీకోమలి 
'యెడమచెక్కును( జెక్కు ముంతి 'మోవీని 
తొడందొడ మో ేవు దొరవు నడుమ నీవు 
విడువకు (శ్రీ, వేంకట విట్ట లేశ్వరా 


[ఎవ జేకు - శ్రీరాగం 


పంకాశే యాసె నేల యేంచేవు నీవు 
వా(కపు వలపు లెల్లా వంచీని నీకు 


పయ్యదలోపలి గుబ్బపాలిండ్లు దనివార 
నెయ్యపు( "జెలి. గా(గిట నించ(గరాదా 
వుయ్యాల మంచముమీ(ద వొద్దనే కూచున్నది 
చెయ్యరాచా చేంశలు చెక్కులనిండాను 


ముసిముసి నవ్వుల మోమునిండా జొబ్ఫిల 
కొసరు నీమోవితేనె కులుకరాదా 
పసలుగా*నీకు నిశ్హు పాచాలొత్తుచున్నది 
పొసంగరాదా రతుల పొందులకొల.దిని 


మదములు దొలశేటి మర్మములు సోకంగ 
మదిమది( గూడిరివి మన్నించరాచా 
వుదుమై (శ్రీ వేంక శేళ వురము వె నున్నది 
పొదుగరాచా నేర్ముల పూంచినటువలెను 


147 


॥ ఇంత ॥ 


॥ ఇ౦త ॥ వశత 


॥ పలవి ॥ 
గా 


॥ఏణశా॥ 


॥వం్రా॥ 


॥1పంళా ॥ 245 


148 థ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల, 
బౌళి 


ఏమిటికి వట్టి నేరాలెంచేవు నీవు 
చా మెనరతులవేళ తప్పించుకొనేవా 
వుబ్బరితనాల నే వూరశేల తిశ్టేవు 
గుబ్బచన్ను చాంకిలేనే కుమ్మెవోయీనా 
గొబ్బునం గాంగిట నీవు కూజేవేళ నిక మరి 
తల్చిబ్బు సేసుకొని తప్పించుకొనేవా 
యీవల తిరిగిచూచి యేల పంతములాజేవు 
మోవి మోవి సోం/కిలేనే మోదుకట్టీనా 
ఫూవువలె నిద్దరము పొందులు సేసేటివేళ 
ళావుచావులు మోవక తప్పించుకొనేవా 
అట్టుగా నావలపాజిడి "సీసే వింతలోనే 
గట్టిగా( గాంగిలించికే కళ చాంీనా 
యిశ్లే (శ్రీవేంక శ్చ యేలితి విప్పటివేళ 
దట్టించి యింకా నీవు తప్పించుకొనేవా 


భైరవి 


ఊరే వుండ(గళాదు వోరువరాదు చూచి 
'నేరుపరి నీసుద్దులు నీకే తెలుసును 

పచ్చిమాటలాడ(గాను వడ(తితో నవ్వేవు 
"పెచ్చుశే(గి నీకివి పియమాయనా 
రచ్చల నివి వింశును రమణులు నవ్వరా 
నిచ్చలు నీసుద్దులివి నీశే ెలుసును 

రోరి మర్శాలంట(గాను కూరిమి( 'జెంగలించేవు 
"పేరడిగా నీకిది | పియమాయనా 
యీరీతీ చూచినవారు యెంత లోలు(డనరా 
నీరాంపుసుద్దులు నీకే తెలునును 


॥ వలవి ॥ 
గా 


॥ ఏమి ॥ 


॥ ఏమీ ॥ 


॥ ఏమి ॥ 246 


॥పలవి॥ 
౧ 


॥ ఊర ॥ 


॥ ఊర ॥ 


శృంగార సంకీర్తవలు 


గట్టి చన్నుల నొత్తితే కళచాంకి బమసేవు 
ెట్లువలపులు నీకు( (బియమాయనా 
యిఫ్టీ కి; వేంకశేళ యెనసితివిటు నన్ను 
సెట్టుకొన్న నీసుద్దులు నీకే తెలుసును 

ఆహిరి 

పీలువరే యీ కాంత [వియునిని 
కలయికలనే మేలు గలిగీ(గాక 

తలపోంతలచేత. దతిగొన్న విరవాము 
చలిమందులచేత జడిసీనా 
పలుకు(దేనెలచేత( (బ్రబలిన తరితీపు 
తలిరుల మూసితే దాంగీగా 

'యెదురుచూపులనే యెనగిన తమకము 
పొదిగిన విరులచే( బోయీనా 
పొదిగొన్నయాసలం బొడమిన యలపులు 
వుదుటు నురటులచే నుడిగీనా 

దండ'నే వినుకలి( దగిలిన చెలుములు 
పండు వెన్నెలచేత( బరసీ(వీశనా 
నిండార (శ్రీ) వేకటనిలయు. డీచెలి. గూడె 
వొండొక తావుననుంశే వొద్దిక వాసీనా 


నాదరామ క్రియ 


ఎవ్వరి వూడిగములు యేల నీకు 
వువ్విళ్ళూర నాపెతోడ నోలలాడరాదా 
చెక్కులనిండా( గారు చెమటలతోడననే 
వెక్కనముగా నీకు వీడెమిళ్చీని 
ముక్కున నూరుపులెల్లా ముంచ(గానే నీకు 
అక్కరపడి విసరీ నది గదవయ్యా 


140 


॥ ఊర ॥ £4/ 


॥ పలవి ॥ 
౧౧ 


॥ పిలువ ॥ 


॥ పిలువ ॥ 


॥ పిలువ ॥ 246 


॥ పలవి ॥ 
గు 


॥ ఎవ్వ ॥ 


150 థీ శాళ్లపాక అన్నమాచార్యుల 


జల్లి న విరులురాల జారిన తురుముతోనే. 
'తెల్లమిగా నీనెరులు తిద్దీ నదివో 
ఎల్లెవాటు వేసుకొన్న వదలు(బయ్యదతోడ 
చల్లువెద నీసరులు చక్క బెట్టీని ॥ ఎవ్వ ॥ 


బలిమి నీనమరతి బడలికతోడ'నే 
లలిమీరి యిళ్ళే నీయలపు దీర్చీని 
కలసి (శ్రీ వేంకశేళ కడు( బులకలతోనే 
చలపట్టి నిన్ను జంటలు నీసీని ॥ ఎవ్వ ॥ 240 


దేవగాంధారి 


మటి యేటి విన్నపాలు మాపుదా(కాను 
నెఅవాదు లిన్నిటాను నేరరా మీరు ॥ పల్ల వి॥ 


చెలులచే మాటలు సిగ్గులు 'దేరినచా(కా 
సొలపులు తనువులు సో/ినదా(కా 
తలపో(తలన్నియును దండకు వచ్చినదా(౪ 
చెలుములు చనవులు చేకొన్నదా/శానే ॥ మటీ ॥ 


కడలేని సరసాలు కందువలబ్బినదా6(కా 
వెడ మాయకోపము నవ్వినదా(కాను 
తడబాటు తమకము తనివి దీరినదా(కా 
కడివోని యాస లేకతమౌచాంశానే ॥ మటీ ॥ 


వింతముచ్చటలు వెళ్లవిరిగా నాడినదా(కా 
పంతములన్నియు నొడ(బడీనచా(కా 
ఇంతయు (శ్రీ వేంక మేళ యీపెతో( గూడినదా(కా 
సంత మైతిరి మాకోర్కె నమకూరుదా(కా'  ॥ మజి॥ 250 


శృంగార నంకీ ర్తనలు 
58వ జేకు మధ్యమావతి 


నిజమరి నంటా వచ్చి నిలుచున్నా. డెతండు 
గుజగుజ లేలాతని గుణము చూచుకోవే 
తప్పక యేమి చూచేవే తరుణీ యాశనిమోము 
కప్పిన గుజుతేమైనా. 'గంటివా నీవు 
నెప్పున నాతనినెల() నిలిచి రమ్మనవే 
అప్పుడే యత(జెందై నా నంటువడి 'వచ్చెనా 
నవ్వులేమి నవ్వేవే నాయకుని మాటలకు 
రవ్వలుగా నందేమైనా రాగిదేశనా 
పువ్వులాత(డిచ్చినవి పుచ్చుకొన వదియేమే 
అవ్వల నొకరిచేతి వందుకొని వచ్చినా 
చెక్కులేమి నొక్కేవే శ్రీ) వేంక శేశ్వరుని 
మిక్కుటపు రతులను మించి వచ్చినా 
యిక్కువగా6 గూడినందుకేల వెరగువడేవే 
నిక్కముగా నందునుండి నేర్చుకొని వచ్చినా 


దేసాళం 


వింటి. దనసుద్దు లెల్ల వింతలా నాకు 
దంటతనాలకు గురి తానే కాండా 

చొప్పు మాయ దొల్సియును సుదతులయెడలను 
తప్పని బొంకని వాండు తానే కాండా 


వుష్పతిల్లు( "జమటల యుదధిలో నుండినాను 


దప్పి 'దేరిచేవాండు తానే కాడా 
గొరబుగా నింతులకు కోరిన కో రికలియ్యం 
దర మెరి(గినవాడు తానే కాడా 
విరహవుకుటిలోన వెళంచల నీ(దించి 
దరినుండి నవ్వేవాండు తానే కా(డా 


.౪0! 13-౯12 


[1 


॥ వలవి + 
రి 


॥ నిజ ॥ 


॥ నిజ ॥ 


1 నిజ ॥ 251 


॥ పలవి ॥ 
సై ళం 


॥ వింటి ॥ 


॥ వింటి ॥ 


152 థీ కాళ్లపాఠ అన్నమాచార్యుల 


అగవడి యందరికి నన్నిరూపులై తనిపి 
తగవు దేర్చినవాండు తానే కాండా 
నగి ( శీ, వేంక కేళు(డు నాకా.గిటి కొలనిలో. 
దగ నోలలాడువా.డు తానే కాడా "1 వింటి ॥ 252 ॥ 


భవ 

నాకేల వెజచేవు నడుమ నీవు 

జోకతో నీయంశికు రా జాచుకోవయ్యా ॥ పల్లవి ॥ 
శేటలుగా ముక్కరము త్తె మించుక గదలంగ 

మాటలాడీ వినవయ్య మగువ నీతో 

శాటుక కన్నులారిచి గక్కున( జూచీ నదే 

నేంటికి యాపెయాస నెర వేరృ్వవయ్యా ॥నాశే॥ 
గల్లుమని తనచేతి కంకణాలు మొజయంగ 

నల్లి 'దే కానుకయిళ్ళీ నందుకో 

మొల్ల లతురుముతోడ మొక్కులు మొక్కీ నదే 

చల్ల గా నందుశేమాయ సమ్మతించవయ్యా ॥నాశే॥ 
తళుకుంగమ్మలు సందిదండలును మెరువంగ 

కలికి గాంగిలించీ( గలయవయ్యా 

'యెలమి శ్రీ వేంకటేశ యిటునన్ను నేలితివి 

బలిమి నిద్దరి నిస్లే పాయకుండవయ్యా 1 నాశే॥ 258 


కాంటోది 


అన్నిటా నే గురిగాక అవి యేమి చేనె నీకు 

మన్నించరాచా వట్టి మచ్చికలు చూపక ॥ పల్లవి | 
వొక్కట( జంద్రోదయాన నుడుకె త్తి వున్నవవి 

జక్కవచన్నుల నేల సార౭( బశ్హువు 

నుక్కుసం వెంగళావికి ముందే (బమసి వున్నవి 

నిక్కి తు మ్మెదకురుల నీవేల "ే(చేవు * అన్ని ॥ 


శృంగార వంకీర్తవలు 


ఘనవిరవాపుకండ6 గా(క శేంగి వున్నవవి 
కనుచకో రాల నేల గాసి చేసేవు 
చినుకు(జెమటలచే చీకాకు పడినవవి 
చననీక నడపుటంచల నేల(లల+యించేవు 


బలిమి రామా యను పిలుపుల లోకంగినవి 
'యెొలు(గు(గోయిలల నేలలయించేవు 
కలసితి నన్ను (శ్రీ వేంకశేళ పా(ప నెజ్జను 
"వెలుచు(. గొప్పు నెమలి పెంచె మేలంజశేవు 


నాగవరాళి 


విడువు వేసాలు పదివేలు వచ్చెను 
తడవకువయ్యా నీ తలంపెల్లాం గంటిమి 


వెక్కనపు విరహాన వేంగినచెలి విభుండు 
చెక్కునొక్కినంతలో నె చెంగలించును 
ఇక్కువ ఇబెరిగే కాయేమిటికీ వెరవవు 
చక్కనుండవయ్య నీ జాడ లెల్ల. గంటిమి 


మదనబాణాలచేత మాఃగినట్టి చెలి. బతి 
కదిసి చన్నులంటితేం గళ 'కే(గును 
యిది నేర్చుకొని కానీవింత తక్కరించేవు 
వుదుటు చూపకువయ్య వోజలెల్లా. గంటిమి 


అడియాసచేతను అలసినాకె రమణు. 
డొడ(బరచి కూడితే నొద్దికౌను 
గడుసవై కా శ్రీ వేంకశేళ నన్నేలితివి 
విడువకువయ్యా నీవిధ మెల్లాం గంటిమి 


158 


॥ అన్ని ॥ 


॥ అన్ని 1 254 


॥ పలివి ॥ 
ళు 


॥ విడు ॥ 


॥ విడు ॥ 


॥ విడు ॥ 25 


164 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
శంకరాభరణం 


జమళి వలపులివి సరి _ .౩ 
నముకంబుననే చందములాయ 
యింతితో నేకాంత మేమాడితివో 
చెంతల చెమటలు చిందీని 
వింతగ నీవావె విన్న పంబులకు 
కాంశుండ పులకల( గడు మించితివి 


జలజాఉకి నేసన్న చేసితివొ 
"సెలవుల నగవులు జిగి మించె 
పొలయుచు నీవాశె బొమ్మజం కెనల 
విలయ(గ గడు ని వ్వెరగందితివి 
యీవనితను నీవెపుడు గలసితివొ 
లావుగ మోముకళలు నింజె 
వోవరి నాపె నీవుర మెక్క6గా 
(శ్రీ వేంక కేళశ్వర సిరులందితివి 


గర్‌!_వ జేకు రీతిగాళ 


తరుణి నీవెబు(గని తగవున్న దా 
గరిమ శృంగార మంగడిం బెట్ట నేటిశే 
మోవి ₹ే నెకు మదనము[దలు వెళ్లు విభుండు 
యీవల నీముద్దుమాట లేల చిందేవే 
కావించి నెరిదచే(టుల కరపద్మమున దాఃచె 
కావరాన ముఖచందు గదలించ నే6టిశే 
చెక్కుల కళలరాశి( జే గోరి లచ్చెన వెళ్తై 
వెక్కసపు చూపులేల వెదచల్లే వే 
జక గ్రావచన్నుల కంటనరుల చా మెన( గను 
క్కువ పులకలచే బెదరించ నే(టిశే 


॥ పలవి ॥ 
శు 


॥ బమళి ॥ 


॥ జమళి ॥ 


॥ జమళి ॥ 256 


॥ వలవి ॥ 
౧ 


॥ తరుణి ॥ 


॥ చరుణీ ॥ 


_ శృంగార సంకీర్తనలు 153 


కందువైన రతు లెల్లా కాంగిట బండారించె 
అంచెంది వూర్చు లేల బయటవేసేవే 
పొంది (శ్రీ) వేంక ేళుండు పుక్కిట వీజెము నించె 
చెందిన చొక్కు6జెమట చిలుకంగ నేంటిశే. | తరుణి॥ 257 


దేవగాంధారి 


ఇందరి నేలేటివా(డు యేమి సేసునే 

పొందులు మరిగితివి పొసంగవే నీవు ॥ పల్లవి ॥ 
సన్నలిక్హే యాతండు నీ సవతితోం జేనె నంటా 

'యెన్ని మాటలాజేవే యిప్పుడు నీవు 

విన్నపము చెవులొగ్గి వినెనంటా నప్పటిని 

యొన్నికగా రొమ్ముదళశ్తే విదియేలే నీవు ॥ ఇందరి ॥ 
గక్కన నావె నితండు కప్పృురాన 'వేసె నంటా 

మొక్కలాన బొమ్మ లేల ముడివెళ్రువే 

పక్కన గానుక నిమ్మపండు చేతనందె నంటా 

"పక్కువగా నేలవొట్టు వెళ్లేవే నీవు 1 ఇందరి ॥ 
(శ్రీ వేంకశేకు. డావెవై( జేతులు చాంచె నంటా 

రావాడి యెంత కా(గిట రాయిడించేవే 

మోవ నీపాదాలకా క మొక్కంగం జేసె నంటా 

పోవులుగ” నింత యేల పొగజేవు నీవు ॥ ఇందరి ॥ 258 


సాళంగనాట 


అందుకేమి దోసమా అన్నిటా దొరవు నీవు 

నందడి నీవే6టికి నిజాలు నెరపేవు ॥ పల్లవి ॥ 
నెలకొన్న మాటలకు నీవే గురిగాక 

చెలులకేమివోదు చెప్పి(ప్పువారింతే 

వెలయ నీవననివి వీరాడం గలరా 

'యెలమి నీ వానలెల్ల యేల "పెట్టుకొ నేవు ॥ అందు ॥ 


156 ల! పాఠక అన్నమాచార్యుల 


దినము నీ చే(తలకు దేవామె గురి గాక 
వనిత లెలు(గుదురా వద్దివా రింతే 
మును నీవు సేయనివి ముట్టి 'సేయించేరా వీరు 
ఘనముగ నేల తారుకాణించ వచ్చేవు ॥ అందు ॥ 


మంతనవు( గూటమికి మనసే గురి గాక 
యింతు లేమిటివారు నీ యిచ్చవారింతే 
యింతలో (శ్రీ) వేంక శే యేలితివి నన్ను నిశ 
పంతగా౪డ యాల వొడ(బరచ వచ్చేవు ॥ అందు ॥ 259 


సామంతం 


అలుకలే(టికి ౯" వే యాతనివర్దికి నీవు 
బలిమైతే వలపులు సదనుకు వచ్చునా ॥ పల్లవి ॥ 


సంగడినున్న సతికి చనవులు గలుగు గాక 
కంగి కడనుండితేను కలదా పొందు 
చెంగటనున్న రుచులు భేరి నోరూరించు[ గాక 
అంగడినున్న సొమ్ములు ఆసలు పుట్టించునా ॥ అలుక ॥ 


వినయపుటింతికిని వేడుకలిజేరు( గాక 
పెన(గుచు బిగినితే వేమ పుట్టునా 
తనువున( బూసినగందము చల్ల నొంగాక 
వనములో తరువులు వడ దేర్చ నోపునా ॥ అలుక ॥ 


"నేవ చేసేమగువకు చేశ లెల్లా( 'జెల్లు( గాక 
యీవల నొడ్డారించితే నింపు వుట్టునా 
(శ్రీ) వేంక కేకు, డిందు విచ్చేసి ళా నిన్ను( గూడెను 
పూవులు వీించలా(గాక పొల్లు వెల వెట్టునా ॥ అలుక ॥ 260 


శృంగార సంక్రీ ర్తవలు 151/ 
ముఖారి 


చేచేత నీకుపాయాలు చెప్పవలెనా "నేము 

యేచి నీకు నింేసి యెచ్చరించవలెనా ॥ పల్లవి ॥ 
పంతము నీతో నాడి పవ్వళించినది చెలి 

చెంత వేండుకోరాచా, చెక్కునొక్కి 

వింత లేక నీవే ముందు వీడెము చేరికీరాదా 

మంతనాన మాటదీసి మచ్చిక చూపరాచా ॥ చేచే ॥ 
'మొక్కలము నీకుంజూపి ముసు(గు వెట్టుకున్నది 

గక్కున మోవియ్యరాచదా కాగిలించి 

పక్కన నప్పటి నీవు పచ్చడము గప్పరాచా 

చిక్కని నవ్వులు నవ్వి చెంగలించరాచా ॥ చేచే ॥ 
తప్పకిన్హే నిన్ను( జూచి తలవంచుకున్నది 

గొప్పచన్నులంటి యిశ్తే కూడ(గంాచా 

యిప్పుడే శీ) వేంక శేళ .యీశాంత నేలితివి 

దప్పిదేర రతుల వింతలు సేయరాదా ॥ వేచే ॥ 261 


పొడీ 


ఎవ్వతె యెక్కుడు నీకు నిద్దరిలోన 

యివ్వల నవ్వల( 'చాము ఇద్దరు నున్నారు ॥ పల్లవి ॥ 
మనసు రంజిల౯జేసీ మాటలు నీతో నాడి 

చనవు చేసుకో (కొనె నావె చదురాలు 

వెనక నొక్కతి వచ్చి వేడుకలు నీకు నించి 

"పన(గులాటల మోవి పిప్పిసేసె నిపుడు ॥ ఎవ్వ ॥ 
యిచ్చకములెల్లం జూపి "'యెరుటనే నిలుచుండి 

వచ్చిచేసె నిన్ను నాకె పంతగత్తె 

పాచ్చి నిన్ను( దజవాత నీపె వచ్చి బుజ్జగించి 

తచ్చితచ్చి కమ్మటిని. దమకించె నిపుడు ॥ ఎవ్వ ॥ 


(ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సేవలెల్లా నీకు( జేసి (శ్రీవేంక కకేశ్వర కూడ 
నీ'పద్దనే వున్న చాశె నెరవాది 
యీప్‌ల నన్నేలితివి యిచెటింగి తోడియాపె 
తావులనే నెలకొని తనిపె. చానిపుడు ॥ ఎవ్వ॥ 2గ్రిల్లి 


555-వ జేకు భూపాళం 


వపంతగా(డవొదువు భళిభళి మెచ్చితిమి 

సంత మైతి విన్నిటాను చనవియ్యరాదా ॥ పల్ల వి॥ 
విన్నవించ( 'జెలినంపి వేవేలు కానుక లిచ్చి 

నన్నలు సాశెకుం జేసీ సకియ నీకు 

యెన్ని పళాకులు సేసే వెవ్వరితో మాటాడేవు 

మన్నించి లోనికి వచ్చి మగువం జూడరాచా ॥ పంత ॥ 
యెదురుగా విచ్చేసి యింటికి. దోడుకవచ్చి 

పదములు నీమీ(దివి పొడి చూవీని 

"వెదవి నేల నవ్వేవు వియములెందు చా(చేవు 

_ గదిసి మోవి యొస౦గి ౩ కొనంగరాదా ॥ పంత ॥ 

వూడిగాలు నీకు(జేసి వొద్దనే కూచుండి 

"వేడుకతో నికే వీణ వినిపించీని 

కూడితివి యి(కనె నా కొంకక (శ్రీవేంక కేళ 

మే జెపురతుల నింకా మెప్పించరాదా ॥ పంత ॥ 968 

ఆహిరి 

నీమననుకొల6దించే నే మేమి విన్నవించేము 

దీమసాన నీకు నీవే తెలునుకో నేండు ॥ పల్లవి 1 
చిప్పిల నావె నీతో సెలవుల నవ్వితేను 

కప్పురము చల్లైనంటా! గా(తాళించేవు 


వుష్పతిల్లు మనసు "వేరొకచోట నుండితేను 
వుప్పనున్నా( జప్పనౌను పున్న సుద్దులే(టికి ॥ నీమ ॥ 


శృంగార నంక్తీ ర్తనలు 1580 
తళుకు(జూపుల నాకె తప్పక చూచితేను 
కలువల వే నెనంటా( గా(ళాళించేవు 


వలపు వేరొకచోట వాడికె గలిగిలేను 
చలువైనా 'వేడాను సాదించ నేటికి ॥ నీమ ॥ 


కుమ్మరించి కుమ్మరించి కొసరి మాటాడి'తేను 
కమ్మందేనె చి మ్మెనంటా. గాంతాళించేవు 
ఇమ్ముల (శ్రీ వేంక చేళ 'యొనసిశివి చెలిని 
నెమ్మి దిపే దీవసౌను నేరమెంచ నేటికి ॥ నీమ ॥ 264 


శోకవరాళి 


మగువను దయ(జూడు మగపాడి 
యిగురు మావి యిచ్చుటిది మగపాడీి ॥ పల్డ వి॥ 


చెక్కిటి చేతితోడి చెలి సిగ్గుదేరిచి 
మక్కువ నేయించుకుంశు మగపాడి 
అక్కజపు విరవోన ననురుస్తుర్తైె యుండ(గ 
ఇక్కువలంటి మన్ని౦చుటిది మగపాడీి ॥ మగువ ॥ 


చినుకు(జెమట మేని చింతతోడ నున్న దాని 
మనసు రంజిలించుకు మగపాొడి. 
తనివోని కోరికతో తలవంచుకుండ(గాను 
యెనసి నవ్వు నవ్వించుటిది మగపాడి ॥ మగువ ॥ 


వాటుచు నీకు( (బియాలు సా రెసాెం. 'జెప్పంగాను 
మాటలాలించి వినుకేు మగపాడి 
ఆటదనీ చి తృగించి అగ్బే యీశ( గూడితివి 
యీటున (శీ, చేంకకేళ యిది మగపాడి. _ ॥ మగువ ॥ 265 


100 


శ్రీతాళ్లపాక అన్నమాచార్యుల 
ముఖారి 


ఎందునుం బోశాదు ఆతండేమి సేసునే 

యిందునే విట్టలుని నీవెంత సేసేవే || పల్లి వి॥ 
అంగన నీమాట లెల్ల నాదరించి వినంగానే 

పంగించి యాతనికేదో పరఠరాకనేవే 

ముంగిటి నీ మొక్కు లెల్ల మొగి నెంచుకొనంగానే 

అంగవించి యొందో మాటలాడీ ననేవే ॥ ఎందు ॥ 


నమ్మిక నీచేంతలకు నవ్వులాతండు నవ్వ(గ 

చిమ్మి రేగి అవి యేదో సిగ్గుల నేవే 

తమ్మి లేకు( గన్నులను తప్పకిశ్ట చూడ(గాను 

యిమ్ముల నవి గొన్ని యెమ్మెలనేవే ॥ ఎందు ॥ 
గక్కన నాతండు నిన్ను( గా(గిలించి కూడ(/గాను 

తక్క కెవ్వతవెదో కాతరమనేవే 

యిక్కువ (శ్రీ వేంక'ళేకు డీతంటే నిన్ను మెచ్చంగ 

చక్కగా నితండింతటి. జాణండనే వే ॥ ఎందు ॥ 266 


రామక్రియ 


అందుకేమి దోనమా అవు(గాదనే వారెవ్వరు 

చెందిమాతో బానలేల సేసేవు నీవు ॥ పల్ల వి॥ 
చెలళే(గ౧ చెలరే(గి చలి నీతో నవ్వ(గాను 

మెలుపున నంతలోనే 'మెచ్చవా నీవు 

చలపట్టి యప్పటిని సరసములాడ(గాను 

"వెలయ 'జేయా'ెమీ(ద చేయవా నీవు ॥ అందు ॥ 
సాళెకును సారెకును చన్నుల నిన్నొారయఃగా 

"నేరుపుతో వలపులు నించచా నీవు 

అరీతినే కొనగోర నాయములు ముట్ట(గాను 

కోరి పచ్చడము గప్పి కూడచా నీవు ॥ అందు ॥ 


శృంగార సంకీర్తనలు 


తతిగొని తతిగొని తగనాశె మొక్క.(గాను 
ఇతవుగా దీ వెనలియ్యవా నీవు 
సతమై శ్రీ వేంకశేళ సరి నన్ను నేలితివి 
చమతకము లెల్ల మాని మన్నించవా నీవు 


పొడి 


ఊడి గెపువారమై నేముంథుట గాక 
జాడెటి(గ నిన్నునింత జరయ(గ గలమా 
మదము దొల(కేయట్టి మగువల నేలిలివి 
సదరమా నీతోడి సంగాళాలు 
వుదుటు( గుచగిరుల నొరసి సాము చేసిరి _ 
విదే నీతో( బెన(గ(గ నింతేసికి. గలమా 
చిలుకు. జూపులలో నే సిగ్గులు దేరితివి 
సులభమా నీతోడి చుట్టరికము 
తలిరుంబెదవులను దప్పులు 'ేరితివి 
తలపెట్టి రతి "నేసి తనుపంగ( గలమా 
గామిడి బాహులతల క గిళ్ళ6 బొదలితివి 
సామాన్యమా నీతోడి చయ్యాటాలు 
నేమపు (శ్రీ వేంకశేళ నీవు నన్ను నేలితివి 
దోమటి దొడికి నిన్ను వొమ్మి సేయం గలమా 


ర058-వ జేకు రామ[క్రియ 


పాయపువా(డు చానే పసిబాలుండు దానే 
_చాయల సన్న లచేత చనవిచ్చీ నివుడు 
వేడుక కా(డ్రై యిదివో విఠలుండు వీధులను 
వాడికవలపు చల్లి వనితల్నవై 
కో జెల నావుల6 గాచే గొల్లెతల యిండ్లను 
వోడక వెన్నల బాల నోలలాడీ నిపుడు 
క్షే 


॥ అందు ॥ 26 


॥ పలవి ॥ 
౮ 


॥ ఊడి ॥ 


॥ ఊడి ॥ 


॥ ఊడి ॥ 268 


॥ పలవి ॥ 
గా 


॥ పాయ ॥ 


1602 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


సంగడి తేరులమీంద సత్యభామ రుక్మిణుల 
లవి ఆ స 
చెంగట సేసలు వెళ్లే (శ్రీకృష్ణుడు 
ము9గిటి | వేపల్లెలోన ముద్దులు: గురియుచును 
సింగారపుటుట్లకు చేయి చాంచీ నిపుడు ॥ పాయ ॥ 


అందపు మేడ లెక్కి అస్టమహిషులతోడ 
విందుల మోవియిచ్చి (శ్రీవేంక శ్చేకు(డు 
'యెందును( దుంగభద్ర యేటిదరి. గూడి యాడి 
సందడి రతులచేత సమకూడీ నిపుడు ॥ పాయ ॥ 26 


(శ్రీరాగ 0 


తెలుసుకో ఇ6క నీవే తేట తెల్లమిగ నివి 
అలయించే నోరా పొందయ్యే కొరకు! గాక _ ॥ వల్లవి॥ 


నే మోహించినది యెల్ల నిన్ను దూరే కొరకా 
గోమున( గూడి చొక్కించే కొరకు( గాక 
చేముట్టి నీమేన గోర జీరదీసే కొరకా 
(వేమాన సేస వెట్టి మెప్పించే కొరకు( గాక ॥ తెలుసు | 


ఆల్ననై వుండుట నే నిన్నారడి. బెక్టే కొరకా 
గోలనై వేడుక సేసే కొరకు! గాక, 
'వేళగాచి పిలిచేది వేసరించే కొరకా 
కీలెజింగి నిన్ను మరిగించే కొరకు. గాక ॥ శెలును ॥ 


చుట్టరికము చెప్పేది సొలసేటి కొరశా 
గుట్టుతోడ( బాయకుంజే కొరకు( గాక 
ఇస్లై (శ్రీ వేంకశేళ యేలితివి నన్ను నీవు 
వెట్టిసేవకొరళా నవ్వించే కొరకుం గాక ॥ తెలుసు! 97 


శృంగార సంకీర్తనలు 
సామంతం 


కలసినచోీటను కడ మేల 
పలుకుల నిటు వొడ(బరచ6(గరాదా 
'ొొరవుల మాటలు యెొంచా(క నాజేవు 
క్‌ రుణించ వయ్యా కామినిని 
'శెరమజ'గేంటికి తెలిసె నీ మనను ' 
యిరవగు నీచనవియ్య(గ రాదా 
'యెలయింపులుగా నెంచా/క నవ్వేవు 
అలరించవయ్యా అంగనను 
పలుసిగ్గులేల వెకొనెం దమకము 
నిలిచిన నీమేలు నెరపంగ రాదా 
యిక్కువలు చేత నెంచా(క నంకేవు 
చొక్కించవయ్య యీనసుదతి నిటు 
గక్కన (శ్రీ) వేంక శేళ కూడితి 
వొక్కట మన్ననలొసగ(గ రాదా 


ఆహిరి 


క౦దువలన్నియు నందే కానవళ్చీని 


అందముగ నేండాశె యంశెకు రారాదా 
చిగురు నీపెదవాపవెచే గంటి "సేయించకున్న 


నగరాదా నీవిపష్పుడు నన్నుంజూచి 


168 


॥ పలవి ॥ 
భు 


॥ కలసి ॥ 


॥5లసీ॥ 


॥ కలసి ॥ 21 


'యెగసక్కెములు నీతోనేల యిప్పటనుంటిని (2 


మగపాడి నాపెతోను మాటలాడరాదా 


కొనబు నీచెక్కులాకె గోర గీరించకున్న 
అనరాచా నీవప్పుడు అందరితోను 
ఇెన(౧ నేటికి నీతో "పెద్దరికములు చెపి 
కను(గొనేవాళతో నేక తమాడరాచదా 


॥ కంద్ను ॥ 


॥ కందు ॥ 


184 శ్రి తాళ్ల పాఠక అన్నమాచార్యుల 


కోమలపు నీమేనా పెగుబ్బల నొ త్తించకున్న 
'యేమన్నా. బంగించరాచా యింతలోనే 
శామించి ( | ) వేంకశేళ కలసిలివీశ నిళ్తే 


(శేమతో నురముమీ(ద( బెట్టుకొనరాదా. 


శుద్ధదే? 
ఎంతటి నేరుపరివి యేమి చెప్పేది 
వింత నీచే(తలు చూచి వేడుకవుట్టీని 
(ప్రియములు చెప్పేవు "వెన(గవచ్చేవు నీ 
నయగారి చే(తలకు నవ్వువచ్చీని 
దయలు వుట్టించేవు తగవులు నడ పేవు 


నియతి నీసుద్దులకు నిండుకొనీ మోహము 


తొడవై( దొడ వేసేవు తోడనే బుజ్జగి౦చేవు 
"ఎడమాయ విద్యలకు వెరగయ్యని 


"వెడరేంచేవు చిత్తము బిగువుచన్ను లంశేవు 


బడి నీవినయానకు బా(తిపడీ మనసు 
కందువ 'మోవియిచ్చేవు కా(గిటం గూడేవు నీ 
చెందిన రతులు చూచి సిగ్గయ్య్యని 
ఇందరిలో (శ్రీవేంక శేళ నన్ను నేలితివి 
' సందడి నీగుణాలకు చవులు వుట్టీని 


* దేవగాంధారి 


విన్న పము లేమి "సేపే చేగినంతాను 
మన్నించి ర&ంచే నీమహిమలే ఘనము 
నీవంక నేరమిగద్దా నేనే యపరాధిని 
'దేవ నే జడుండ(గాన తెలుసుకోను 


॥ కందు ॥ 2£ 


॥ పలవీ ॥ 
గా 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 2 


॥ పలవి ॥ 
ఛి 


వావాత మాగురు(డాడే వాక్యము నీయా*ధీనము 


పావనమైన నీపలు కెల్లా సత్యము 


॥ వ్‌న్న ॥ 


* ఇది అధ్యాత్మ సంకీర్తన. ఎల్లో ఇండు చేరినది, అన్నమయ్యరచనకూడ 


కారేమా. 


శృంగార నంకీ ర్తనలు 


మంచితన మెల్లా నీదే మాయచారివాండ నేను 
చంచలు(డ( గనక విచారించుకోను 
అంచల నీచానుని ఆనతి యమోఘము 
'యెంచ నీవిచ్చిన వర మెందుకంళే బలువు 


కరుణలా నీసొమ్ము కఠినచి తము నాది 
వా అణాఖి 
నరు(డ( గనక అనై అరసుకోను 
పరగ మాజనకుని పతిజ్ఞయు నీపంపు 
నిరతి (శ్రీ వేంకశేళ నీపంతము సనతము 


గఫ్‌?.వ జేకు తెలు(గు(గాంటోది 


ఎక్కడి పరాకు లేంటికయా 
గక్కున6 గాంగిటం గలయ(గరాచా 


ననుపున జెలి యె నవ్వులు నవ్వీ 
'వనకటి పొందులు వెన( దలంచి 
చెనకుచు నీవై6 'జేంతలు సేసీ 
మవసులోన నీ మర్శము దలంచి 


తగిలిన యాసల( దప్పక చూచీ 
పొగరుమోవి తీపులు దలచి 
మిగుల దజచుగా మేలము లాడీ 
వెగటులేని రతివేడుక దలంచి 


ఘనమగు చన్నుల గడు నిను నొరసీ 
వొనరిన నీ చనవులు దలంచి 
'యెనసెను (శ్రీ) వేంక శేళ్వర నిన్నీ ౩ 
గొనకొను నీమంచిగుణములు దలంచి 


[6) 


॥ విన్న ॥ 


॥ విన్న ॥ వశ 


॥ పలవి ॥ 
న 


ల 


॥ ఎక్కు ॥ 


॥ ఎక్కు ॥ 


॥ ఎక్కు ॥ వ్‌ 


106 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
గుండ్మకియ 


ఆపే నేను నొక్కే అందుకేమయ్యా " 
చేపట్టి బుంతలో నేల సిగ్గులు వజేవు 

విన్నపములు వింటివా వెల(ది చెప్పెంపినవి 
సన్నల నీకవి యెల్లా సరివచ్చెనా 
నిన్నటి మీసుద్దులెల్లా నేందెలిసితి ననుచు 
నన్ను( జూచి నీవేల నడుమ గొంశేవు 

కానుక లందుకొంటివా కామిని నీకంపినవి 
శానకమై యవి నీచిత్తాన( బన్హైనా 


నానాటి మీసరితలు నాకు దిష్ట మాయనని 


నే నిప్పుజేమన(గాను నీవింత లో(గేవు 
'యేకతములాడితివా యింతిని రప్పించుకొని 
కొని (శ్రీవేంక శీళశ కలసితివా 


యీకడ నన్నేలితివి యిన్నియు నేంగంటినని 


నాకొరకు నెంతేసి నవ్వులు నవ్వేవు 
సౌరాష్ట్రం 
అన్నిటా జాణవు నీవు అటువంటి వా[డవా 
కన్న పనుంక్షు( దారుకాణ లేలయ్యా 


'తెలిసె నీమాటలు తేట కెల్లమిగాను 


చెలులెల నాతోను6( ఇపి నప్పుడే 
గి 


అలుకలన్నియు( దే3 నన్నిటా నంతోసమాయ 


'యొలమి నీంతేసియాన లేల "వెళ్లు వయ్యా 
కంటిమి నీగుణములు కన్నుల పండుగగాను 
౧ంటికి నీవే వచ్చి 'యెచ్చరించంా 


సంటల వి మిదరము చక్కనాయ. బనులెల 
జు ౧ ౧ 


నంటుచేసి నన్ను నెం సమ్మించేవయ్యా 


॥ పలవి ॥ 
వు 


॥ ఆపే ॥ 


॥ఆపే॥ 


॥ఆపే॥ 2౫ 


॥ అన్ని ॥ 


॥ అన్ని ॥! 


శృంగార సంకీర్తనలు 167 


మెచ్చితి నీనేరుపులు మేన బులకలు నిండ 
కచ్చు వెట్టి నన్ను6గూడి కా6గిలించ(గా 
మచ్చిక (శ్రీ; వేంకళేళ మనసు లొక్కటులాయ 
యిచ్చగించ నీ నిజాలు 'యెంతచెప్పేవయ్యా ॥ అన్ని ॥ 2/౫ 


శంకరాభరణం 


పొందు లిద్దరివి పొత్తున నున్నవి 

కందువ లడుగ కే కాంతలిటు ॥ పల్లవి ॥ 
తలంపు లెననితే తగులమి గలుగును 

పలుకులొనరితే( బనులౌను 

చెలిమి గలిగితే చెనకులు ననుచును 

తెలియ వలపుల తేటలివి ॥ పొందు ॥ 
నయములుండితే నగవులు గలుగును 

(పియముల6 జనువులు పెనంగొనును 

(క్రియలు 'చెలిసితే రలు. దమకములు 

నియతి. జూడశే నేర్చులివి 1 పొందు ॥ 
కూడినయపుడే గురుతులు నిలుచును 

లబడుగ( బన౦6గిన నింపొను 

యీడనే (శ్రీ వేంకశేకుండు గలసెను 

"వేడుక సేయ3 వెలసె నివి ,; పొందు ॥ 278 

నాదరామ [క్రియ 

సరకు గొనేవా నీవు సవతులను 

దొరతనపు గర్వము తొట్టిని నీక్తు = పల్లిపి॥ 
మంతనాన నాత(డాజే మాటలవల్ల నే కాదా 

యింత పెచ్చుపెరిగితి వేమే ఎవు 

చెంతల( గొలువులోని 'సింపినవ్వులం గాదా 

దొంతి జప్వనమదము ఓ"రగీని నీకు ॥ వరకు ॥॥ 


౪0! 13-౬13 


108 థ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


పొందుల నాత(డు సేసే పోదులవల్ల నే శాదా 
నుందెమేళమున గడు మట్టు మీళేవు 
కందువ నప్పటప్పటి కనునన్నలనే కాచా. 


యిందరిలో( బగటులు ాచ్చీని నీకు ॥ నరకు || 


గుటున (శ్రీ వేంక మేకు కూటమివల నే కాదా 
లై ౧౧ 
పట్టపు 'దేవులవై. పరగితివి 
యిక నన్నేలినట్టి యీతనివల నే కాదా 
లు లు ౧౧ 


చుట్టరికముల కెల్ల చోటాయ నీకు ॥ సరకు || 2/9 


కేదారగాళ 


నేమెజ(గమా నీ నెరజాణతనములు 


సాములేల 'సేసేవు చక్కనుండవయ్యా | పల్లవి || 


పగటున నిందరిలో( బలుమారు నీవు నవ్వే 
నగవులే కావా నమ్మరానివి 
మిగులా నిచ్చకముతో మేకొని సరసమాజే 


మొగమిచ్చలే కావా మోసపుచ్చేవి ॥ నేమె॥ 


'సేదదేర నాలిచేసి చెక్కునొక్కి బుజ్జగించే 
జి 
అదరింపులే కావా అలయించేవి 


పోదిసేసి వలపుల. బొరలించి వేండుకొనే 


సాదుమాటలే కావా జాలి. బెళ్టేవి ॥నేమ॥ 


మతశాన నీవు నన్ను మన్నించే పానుపుమీ.ది 
రతిచెనకులే కావా రాంవుసేనేవి 
యితవ్వై (శ్రీ) వేంకటేళ యింపుతో నీవొసగిన 


తనిమోవితే సెలే (శావాతమి "కేంచేవి ॥ నేమ ॥ ౨8౦. 


శృంగార నంకీ ర్వనలు 1600 


5గ8=వ టేకు లలిత 


ఎవ్వరిని మెప్పించేవే యింతిరో నీవు 

నివ్వటిల్లని వెల్లాను నిలువంబెస్టేవా ॥ వల్లవి ॥ 
'యేమనేవే చెలియా యొదిరించి నీవు నాతో 

'నేమపు వానిమాటలు నీజమనేవా 

కోనమలియు( చాను రతి. గూడి యుండ(గా( గంటి 

గామిడిసే(తలు యింకా గల్లి లనేవా ॥ ఎవ్వ ॥ 
వింటిలేవే మగువా వీరిడి సీవిన్నపాలు 

అంటిముట్టి వానికింగా నానవెళ్తువా 

వొంటి నిప్పడిద్దరును వుష్పరిగెలో నున్నారు 

ఉంట నిది లేదని సాదించేవా ॥ ఎవ్వ ॥ 
నీవిదేమె వనితా నేండు (శ్రీవేంక "పేకశుండు 

కావించి నన్నేలెనంటా గతి గూడేవా 

'దేవులు( చాను నిందా(కా దిష్టము జూజమాడిరి 

సేసే యాపె యని చెల్లంబెన్టువా ॥ ఎవ్వ ॥ 26! 


దేసాళం 


వేసరింతురా చెలిని విట్ట లేశ్వరా 

నీసుద్దుల కోపునా నేండు విట్ట లేశ్వరా ॥ పల్లవి ॥ 
కామిని నీతో నవ్వదా కపటమించుకా లేక 

'వేమారు నించా(కాను విట్ట లేశ్వరా 

గోముననుండి యలసి కోరీ ఇెరచేసుకె 

గామిడిసేంత సేసేవు కడు న. ॥ వేస ॥ 
వీడు జోడై చెనకదా విరసాలు నెరపళ 

వీడెము చేతికొసంగి విట్టలేశ్వరా 

వూడిగేలు చేసి వోవరిలో నుండితేను 

ఆడుకొనే వెంతగబ్బియని విట లేళ్వం* ॥ వేస ॥ 


[70 థ్రీకాళ్ళపాక అన్నమాచార్యుల 


చెంత నిన్ని క్లే కూడదా శ్రీ, వేంకటా[దిమీంద 
వింత లేని చనవుతో విట్టలేళ్వ రా 
బంతిరతులను జొక్కి పచ్చడము చొచ్చుకొంళేే 
నవంతాన మరి( గూజేవు బాపు విట్ట లేశ్వరా ॥ వేన ॥ 289 


హిజ్జిజి 

వాసికే బతికేవారు వనిత లెల్లా 

గోస(సునెనాసనేతురా కొండవంటి దొరవు ॥ పల్లవి 11 
చెలి నీమాటలువిని సిగ్గులువడీ నదే. 

పలుమారు నింత యేల వచ్చిసేసేవు 

యెలమి యేకత మైతే నేమిసేసినా( జెల్లు 

కొలువులో నింతగళ్ఞా కొండవంటి దొరవు ॥ వాసీ ॥ 
భామిని నీసేంతలకు పయ్యద మూసుకొనీని 

"వేమారు నింతేల వెల్లవిరి 'నేసేవు 

శోమతెరలోన నెంత తుదమీరినా. బెల్లు 

తోమల మెజు(గవథ్ధా కొండవంటిదొరవు ॥ వాసి ॥ 
కొమ్మ నీనవ్వులకు గొబ్బున దలవంచీని 

కమ్మర నింళేల తమకము శేచేవు 

యిమ్ముల (శ్రీ వేంక శేళ యిద్దరికూటమీ. జెల్లు 

కుమ్మరింతురా 'వేసాలు కొండవంటి దొరవు ॥ వాసి; 28 


రి, 


ఆహిరి 


ఏల దూ లేవయ్యా 'యెడగలశుంటి నంటా 
వోలిపటి 'పెండాడ(గ నోరయంగ వచ్చునా ॥ వలని |: 
లు బోర్లా ౧ 
ఇద్దరును మీరిన్లై యేకతములాడ(గాను 
వొద్దికి రావచ్చునా వూరకే నేను 
బెద్దరికములకును ఎనగు(౮లాటాడ(గాను 
అగ్గలించి మీకు నేమ నడ్డము” (దగునా వల 1 


శృంగార సంకీర్తనలు 


తెగని యానతో మీకు తెర వేసుకుండ(గాను 
సొగిసి నేనిటు తొంగి చూడవచ్చునా 
పగటున మీలోన పచ్చిమాటలాడ్యగాను 
వెగటుగా నిస్ట్రే పొంచు విన నాకు వచ్చునా 


కామించి మీరిద్దరును కా(గిలించుకుండ(గాను 
ఆముకొని నే వీడమియ్య(గ వచ్చునా 
యీమేరనే (శ్రీ వేంకశేళ నన్ను (గూడితివి 
మీమీందట( బంతాలు మెరయ/గ వచ్చునా 


రామక్రియ 


నతులకు నిటువంటి చండితనము గలదా 
మతకాన నీవు సేసేమహిమలు గాక 


కంచము పొత్తునను ఆ "కాంత నీవు నుండ(గాను 
కొంచక తానేల వచ్చి కూచుండీ నీ౭ 


[171 


॥ ఏల ॥ 


1 పల || వరి 


లంచముగా మోవిళేనె లాలించి యా వెకియ్యంగ 


౩1౦చుకించుక నోరూర నీసెకేల యిపుడు 


కనుసన్ననా పె నీకు కతలు సారె జప్పంగ 
వొనర నడుమనేల వూ(కొనీ సీ* 


గునియుచు నీవాయింతికొంగు వట్టి పీయ(గాను 


తనువెల్ల( "జమరించ( దనకేల యిపుడు 


రవ్వంగా( జానుపుమీ(ద రమణి నిన్ను. గూడంగ 


ఇవ్వలిపక్క/ దానేల యెొననీ స౭ 


నవ్వుతా (శ్రీ వంకశేశ నన్ను నిశ్తు 'యేలిడిపి 


చివ్వన సంకర నేల ఇెగియకు నిపుడు 


0. 


సర, 11 


172 


శ్రీకాళ్ళ్లపాక అన్నమాచార్యుల 
పొడి 


ఎందా(కా సిగ్గులువడే వేమయ్యా 

ఇందుముఖి కేకతాన 'నియ్యవయ్య చనవు ॥ పల్లవి || 
సొలసీ సొలసి నిన్ను సుదతి గొనర(గాను 

పలుమారు నీకెక్కడ పళాకయ్యా 

కలువపువ్వుల వేసి కందువలు చూప(గాను 

వలవంత నీవిశ్త 'యెవ్వరి( జూచేవయ్యా ॥ ఎందా | 
తగిలి తగిలి నీతో తతిగొని నవ్వ(గాను 

వొగి నీచిత్త మెక్కడ నున్న దయ్యా 

మొగము చూచి నీకు మొక్కు లెల్లా మొక్కంగాను 

జిగిమీర నీవేల శిరసె _త్తవయ్యా ॥ ఎందా ॥ 
చెనకి చెనకి యీ చేరి నిన్నుం గూడంగాను 

యెనలేని నివ్వెరంగు లి(కనేలయ్యా 

ఘను(డ (శ్రీ వేంకశేక్‌ శా(గిలించె నీదేవులు 

గొనగొన్నరతి నెంత గుట్టుచూ పేవయ్యా ॥ ఎంచా | 256 


గ0_వ జేకు. పొడి 


ఎంత దడవు వట్టునే మూ డేరునకశు-వోరి 

వంతమాడి చెప్పేను ఆపని ఇన్లే అయ్య్యిరా ॥ పల్లవి ॥ 
'యెజుక చెప్ప(గదవే ఖైుంతిరో నీవు-వోరి 

చిజుసే(తొకటి దలచితివిశ్లుగా 

గుటజిగా నాతలయొనగూడు నటవే-వోరి 

కొత లేదు కోరిన కోర్కులయ్యీరా ॥ ఎంత ॥| 


మనసులో(గల యశక్రై మరియాన కే-వోరి 
పనివడి అది నీకు వెవె నుందిరా 
ననుపున అదినేను నమ్ముదున కే-వోరి' 
అనుమానించకు నీవు అన్న శు అయ్యాళా ॥ ఎంత | 


శృంగార సంకీర్తనలు [170 


చేయి వట్టుక వెప్పవే సిగ్గులేంటికి _ వోరి 
ఆయములు సో(౩ ని. ననువాయరా 
యీయెడ నేకతమాయ నేలే మజంగు - వోరి 
పాయపు (శ్రీ) వేంకశేళ పలికినట్టయ్యీరా | ఎంత 1; 90% 


శెంకరాభరణం 


ఇద్దరు జాణలే మీరు యెంచి చూచిే 

పొద్దులు గడపుదురా పొరుగునను ॥ పల్లవి ॥ 
దిగన సరసమున' దిట్లులెన్ని దిటినాను 

గి లు లు 

'యెస్సులు వట్టుదుర యింతలోననే 

వెగ్గ ళించి చనవున వెస మర్మములంటిశే 

సిగ్గులు వడుదురా జిగిమించను ॥ ఇద్దరు ॥ 
జవ్వనపాయముతోడ సార సా౭( ఇనకిజే 

నవ్వులు నవ్వుదురా నట్టనడుమ 

నివ్వటిల్లు సన్న లెల్లా నెట్టుకొన “డేసితేను 

౧౧ ర. లు 

రవ్వలు సేయుదురా రచ్చలోనను ॥ ఇద్దరు ॥ 
సమ్మతించి కాంగిళ్ళను సమరతం వనంగి తే 

బొమ్మల జంకింతురా పూంచివట్టుక 

యిమ్ముల (శ్రీ వేంకశేళ యిళ₹ మీరు గూడిలిరి 

ళ్‌ 
దొమ్ములు "సీయుదుకా తోడ(దోడను ॥ ఇద్దరు ॥ ఓర 


బొళి 


ఎక్కడ. జిత్తమున్నది యొవ్వరితో మాటాడేవు 

చొక్క-పు మాచేతిది చూడవయ్య కాని ॥ పల్లపి ॥ 
నెలత వోరువలేదు నిన్ను( గొనరక పోదు) 

చెలశేంగె విరహము చెప్పరాదు 

వెలలేని విన్నపాలు వేవేలు( జేసితిమి 

సొలసి మాచేత నిచె చూడవయ్య కాని" ॥ ఎక్కు ॥ 


[174 శ్రీతాళ్ల పాఠ అన్నమాచార్యుల 


చెమటలే ముంచఛీని చింత లెల్ల ( బెంచీని 
జమళ తమకములు సా నించీని 
సముకాన నీతోను చనవులు చూపితిమి 
సుముకుండ మాచేతులం జూడవయ్య కాని ౩ ॥ ఎక్కు ॥ 


మేడెపు రతులం జొక్కా మెలు(త నీకాలు దొక్కె 
కూడితి (శ్రీవేంక శేళ కోరిక దక్కె 
"వేడుక చెలుల మెల్లా వింతలుగా మొక్కితిమి 
జోడగుమాచేతులందు. ఉఊొడవయ్య కానిక ॥ ఎక్కు! ౭89 


దేశాక్షి 


ఇరవాయ నయ్యా మీయిద్దరి "వేడుకలును 
సరసములాజె[గా సాం నీతో నాపె ॥ పల్లవి ॥ 


తూ6గుమంచ మెక్కించుక తొడమీంద( దొడ వేసి 
మాంగినమోవి యిచ్చి/గా మగువ నీకు 
వే(గెన చన్నులు నీ వీవుమీ(ద వేనుకొని 
కా(గిలించుకొ నగా కలికి నిన్ను ॥ ఇర | 


మలగువై నొరగించి మంతనములాడుకొంటా 
కలకల నవ్వె(గా కాంత నీతోను 
చెలనేంగి చెక్కులు నీచెక్కులతో( బెనగొన 
వలపులు ే(వె(గా వనిత నీకు ॥ ఇర ॥ 


వచ్చడముపై ( గప్పి పలుకుల జొక్కించి 
యిచ్చకాన( గూడెంగా ఇంతి నీతోను 
ముచ్చట శ్రీ, వేంకళేళ ముందు నన్ను గూడిత్‌వి 
అచ్చనలు నించె(గా లలన న్నీవెని ॥ ఇర ॥ 290 


శృంగార సంకీర్తనలు 17) 
నారాయణీ 


సందడి వెండ్లి నీకు సమకూెను 

కందువ నీ వెవ్వ తెను! గలసేవో కాని ॥ వలవి ॥ 
కప్పుర మొక తె యిచ్చె కస్తూరి వూనె నొకళె 

చిప్పిల గందము మె త్తె. "జేరి యొకతె 

చొప్పులొ త్తి 'వేరొకళతె సురటిగొని వినం 

నెప్పున నెవ్వతెను మన్నించేవో కాని |; సంద ॥ 
వీడిమొకతె యొన(౫ విరులొకతె ముడిచె 

జాడతోడ వేరొక త చల్లె బన్నీరు 

వూడిగము సేసి గోరనూదె నిన్ను వేరొక తె 

వాడికగా నెవ్వతెకు వలచేవో శాని ॥ నంద ॥ 
పాదములొక తె యొత్తె పచ్చడమొకతె గచ్పె 

అదిగొని తెర వే సెనశ్టే యొకళ 

యీదెన (శ్రీ వేంకకేళ యిందరి మమ్మేటలితివి 

నీదయ 'యొవ్వరిమీ(ద నెర పేవో కాని | సంద || 91 


మేంచభవుళి 


బుద్దు లాతని కెంచా(కా బోదించేవే 

తిద్దరాని వారిమతి తిప్పనెట్టు వచ్చునే ॥ పల్లవి ॥| 
ననుపుగాని వారికి నవ్వు లేల వచ్చునే 

చనవులేని వారికి సరసమేలే 

మనసొగ్గని వారికి మంతనము లేడ'వే 

తనియని వారికి శాతర మెట్టు మానునే | బుద్దు ॥ 
తగులు లేని వారికి తరిలీపు లేలుండు నే 

సొగియని వారికి సొంపులేడ వే 

'మొగ మోడనివారికి ముచ్చట అటువంటివే 

బిగిసేటి వారికి |పియము లెక్కడివే ॥ బుద్దు ॥ 


[76 శ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


నంటులేని వారికి నమ్మి కెట్టు వుట్టునే 
జంటగాని వారికి నఫీలేడ న నున్న వే 
ముంటిలో , శీ , వేంక కేకు డితంద్‌క్లు నన్ను(గూడె 
అంటు వాయనివారికి నానలేల తీసునే ॥ బుద్దు ॥ ల?ల్లి 


560వ జేకు రీతిగౌాళ 


ఎంత గయ్యాళివనరా యిరుగుపొరుగు వారు 

పంతముతో నీవేల బలిమి సేసేవే ॥ పల్లవి ॥ 
గుట్టుతో మెల్ల నే పతి కొసరి మాటలాడంగ 

అట్టుగా దూరనేలే యాజడిగా నీవు 

చెట్టవట్టి యాతడు చేతికి లోనై యుండంగ 

వొట్టువెట్టి నీవేల వొడివళ్టేవే ॥ ఎంత | 
రమణు(డాత(డు నిన్ను రతికి. బిలువ(గాను 

తమకించి నీవేల కా(తాళించేవే 

సముకాన. చానే మరి సరసములాడ(గాను 

నెమకుచు నీవేల నేర మెంచేచే ॥ ఎంత ॥ 


శ్రీ వేంక శేకుండే చేరి నిన్ను. గూడంగాను 

వావులేల చెప్పేవే వరునతోను 

వోవరిలో(దా నిన్ను వుర మెక్కించుకొనంగ 

యీవేళ నీవల మోవి యుంగిలిసేసేవే ॥ ఎంత ॥ 2౨9) 

ధన్నాళి 

ఊడి గేలవారమట వొద్దనే వుండ(గరాచా 

యీడనేల సిగ్గువడె వియ్యకొనరాచా ॥ పల్లపా॥ 
సార సాం నావ నీతో జాణతనాలాడంగాను 

నారుకొన నేమందుకు నవ్వ(గరాదా 


కరూరిమి( గొసరి నిన్ను గొంగువట్టి తియ్యంగాను 
గారవించి నేమందుకు గతి గూడరాదా ॥ ఊడి ॥ 


శృంగార సంకీర్తనలు 177 


తనివోక ఆవె నిన్ను. దప్పకిశ్లు చూడ(గాను 
మనసిచ్చి "నేమును సమ్మతించ రాదా 
వెనకుచు! గమ్మటి నీచెక్కు నొక్కి వే(డుకోంగా 
చనవున నందరము సంతోసించరాచా ॥ ఊడి ॥ 


గక్కన నాపె నిన్ను కాగిలించుకొన(గాను 
మిక్కిలి మాకు నేండు 'మెచ్చంగరాచా 
జక్కువతో శ్రీవేంక శేళ మమ్ము నేలితివి 
చిక్కని మోవితేనెలు చేకొనంగరాచా ॥ ఊడి 8 204 


బౌళి 


మానవయ్య ఇటువంటి మతకము లాశెమీ(ద 
సానంట్టి చూపు నీవేజాడ6 బెనంగితివో ॥ పల్లవి ॥ 


యీయెొడ( బెరవేసుక యింటిలో నున్నది చెలి 
"సేయరాని సేంతలేమి సేసితివో 
చాయల సన్నల నీవై చలపట్టుకున్నది 
మ టి 
పాయపుమదాన నెంత పంతాలు చూపితివో ॥ మాన ॥ 


వీడెము చేతంబట్టుక వేసుకోక వున్నదిశ్టు 
ఆడరాని మా(టలేమి యాడితినో 
నీడనుండి యలయుచు నివ్వెరంగుతో నున్నది 
జోడుగూ డేనంటా నెంత చొక్కులం బెట్రితివో ॥ మాన ॥ 


చివ్వనం దలవంచుక సిగ్గుతోడ నున్నది 
నవ్వరాని నవ్వులేమి నవ్వితివో 
రవ్వగా (శ్రీ) వేంకకేళ రమణి మొక్కుచున్నది 


కువ్వలుగా రతినెట్టు గూడితివో ॥ మాన ॥ 295 
12 . 


178 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
దేసాళం 


ఎఆ(గ విన్నవించితి మిప్ప్రజే నీకు 

జజయుచు నాండువారు సావాసులు సుమ్మీ ॥ పల్లవి ॥ 
చెంతల నీవొకలతితో చేర మాంటలాడ(గాను 

వంతుకు మా(టలా+డీని వాసికి నీశ 

యింతట నీవు గనక యిశ్చే ఆదరించకున్నా (న్న?) 

యెంత సిగ్గువడునో యెజ(గము సుమ్మీ ॥ ఎజి ॥ 
మరిగిన యాశెవద్ద మరి నీవు గూచుండంగ 

వరుసకు( గూచుం డె వద్దనే యీశె 

యిరవుగా నీవీవేళ నిష్ట మన్నించకున్నా(న్న?) 

తరవాతి పనులెట్టో తలపించే చీ?)సుమ్మీ ॥ ఎజి ॥ 
వేడుకకు నీవాకెను వెస గాంగిలించుకొంకే 

యీడుగా. చా నిన్ను(గూడె యిప్పడే యాశి 

జాడతో శ్రీ వేంక'శేళ సతి నిశ్చే పొందకున్న 

పొడిపంళా లెట్టుండునో పచ్చి దేరు! జమ్మీ ॥ ఎజి ॥ 206 

గుజ్జరి 

రమణుడు నాకు. చాను రమణి నేను 

“అమర(గ నెంచా(కా నాస వెట్టిం చాను ॥ పల్లవి ॥ 
'సెలవికి నవ్వుపాచ్చె చెక్కిటికి( యు వచ్చె 

'యెలమి నమ్మికలిచ్చీ నెంచా(కా('చాను 

. పులకలు మేన నిక్కె. బుసకొట్టులి వె దక్కె 

పొలుపు మిగుల నెంత బుజ్జిగింలీ( చాను ॥రమ॥ 
చిత్తములో. జిం నింజె నిగ్గుు మోమున బండె 

“యళ నొడ(బరచీ నెంచా(కా( చాను 

బత్తి కోరికల దొశ్తై పలుకులు మోవి బుక్తై 

కొత్తలుగా వలవెయన గురిసేనీ. చాను ॥ రమ ॥ 


శృంగార పంకీర్తనబ [10 


కన్నుల 'దేటలు వాం కా(గిట( దగవు దేర 
యెున్నేసి వేసాలు సేసీ నెంచా(కాం చాను 
అన్నిటా (శ్రీ, వేంక కేకు! డన్హే తానె నన్నునేలె 
మన్ననల నన్ను నెంత మరగించీ( చాను ॥రమ॥ 20% 


(శ్రీరాగం 


నీవెజ(గని తగవు నేమెరి.గేమా 

ఇ్‌వనమెై యిట్టులె తే క5(ళతాళము వుట్టదా ॥ పల్లవి ॥ 
(పియముతో వలపించి పెడవాడ వేయనేల 

దయతోడ మన్నించ( దగు గాక 

నయమున( బొందు లేనినా[డోర్వవచ్చు. గాక 

శ్రియంచూపి పొని(గితే కేలి. గాక రేంగచా ॥నీవె ॥ 
బత్తితోడ( బిలిపించి పరాకులు చూపనేల 

చిత్తగించి యాదరించ (6 'జెల్టు6 గాక 

వొత్తి మాటలాడని నా( ఎకెనట్టాయ గాక 

పొత్తుకు వచ్చి లో(గికే బూటకమై వుండచా ॥నీవె॥ 
చెలిమితో. గాంగిలించి సిగ్గులువడంగ "నేల 

వలసిన చనవియ్యవలె గాక 

యెొలమి (శ్రీ వేంక శ్వేక యిందా(కా గుట్టు గాక 

తలకొని కొసరితే తమకము నిండచదా ॥నీవ॥ 800 


501-వ జేకు భూపాళం 


వెన్నతో బెట్టిరి నీకు వేసా లెల్లాను 

పిన్ననాండే గొల్లెతలు పెక్కుచందములను ॥ పల్లవి ॥ 
వన్నెగా సతులనెల్ల వలపించ 'నేరుతువు 

విన్నపములు చేసితే విన నేర్తువు 

సన్నల మోవితేనెలు చవిచూప 'నేరుతువు 

'మిన్నక మమ్మెల్లను నమ్మించ "నేరవా ॥ వెన్న ॥ 


180 థ్రీ రాళ్ల పాఠ అన్నమాచార్యుల 


చుట్టరికములు చేసి చొక్కించ నోపుదువు 
గట్టిగా రతులం బెనంగ నోపుదువు 
జట్టిగొని నవ్వు నవ్వి చనవియ్య నోపుదువు 
మట్టుమీరి మమ్ము నిన్ను మరిగించ నోపవా ॥ వెన్న 
యో 


'ప్రయముతోడుతను కా(పిరము సేయ(గలవు 
భయ మెల్లం దీరిచి చేపట్ట గలవు 
నియతి (శ్రీ) వేంక కేక నీవు మమ్ము 'నేలితివి 
జయమాయ మాపట్టుకు జవదా(టంగలవా । వెన్న ॥ వం 


ధన్నా 


ఈరీతి దయవుశ్రైనా ఇన్నియు( జూచి 
కూరిమి నింజెనా మేలుగురుతులు చూచి ॥ వల్లవి ॥ 


చెప్పిన నామాటలు చెవి. బశ్టైనా నీకు 
ఇప్పుడైనా విరపహాపుటింతి. జూచి 
తప్పులేని నీబాసలు తలంచుకొంటివా నేండు 
అప్పటి పానుపుమీ(ది యలపుులు చూచి ॥ ఈరీ ॥ 


అందిచ్చిన కానుకలన్ని యు గనుపష్టైనా 
పొందులకు నే(కారేటి పొలంతి. జూచి 
నందడించే వలపులు సరి వచ్చెనా నీకు 
డిందువడని యాసల దిష్టములు చూచి “ 1ఈరీ 1- 


మచ్చిక నా మొక్కులెల్ల మతికెక్కెనా నీకు 
౧౧ 
పచ్చిగా నిన్ను( గూడిన పడ(8 జూచి 
తచ్చి (శ్రీ వేంక శ్చేభుండ. తారుకాణాయనా నీకు 
విచ్చనవిడి రతుల వేడుకలు చూచి ॥ ఈరీ ॥ 800 


శృంగార నంకీ ర్తనలు 
ఆపారి 


ఇస్లే కరుణించవయ్యా యింతిని: జూచి 
దట్టమాయ వలపులు తమకమువల్ల ను 

నొనలి కన్తూరిబొట్టు నునుంజెమట! దడిసి 
యసలాయ నిన్ను( బాసినందువల్ల ను 
వునురు నూరుపులచే నూగంజొళ్చె బయ్యద 
"వెన నలయించినట్టి విరవామువల్లను 

పూసిన గందపుంబూ(త పులకలచే. జిటిలి 
రాసివడె. బాసిన రారా(పువల్ల ను 
వేసటతో.( బొరలంగా వీడి వున్నది తురుము 
పోసరించినట్టి తలపో(తలవల్ల ను 

తట్టుపునుంగు చెక్కుల( దతి కాంకల( గర6గి 
వుట్టిపడీ నిన్ను6 ఖాసి వున్నవల్లిను 
గట్టిగా (శ్రీ) వేంక శేళ కలసీతి వింతలోనే 
వెట్టదీరిన రతుల వేడుకలవల్లను 


శంకరాభరణం 


కప్పురమందుకొంటి. గడపరాయ నీకు. 
గప్పము మాజవ్వనము క డపరాయ 
కన్నుల మొక్కేనోయి కడపరాయ నా 
కన్నె చన్ను లేలంకేవు కడపరాయ 
కన్న వారెల్లా నవ్వేరు కడపరాయ నాతో 
నన్న లేల సేసేవు సా౭ం గడపరాయ 
కల(గంటి. గదవోయి కడవరాయ యి€క6 
గలఃచకు మాసిగ్గు కడపరాయ 
కలువల వేసేవేల కడపరాయ నీకు 
'మొలకనవ్వులతోడ 'మొక్కే( గడపరాయ 


[181 


॥ పలవి ॥ 
౦ 


॥ ఇళ్ళే ॥ 


॥ ఇస్స్రే ॥ 


॥ ఇస్తే ॥ తి01 


॥ వలవి ॥ 
ఉరి 


॥ కప్పు ॥ 


॥ కప్ప ॥ 


[182 థ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 


కరుణించి నన్నేలితి కడపరాయ నీ 
గరిమ లెల్లా. గంటి కడపరాయ 
గరిడిసామురతుల( గడపరాయ నీకు 
యిరవు (శ్రీ వేంకటాది యిళ్సే. కడపరాయ _ ॥ కప్పుః 802 


శ్రీరాగం 


పమని యానతిచ్చెనే యెదురుమా(ట 

"వేమారు! దనివి దీర వినుపించ వే ॥ పల్లవి ॥ 
కన్నుల మొక్కితి నని కానుకలంపితి నని 

విన్నవించితివట వే విభునితోను 

తన్నునే పాడినది తమకముతో నున్నది 

తిన్ననై తన మనసు తెలినెనశే ॥ ఏమ ॥ 
కడు వలచితినని కాచుకవుందాన నని 

తడవితివటవే యాతనితోను 

జడిగొన( గోరినది జాగరము సేసినది 

అడరి తనకే సెలవాయనటవే ॥ఏపమ॥ 
మొదురు చూచితినని యే(కట నుంచాన నని 

ముదులకించితివ"కు ముందె తనతో 

యిదే (శ్రీ వేంక శుళుండు యింతలో( దా నన్ను(గూడె 

అదన నీవొడంబాటు లాయనటవే ॥ ఏమ ॥ 808 


సింభురామ[క్రియ 


పకతానకు రారాచా యీడనేల కెరలేవు 

చేకొని వీజెమిచ్చిళే సేసలు వె నేవు ॥ పల్లవి ॥ 
నవ్వుళా నీవె నేను నంటున గోరు మోపితే 

రవ్వలు నేసేవితలో రమణు,డవు 

పువ్వున చేసినవేటు బుజము నా(శు నంటా 

చివ్వన నే6టికి వర్దిచెలితోం 'జెప్పేవు ॥ పక ॥ 


శృంగార నంకిర్తవలు 


చుట్టరికా నకు నీతో సొలసి వొడివట్టితే 
పట్టివెనంగుచు నన్ను బచ్చి నేసేవు 

తిట్టిన లిట్టులు నీవై తేెలువానె నంటా 
వొట్టులు వెట్టుచు నేల వొలలు వేసేవు 


కడు వేడుకతో నిన్ను. గాంగిలించుకెంకేను 
జడిగొని నా మోపీ చవి చూచేవు 
అడరి (శ్రీ వేంక శేళ అంతలో నన్నేలిలివి 
విడువక నన్ను నెంత వేండుకొనేవు 


582వ జేకు మలవారి 


ఇప్పుడు విచ్చేసితివి యింటిశాడకు 
కుప్పలుగా వలపులు కురిసితిమయ్యా 


నెలంతల నెదురంపి నీశెదురులు చూచి 
"వలుచన నిన్నునిశ్పే పీఠం బిలిచి 
పలు సగినాలు చూచి పలుకులాలకించి 


చెలశేంగి జాగళాలు 'సేసితిమయ్యా 


పాటలు నీవె. బాడి పక్కన నీవేళ గాచి 
కూటువ మనోరఖాలు గోరి కోరి 


॥ ఏక్‌ ॥ 


॥ ఎక్‌ | లి04 


॥ ఇప్పు ॥ 


గాటమున మొక్కుకొంటా శానిశె చేతం బూనుక 


నీటున నించాంళాను నిలుచుంటిమయ్యా 


నీరూపు దలపోసి నిద్దుర కలలు గని 
'నేరుపుతో నీవుఠా(గా నిన్ను జేరి 


[" ఇప్పు ॥ 


యీరీతి (శ్రీ వేంక శేళ యింతలో నిన్ను (గూడితి/(మి?) 


ర్‌ గ 
మేరతో నిళ్లు నిన్ను మచ్చితిమయ్యా 


౪0! 13-౯14 


॥ ఇప్పు ॥ పగిలి 


184 ఛ్రీశాశ్లపాఠ అన్నమాచార్యుల 
దేశాక్షి 


వింటివో వినవో శాని వేడుకతో నున్న దాన 

జంటయైై యుండ(గా నిన్ను జరయుచుంచాన ॥ పల్లివి ॥ 
మలని యెప్పుడు నీతో మాటలాడుదునో యని 

'మొలచినట్టి తమక్రమున నుంచాన 

'యెలమి నీ వూడి'గెములెన్న(డు సేతునో యని 

చెలనే(గి తపములు సేయుచుంచాన ॥ వింటి ॥ 
ననిచి యేవేళ నీతో నవ్వులు నవ్వేనో యని 

కొనసాగే కోరికలు కోరుచుంచాన 

చనవుతో నీరూపు 'యెచ్చటం జూతునో యని 

దినదినము యాసల దివురచుంచాన ॥ వింటి ॥ 
కందువ నెచ్చోట నిన్ను( గాంగిలింతునో యని 

విందుల వలపు విన్న వింపుచుందాన ॥ 

చెంది నన్ను 6 గూడితివి (శ్రీ వేంకకేశుండ 

యిందుశే నీవై జ్ప త్తి నిట్లుందాన ॥ వింటి ॥ 806 


వరాళి 


వేడుక మీవలపులు వెళ్లవిరాయ 

యీడు జోడైన పొందులు యిట్టుండవలదా ॥ పల్లవి ॥ 
నెలవుల నవ్వుతాను చిప్పిలి సిళ్గ్లలతోడ 

కలువపువ్వులా క శకానుకిచ్చెను 

కొలువులోపల నీవు(నీ?) కుందణపుటుంగరము 

తలకొని నీవువుచితముగా నిచ్చితివి ॥ వేడు ॥ 
కన్నులను మొక్కుతాను కడలేని యాసతోడ 

కన్నె సూడిదె వన్లై కెంకాయ నీకు 

సన్నల మేడలోనుండి చనవునం గంటసరి 

యొన్నికతోడ నీవు యీవిగా నిచ్చితివి ॥ వేడు ॥ 


శృంగార నంకీ ర్త్‌నలు 


సరనములాడుతాను చల్లని పానుపుమీ(ద 
గరిమె నద్దము చూపి కలసె నిన్ను 


యిర్శవై శ్రీ, వేంక శేళ యేలితివా కను నన్ను 


'యెరవుతో మోవిలంచ మిద్దరికిచ్చితివి 
సాళంగనాట 


నీవెజఅంగవా యిది నెఅజాణవు 
వోవరిలో మమ్మేల వొరసేవు నీవు 
ఆడుదానికి సిగ్గులే అందపు సీంగాఠాలు 
నీటుతోడ నుండేగుట్టు నిండుసొమ్ము 
కూటమిలో వొడికము గురియైన సంపద 
గాటమైన వినయము ఘనరాజ్యపదవి 
నేరుపుతో యడ(కువ నిచ్చకల్యాణము 
'మేరమీర నీగుణము మించై నమేలు 
గారవపుటిచ్చకము కందువ నిధానము 
వె రణతోడి నడక నతమైన లాభము 
కడ లేనియట్టి వాసి కమ్మిన తం'గేటిజున్ను 
గుడిగొన్న శీలము కొంగుపసిండి 
యెడయక (శ్రీ వేంక కేశ నన్ను నేలితివి 
కడ(కతో మెల6కువ కలిమిలో కలిమి 


చాయానాట 


సల రట్టు సేసితి వింతేసి నస్ను 
లోలోనే చెప్పేంగాని లోనికి రారాచా 
సారెకు నీవు నాతో జాణతనాలాడ౮గ * 
చేరి చేర నవ్వేరు చెలియలెల్లా 


గారవాన నాసరున( గమ్మటిం గూచుండ(గాను 


తారుకాణలివి యని తమలో నెంచేరు 


॥ వేడు ॥ 807 


॥ పలవి ॥ 
ఛ్‌ 


1నీవె॥ 


॥నీవ॥ 


నీవ ॥ 808 


॥। వలవి ॥ 
గం 


ఎల! 


180 థీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చన్ను లమీ.ది పయ్యద జార నీవు దియ్య(గాను 
సన్నలు సేసుకొనేరు సభలో నెల్లా 
వన్ని నాచేతికి సూవుబంతి యిక్షై యొసగగూా 
యిన్నిటా. బొందుకు గురుతిది యేరు 


కప్పురపు వీజెమిచ్చి కాంగిలించుకొనగగాను 
చొప్పులెత్తి మొగములు చూచుకొనేరు 
యిప్పుడే (శ్ర) వేంకశేళ యేలితివి నన్నునిశ్తే 
చిప్పిల గళలు రేగి సిగ్గులువజేరు 


దేసాళం 


వమి సేసితివో కాని యింతికి నీవు 
గామిడినే/తల నీపె గాత సేసీనోయీ 


పలచగా నవ్వి నీతో పంతములాడుకొంటాను 

చెలి యున్న భావము చూచితివా వోయి 
తలకొన్న చెలులను తగవులు చెప్పుమని 

- సొలసీని పలుమారు చూచితివా వోయీ 


వోరచూపులు చూచి వొట్టువెట్టకొంటాను 
జీరలు దీనీినది చూచితివా వోయి 
శీరడపు 'సేంతలను శేకరించి ననుపులు 
జోరున జెమట గారీ. జూచితివా వోయి 


చిక్కని చన్నులనొ త్తి చేరి కాంగిలించుకొంటా 
చెక్కునొక్కీ నిన్ని శ్చే చూచితివా వోయి 
యిక్కువతో (శ్రీ) వేంకశేళ నన్ను( గూడితివి 


॥ ఏల ॥ 


॥ఏల॥ 8009 


గ పలవి ॥ 
గా 


॥ ఏమి ॥ 


॥ ఏమి ॥ 


చొక్కించి నిన్నా ౩ మెచ్చీ. జూచితివా వోయీ ॥ ఏమి ॥ 810 


శృంగార సంకీర్తనలు. 187 


6608వ జేకు మధ్యమావతి 


కంటిమయ్య యీ భాగ్యము కతలుగ నిష్ట నేండు 


జంటలాయ వేడుకలు నరికి ేసికిని ॥ వలవి ॥ 
చెలువు(డ నీవిశ్టే చేతికి లోనై యుండ(గ 

వలపులు చవులాయ వాడలో నెల్లా 

'యెలమి నీవు కన్నులయెదుటనే వుండగాను 

తలపో(తలీడే5( చారుకాణలుగను ॥ కంటి ॥ 
అమర గా(పురము నీవ*్టు మాతో. జేయ!(గాను 

తమకమగ్గవాయ చెంతల నెల్గాను 

మమళారమున నీవే మాటలప్పే యాడ(గాను 

(వమదపుటాన 'పాచ్చె భావించిన స్టైల్లాను ॥ కంటి ॥ 
గలతిగూడి నీవు నన్ను( గాంగిలించుకొన(గాను 

రతులెంతే వెలవెళ్టై రాతిెల్లాను 

యితవై (శ్రీ) వేంకశేళ యేలితివి నన్నునిశే 

నతమాయ/( బులకలు చల్లు వెదలుగను  ॥|కంటి॥ 8011 


కాంటోది 


ఈడకు( విలువవయ్యా యిన్నియు నడుగుదము 

జోడుగూడినటి తనసుదులెలా( గంటిమి ॥ పవలవి ॥ 

ట్‌ 65 గా 

"నెలవుల నవ్వీ నాపె సిగ్గులువడీ నాపి 

పొల€తికి నీకు. దొ ల్లి పొందుగలదో 

తలపించీ మాటలు తప్పక నీ మోము చూళీ 

'యెలమి గలికితనా అంత నేరిచినది ॥ ఈడ ॥ 
కనునన్న 'నేసీ నావె కానుకఠిచ్చీ నాన 

చనవిచ్చితివో యింత సతికి నీవు 

వొనరించీ( (బియములు వూడిగేలు సేయవళ్చీ 

తనలోనె యొంతేసి కతల( గజిచినది ॥ ఈడ ॥ 


188 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


చేశులు చాలీ నాపె చేరి కాంగిలించీ నాపె 
యీతరుణి నిల్లాలింగా 'నేలుకొంటివో 
'యేతుల ,శ్రీ, వేంకశేళ యెనసితివిటు నన్ను 
గాతల చానెంత నీతో. గడు జాళైనది 


సౌరాష్ట్రం 
విన్నవించ నేమిటికి వేగినంతాను 
నిన్న నే(టి సే(తలెల్లా నీకే నెలవు 
సిగ్గువడ్డచానం గాన చెక్కున6 'తెయి వెట్టితే 
యెగ్గువట్ట 'నేమిటికి నింతలో నే 
అగ్గమైన విరహాన నలసి వుండినచాన 
నిగ్గున నేనెట్టుండినా నీకే నెలవు 
పాయపుచాన( గనక పానుపువై నేనుండితే 
ఆయాలంటి నవ్వ నేల అందుకు(గాను 
'వేయిటికి నేను నీవేళ గాచుకున్న దాన 
నీ యిచ్చళొల(ది యిణ నీకే సెలవు 
సీ మేలుచానం గాన నే నిన్ను( గాంగిలించితే 
చేముట్టి ఇెన(గనేల చిమ్మి రేంగుచు 
అముక (శ్రీ వేంకశేళ అన్నిటా నన్నేలితివి 
'నేమెంత గొనరినాను నీకే నెలవు 
ఆహిరి 
ఎప్పుడయ్యా నీకరుణ యింతిమీ(దను 
చిప్పిలు చిక్కులునిండా. 'జమటలు నించెను 
'వెక్కుసపు వలపులు విన్నవించరాక చెలి 
లెక్కించి తమ్మి శేకుల లేకలం'ెను 
జక్కవ చన్నులనొత్త సారె సారె సిగ్గువడి 
ముకూరగదల ముసిమునినవ్వు నవ్వెను 


॥ ఈడ ॥ 812 


॥వలివి ॥ 
న. 


॥ విన్న ॥ 


॥ విన్న ॥ 


॥ విన్న ॥ 8189 


॥ పలవి॥ 
గు 


॥॥ ఎప్పు || 


. శృంగార సంకీర్తనలు 180 


అంతరంగములో యాస లడ్డ పెట్టరాక సతి 
శకాంళాళమున చెలిక ల్తె నంపెను 


వంతపుమాటల మోవి! బల్జుమోప సిగ్గువడి 
చెంతల. గొప్పు వీడగ సేస నీపె( చెకైను ॥ ఎప్పు ॥| 
రా టి ఆ 


వేడుక కాంగిటిరతి వెల వెట్ట లేక యింగి 
నీడచూచే యద్దము కానికె యం పెను 
యీడుగా (శ్రీవేంక శేళ యీశ నిశ్హు కూడినిని 
జాడతో( బియ్యద జార సన్న నీకుంజేనెను ॥ ఎప్పు! 814 


కురంబి 


చేశాచుక రావయ్య చెలిని నీవు 
చాకొని గోర. జిమ్మకు తమ్మిపువ్వువంటిది | పల్లవి || 


చెక్కులవెంట వడిసీ సింగారరనములు 
చుక్కలు గాసీ మోవివై సుదతికిని 
చిక్కించుక పానుపువై సేంతలేమి సేసితివో 
మిక్కిలి యలసె నీకె మించు.దీ గెవంటిది ॥ చేశా! 


పొదిగొనీ 'మేననెల్లా పులకల జొంపములు 
కదిమీ( గన్నుల చెంగావి తేటలు 
యిదివో సరసముల నెంత 'పెన(గితివో 
సదమదమాయ నీశె జాజి మొగ్గవంటిది 1 చేశా 


చెలరేంగీ నుదుటిపై చికురపు దుమ్మిదలు 
“ళలు మోమున నై కారుకమ్మీని 
'యెలమి శ్రీ) వేంక శేళ యీశె నెంత గూడితివో 
నిలువున జడిసీ వెన్నె లబొమ్మవంటిది | చేశా ॥ 315 


100 థ్రీ తాళ్ల పాక అన్నమాచార్యుల 
శుద్ద దేశ 
థి 


ఇంతుల మంచిగుణాలు యొజ(గవింతే కాక 
_ * కాంతు(డవాకెమనను గనుకొనరా దా ॥ పల్లవి ॥ 
పిమ్మట దొరై న(్రచెలి (ప్రియములు చెప్పుం/గాక 

యెమ్మెలాడుకొనునా 'యేడనై నాను 

కమ్మి వలపు గలితే శానుకలంపు(గాక 

దొమ్మిమాట లాడియాడీ దూరవచ్చునా ॥ ఇ౦తు || 
పాయ లేనిసతి యిశ్లే బా(తిపడి నవ్వు(గాక 

చాయల సన్నలశ్టే సాదించునా 

చేయి నమ్మితే నిమ్హే సేవలు సేసు/గాక 

శాయకపు సుద్దులకు కా(ళాళించ(6 జూచునా 1 ఇ0తు | 
రతికి లోనె నయాశె రమ్మని పిలుచు(గాక 

తతిగొని "పెనంగునా తన్నుందానే 

యితవై (శ్రీ) వేంకశేళ యేలితివి నన్నునిశ్చే 

సతమన పనులకు జాడలు వేరౌనా ॥ ఇంతు ॥ 816 


$604_వ జేకు రామక్రియ 


ఊడిగపువారినేల వొంటి నానలు ే(చేవు 

తాడుపడి లోలోనే తమకించి రతికి ॥ పల్లవి ॥ 
పట్టిన కాళా(జియా పెవై6 'జేయి వేసుకొని 

వొట్టుచు( దమ్ములమ శే వుమి సేవు 

గుట్టున నందుకు నింతి గుబగుబ 'జెమరించి 

నెట్టుకొని మోహించి నివ్వారంగు నొందెను 1 ఊడి ॥ 
అడపము చెలిమీందన్టై పాదాలు చాంచుక 

అడరుచు నిక్కి యాకులందుకొ నేవు 

తడ(బడి యాచఛెలి తను వెల్లాం బులకించి 

నిడువాలు(గన్ను లను నీమోముచూభఛెను ॥ ఊడి ॥ 


శృంగార సంకీర్తనలు 


గిండివ స్తే యాె కుచగిరులవై నొరుగుక 
అండనే చల్లని పన్నీ రారగించేవు 


దండిగా (శ్రీ వేంక కేళ తగ నన్ను( గూడితివి 


[101 


'మిండుగా తానూ. గూడి 'మెచ్చులెల్టా మెచ్చెను ॥ ఊడి ॥ 917 


సామ6ంతం 


పల చా(చుకొ నేవు నీవరిగినచానవు 
వేళ గాచుకొని వెల్లవిరి "నీయరాచా 


'నెలంత నీమోముతేట నిండుమోవి తేనెలూట 
పొలసి నీరమణు(డు పొగడీనదే 
చిలికి నీవేల యి(క సిగ్గులు వజేవింత 
పలుమారు నీంకా. గొంత వచారించరాడా 

"నెజుల నీపెను(గొప్పు నిచ్చజవ్వనపు. జొప్పు 
తలి నీవిభుండు (వాసీ తమితోనదే 
మజంగేల సేసేవు మర్మములుగా నింత 
గుటిగా నింకా నీవే కుపష్పళించరాడా 

ఛావపు నీలోకర(గు వయ్యద జారుంజెరంగు 
(శ్రీ) వేంక కేకుండు "వెల సేసీనదే 
మోవనాడి మాటలేల మూటలు గ క్రువింత 
యీవిధాన(. గూడితివి 'యేర్పరచరాచా 


హిందోళం 


ఎజిగని యా(టచాని నెంత సేసేవు 
వెజగయ్యూూ మాకు నీవిధములు చూచి 

మట్టుమీఅ నవ్వునవ్వి మానమ్నువై( 'జేయి వేసి 
అట్టులు "సేసేవుగా మెజయ నింతిని 
దిట్టమాూటలాడి మోవితేసెల చవులు చూపి 
'యొటు | బమయించేవు యింతలో నీవు 


॥ పలవి ॥ 
ఖా 


॥ ఏల ॥ 


॥ ఏల ॥ 


॥దల॥ 810 


॥ ఎజి ॥ 


182 (ఫ్రీ తాళ్లపాక అన్నమావార్యుల 


సాళిసాఠె గోరనూ.ది జవ్వనము వెడశే(చి 
ఆరితేరి నవ్వేవుగా అంగనను - 
నేరుపులు వచరించి నెట్టుకొని కొంగువట్టి 
యిీరిత్తినేల పటచే విదీివో నీవు ॥ ఎజి 


చన్ను లంట. గా(గిలించి సరసములాడి యాడి 
యెన్నిరతుల. గూడేవు యీకన్నె నీవు 
నన్ను (శ్రీ వేంక కుండ నమ్మించి 'యేఠితివి 
మన్నించి యెంత మెచ్చేవు మమ్మునిశ్పే నీవు ॥ ఎజి! 819 


బభ్రెరవి 


పరీతి వేడుకొనేవే యిటు నీవు 
నీరలికి. గాచుకొని నిలుచున్న వాడు ॥ పల్లవి ॥ 


చేయివట్టుకొని నీచెక్కునొక్కే రమణుని 
ఆయములు సో(క వెంగేలాడిలివి 
చాయలు సన్నలు( జూపి సంగడినున్న యతని 
సోయగపుం గన్నులను(జూచి)సౌలసితివి ॥ పరీతి ॥ 


తమ్ముల మిడుచు నీదప్పి దేరిచే విభుని 
బొమ్మల జంకించి సొలపుల( దిట్టితి 
సొమ్ములు నింపుచు నిన్ను! జొక్కించే యాతని 
దొమ్మితో. బాదము దొక్కి తొడవై నెక్కిలివి _ | ఎరీతిః 


చెనకి కాంగిట(గూడి (శ్రీ నేంక శేళ్వరుని 
ననుపున నలయించి నవ్వితివి 
మనసు మర్మమెరి(గి మన్నించే యీతని 
తనివార మోవియిచ్వి దక్శ_(గొంటివి ॥ ఏరీతి ॥ 820 


శృంగార సంకీర్తనలు 10 
సాళంగం 


మొక్కితి ననవే తన మొక్కలపు చేతలకు 

దిక్కుల నెంతేసి తరితీపులం బెట్టీని ॥ పల్లవి ॥ 
శగవులన్ని యును. దనచేతనే వింటి 

యెగసక్కే-లెల్లా నిం నేలాడీనే 

నగిన తన నవ్వులు నాంశు నా మనసులోన 

పగటున దనచేత పంతము గొనేనా ॥ మొక్కితి ॥ 
అందికలు. బొందికలు నప్పుడే నేం గనుంగొంటి 

యిందులో తనవె నింద లేల మోపీనే 

అందపు. దన సరసా లలవాళశే నాకు దొల్సి 

మందెమేలమున నింక మంకులు చూవేనా ॥ మొక్కితి ॥ 
ననుపులు మన్ననలు నాకు నేంజే తానొసం 

'యెనలేక వలచితి నేల దూరశేనే 

న్స్‌ (శ్రీ వేంక శ్పేశు(డు కాంగిలించి ననుం గూడె 

పనివడి యింక 'వేశే పట్టి "పెనంగేనా ॥ మొక్కితి ॥ 82! 


ముఖారి 


ఎరవుల చానివలె నేమి మమ్ము నడి'గేవు 

సరనమాడి విభుని చనవు చెకోరాచా ॥ పల్లవి ॥ 
అంకెల నాతనిమీంద నప్పుడు నీవు చల్లిన 

జంశిన చూపులే కావా చవి సేసెను 

పొంకమె మారుకు మారు పూచి కుమ్మరించినట్టి 

వంకలమాటలే కావా వలపు వుట్టించెను ॥ ఎరవు ॥ 
'వెలలేక పతితోను వేడుకలు వుట్టించిన 

"సెలవినవ్వులే కావా చిమ్మి "రేంచెను 

చలపట్టి 'యుండొరుల సరికి బేసికి. జేసే 

"పెలుచు నన్న లే కావా ప్రయాలు వుట్టించెను ॥ ఎరవు ॥ 

13 


104 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


శ్రీ వేంక కేశ్వరుని సిగ్గుదేర గూడినట్టి 
నీ వాండి చన్ను లే కావా నెరవేర్చెము 
శావుకొని లోలోని తమకములొనరించే 
భావపు రతులే కావా పంతములందించెను . ॥ ఎరవు ॥ 822 


585-వ టేకు ఆమరసింధు 


ఏమి చూచే వింతిదిక్కు యెంచా(కాను 

సాములనే చెనకుచు చనవియ్యరాచా ॥ పల్లవి ॥ 
కొప్పు నీవు ముట్టికేనే కుప్పవడీ వెంట్రుకలు 

చిప్పిల నంతలో. జెలి సిగ్గువడెను 

వొప్పుగ జవ్వాది చేత నొక్కింత చమరుకొని 

న ప్పి నీవైనా కీలుగంటు వేయగాచా ॥ ఏమీ ॥ 
పొలసి పయ్యెదంటితే పోంకముడి జాంను 

వెలయ నంతలో నింతి వెరగందెను 

బలిమి( బన్నీటను పదనుగా! జిలికించి 

చెలరే(గి యిప్పుడే కుచ్చెల వోయరాచా ॥ ఏమి ॥ 
కడ౦(గి కా(గిలించితే గందపు( 'బేంట్లు రాలెను 

నడుమ నందుకు! గాంత నవ్వు నవ్వెను 

అడరి (శ్రీ వేంక శ్చేశ అంగపు.జమట నింళి 

తడిపి కమ్మటి వసంతము చల్లరాచా 1వమీ ॥ 829 


నారాయణీ 


చిత్మగించి వినవయ్య చెలిక త్సియను నేను 

పొత్తుల మీఇద్దరికి: బొరుగు మానెలవు ॥ పల్లవి ॥ 
వింత లేక మాయింటికి వేగమే వీచ్చేయవయ్య 

శాంత నీ కెదురువచ్చి కాచుకున్నది 

మంతనాన వేడుకతో మన్నింతువు రావయ్య 

పంతాన( బానుపుమీ(ద( బవ్వళించి పున్నది 1చిత్తః 


శృంగార సంకీర్తనలు 

ఇరవై మావాకిటికి నిశ్చే చనుదేవయ్య 

తరుణి తొంగిచూపులం దతిగొన్నది 
నరసములాడుటకు చయ్యన నరుదేవయ్య 
తరమిడి నుద్యోగము దలపోయుచున్నది 


నొద్దిక మాలోగిటికి నొనగూడ శావయ్య 
సుద్దులాలకించి ఇంతి చొక్కుచున్నది 
గదరి (శ్రీ) వేంక శేళ శాంగిటం గూడితివి శే 
ది లు 
ముద్దుల మాటల నీకు మొక్కుచున్నది 
ది 


లలిత 


ఇరవాయ వలపులు యిద్దరికీ నీడనే 
నరవితో నేలితివి చనవిమ్మీ యిపుడు 


వొడి వట్టుకొంటి వాకె వోపనంటా( బెన౦గీిని 
వొడ(బరచేవు చన్ను లొరసుకొంటా 


బడలి వున్నది యా (బమల6 'బెట్టక యి(5 


తొడ వై నిడుకో రాదా తొడి(బడును 


చేయి వట్టుకొంటి వాపె చేరి యానలు వెట్టీని 
నాయము వెళ్తువు మోవి నవ్వుకొంటాను 


॥చిత్త ॥ 


॥ చిత్త ॥ లివి 


॥ పలవి ॥ 
గొ 


॥ ఇర ॥ 


యీయకొని వున్న దా౩ యేంపవుల బెట్టక యింక 


పోయగాదా తలయణాలు పొద్దులు గడపక 


కొవ్చు వట్టుకొంట వాక గుచ్చి కా(గిలించుకొనీ 


చొప్పులంటించేవు రతిం జొక్కించుకొంటా 


ఇప్పుడే (శ్రీ, వేంక కేశ 'యెలముంచకి(క నాశె 


దప్పి దేరిచితి వాకెదండ నుండరా దా 


11 ఇర 1 


॥ ఇ5 ॥ 825 


100 శ్రీతాళ్లపాక అన్నమాచార్యుల 
ముఖారి 


వల చొడ(బరచేవే యిప్పుడు నన్ను 
"మేఠిమి పతి వచ్చితే మెజయించే వలపు 
చనవు గలవేళను సరసములాడవచ్చు 
ననుచని వేళను నవ్వులేడ'నే 
మనసులేకములై తే మర్మములు సమకూడు 
"పెనలేటి వేళను బరయునా పొందులు 
మొక్కేటి వేళను ముందుముందే దయగల్లు 
తక్కించే వేళను తనివేడదే 
వొక్కమైన వేళను వొడ(బడు మాటలు 
కక్కసించే వేళను కతలు చౌలౌనా 
కూడిన యూవేళను గురుతు లెల్టా నిండు 
మేడెపు రతివేళను మేరగలచా 
యీడనే (శ్రీ వేంక కేకు! డింతలోనే నన్ను నేలె 
'వేడుకయిన వేళను వేనటలు వుట్టునా 


నాదరామక్రియ 


ఏడ నేరుచుకొంటివి యిటువంటి కొ త్తు 
వేడుకలి వెల్లా నీకు వెల్దావిరులాయనా 

నమ్మతించ( జెప్పి నాచంటివై గోరుదీసేవు 
వుమ్మడి నేమి సేసినా నొద్దంటినా 
యెన్మైల నెవ్వతై నాను యిటువలెనే నీకు 
చిమ్ముచు! "జేసే సేంతలు ఛెప్పిచెప్పి చేసునా 

గడ్డమువట్టి 'వేండుక గంటి సేసేవు మోవి 
వొడ్డి వూరే నీేయంగా నొద్దంటినా 
వొడ్డారాన నెవ్వతై నా నొద్దనుండి నీ కిట్ల 
జిద్దు దేర ననుపులు చెప్పిచెపి చేసునా 


॥ ఏల ॥ 


॥ ఏల ॥ లిల్లి6 


॥ పలవి ॥ 
౮ 


॥ పడ్‌ ॥ 


శృంగార నంకీర్తనలు ' 107 


'యెలమి (శ్రీ) వేంక కేశ యెవ్వతై నా నీకిట్ల 
చెలశే(గిన వెండిండు చెప్పిచెప్పి చేసునా 
౧౮౧౫ క్‌ 
కలసి కశా(గిట( గూడి కంకణము గశ్టేవు 
వొలసి ముందే క ట్టంగా నొద్దంటినా 1పడ ॥ 8ల” 


హిందోళవసంతం 

నీకేల కొంకను నిన్ను నాజేవా రెవ్వరు 

చాకొని వొరసితేనే తల వంచేవు ॥ పల్లవి ॥ 
కొనచూపులను నీకు గొచ్చి కొచ్చి మొక్క(గాను 

వనితతో నింత యేల వంతులాజేవు 

ననుపున నెలవుల నవ్వు నీతో నవ్వ(గాను 

వొనరి యంతేసి యాల వొడ్డుకొనేవు ॥ నీశేల॥ 
"సెలవుల నవ్వీ నవ్వి చిత్తము గర6గించ(గా 

చెలియకు నింతేశాల సిగ్గు "కేంచేవు 

'మొలకచన్నుల నొత్తి ముద్దు నీకు. జూప(గాను 

తలపోసి నీ వేలింత తడ(బజేవు ॥ నీశేల ॥ 
కప్పురము మోవి నిచ్చి కా(గిలించుకొన(గాను 

వుష్పతిల్లి యేటి, కనురుసుర నేవు 

ంఎప్పడే (శ్రీ వేంకశేళ యిద్దరును( గూడితిరి 

చొప్పులెతి యింక నేల సోద్య మనేవు ॥ నీశేల 1. 828 


588_వ తేగు దేవగాంధారి 


భావ మెటి(గిన నల్ల (బల్లీ చెన్ను (డా 

నావద్లనే వుండుమీ నల్ల(బల్లి చెన్ను(డా ॥ పల వి॥ 

౧0 య గ 

'వేసరక నీవు నాతో వేమారు( "జేసినట్టి 

బాసలు నమ్మితి నల (బలి చెన్ను(డా 

శ్‌ ళా 
వాసికి వన్నెకు నీకు వలచి చొక్కితి నేను 
నా నూటికే మన్నించు నల్ల (బల్లి చెన్ను(డా ॥ ఛావ ॥ 
యం గన 


108 ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


[కియ గూడ నేను నీ కేలువట్టి పెండ్రాడితి 
బయలీ(దించకు నల్ల (బల్లి చెన్ను(డా 
చి భరి 
చ్రియములు "రెట్టింప( 'బన(గితీ నిందాణా 
నయములు చూపుమీ నల్ల(బల్లి చెన్ను (2 ॥ భావ ॥ 


'యొన తి విటు నన్ను నియ్యకోలు 'నీసుకొని 
పుుపడె రతి నల్ల బల్లి చెన్ను(డా 
౧ ౧ 
ఘన శ్రీ వేంకటాాది.పై కందువ నేలుకొంటివి 
నను నిందరిలోపల నల్ల బల్లి చెన్ను(డా ॥ భావ॥ 829 
తమ 


దేశాక్షీ 


నీ నేరమెంచుకోక నెలంతను దూళేవు 
మేను మేను! బనంగిళే మించు గోరంటించదా  ॥ వల్లవి 1 


సిగ్గువడ్డ చెలిమీ(ద 'జేయి నీవు వేసితేను 
దిగన లేచి గొప్పతిట్టు దిట్టదా 
గి ళు రలు 
వ్‌గ్గి ముసు(గు వెట్టుక వుండ(గా వీడెమిచ్చితే 
బగ్గన( 'జేతిపూవుబంతి. గొని వేయచా | నీనేర || 


తలవంచుకొన్నయా వె. దడవి కొంగు వట్ట తే 
చలముతో( గొనరుచు జంకించదా 
వొలిసి కంబము వట్టుకున్నయా వె అెనకి తే 
బలిమి( జన్నుల నొత్తి పంతములు గొనదా ॥| నీనేర ॥ 


పాదాలొ కే యావెను వట్టి కా(గిలించుకొంశే 
కాదనక నీమోవి గంటి సేయదా 
యీధదెన (శ్రీ వేంక శేళ యిటు నన్ను నేలితివి 
పోదిసేసి అశు నిన్ను( బొగడంగ వలదా _ 1 నీనేర |; 880 


| శృంగార నంక్రీర్తవలు 
సామంతం 


చూడ నిన్నిటా జాణండు చొక్కనాథుండు 
వీడెమిచ్చె నొకు నిదె వెస జొక్కనాథుండు 
అనై నీతోమాటలాడి ఆ కతోడా మాటలాడీ( 
జుట్టమిందరికి. గదే చొక్కనాథుండు 
వట్టి నీకొంగప్పటిని పరాకులావెవె నించీ 
దిట్ట యిన్నిటాను( గదే చొక్కనాథుండు 
"సెలవుల నీతో నవ్వి సిగ్గున నాశెతో నవ్వీ 
సులభు(జే యిన్నిటాను చెక్కనాథుండు 
వలపు న్నీపె6 జల్సి వంతుళా వెకును. జల్మి 
అలరి సందడి బెండ్లాడీ. జొక్కనాథుండు 
తగ నిన్ను6 గూడి యాకె(. దమకించి కూజెను 
సుగుడ యిన్నిటా. గదే చొక్కనాథు(డు 
అగపడి (శ్రీ) వేంకట్యాద్రివై నన్ను నేలెను 


[100 


॥ పలవి | 
గ 


| చూడ 


| చూడ ॥ 


తగవరి దానే కదే తతి జొక్కనాథుండు | చూడ ॥ 881 


శ్రీరాగం 


వంటి చక్కదనము యేమి బాతి నేము 
వాటువ జవ్వనమున నడి(బడ్డ వారము 
పుక్కట చకోరముల. బోలేటి' మాకన్నులు 
జక్కూవ పిట్టలవంటి చన్నులు మాని 
పిక గటిల్లు చందమామబిల్మ వంటి మొగము 
ముక్కు నువ్వుంబువ్వు( భోలే మురిపెపువారము 
గుంపు దుమ్మిద 6 రక్కల కొలము మాకురులు 
సొంపు దొండవండువంటి చెక్కపుమోవి 
సంపద లేంత చిగురుజాతి మాపాదములు 
ఇంపుల( దీిగెలవంటి వివీవో మాచేతులు 


౪/0 13-౯15 


॥ పలవి ॥ 
ళా 


॥(టి॥ 


॥ ఏంటి ॥ 


200 థ్రీ తాళ్ల పాఠక అన్నమాచార్య్యల 


సరిలేని సింహూపు చందము మానడుము 
పరగ చ[కమువంటి బటువు మౌపిరు౪దు 
గరిమ (శ్రీ వేంకశే శ కలిసితి మమ్ము నిశ్త్తే 
పురిగొను బంగారుజ "మ్మవంటి 'మేను' 


లలిత 


అరయ [శావణ బహుళాష్ట్రమి ఉందోదయాన 
సిరులతోనుదయించె శ్రీక శన్లు' డిదివో 

వసు దేవునిపాలిటి వరతపోధనము 
'యెనగి దేవకీదేవి యెదవై సొమ్ము 
సుసరాన గొ ల్లైతల సొంపు మంగళస్నూతము 
శిసువై వుదయించె (శ్రీకృష్ణు! డిదివో 

నందగోపుండు గన్న నమ్మిన నిధానము 
పొందగు యళోదకు పూజదై వము. 
మందల యావులకును మంచి వపంజరము 


చెంది యుదయించినాండు (శ్రీకమ్లు! డిదివో 


"సీవ సేసే చాసుల చేతిలోని మాణికము 
(శ్రీ వేంకటాది నేచిన బ్రవ్మాము 
వోవరి నలమేల్మంగ నురమువె( బెట్టుకొని 
చేవదేర నుదయించె (శ్రీక ము! డిదివో 


శంక రాభరణం 


'నేట తెల్టమాయ తిల్లగోవిందుండా 
నీటు రాజనము నిండెను నీకు 

చేరి నిన్నాక౭ చేయి వట్టుకొ నె 
రుంఏపవువు సాం గొనంర నొకత 
'యేరీలిం దని"పే పిస్టరిని నీవు 
ఆరీతి వలపుఎబ్బిను మీకు 


॥ ఫంటి ॥ తిలిలి 


|] పల్లవి || 


1; అరయ ॥| 


॥ అరయ ॥ 


॥ అరయ ॥| 083 


శృంగార సంకీర్తనలు 


చిమ్ముచు నొకతె సిగ్గలువజెను 
బొమ్మల జంకించె. బోరచి నొకళ 
“యెమ్మైెలకిద్దరి నెట్టు లాలించేవు 
దొమ్ముల యాసలు దొరశి మీకు 


కందువ నొకతె కా(గిలించి కూణె 
చెంది వేరొక్కళె సేసవెట్టి కూడె 
యిందరు (శ్రీ) వేంకచేశ(య)ల మేల్మంగ 
పొందులన్నిటాను పొసంగె మీకు 


$07-వ జేకు ... నాగవరాళ 


మగవాని కింతయేల మరి కొంకను 
అగడు సేయకు మమ్ము నందరిలో ని(కను 


అంగనతో నీవేకత మాడేవేళ వచ్చితేను 
చెంగట నే(జెంతేసి సిగ్గువడేవు 
సంగతి నీవూడిగపు సతులలో దాన గానా 
'వెంగము సేసుక యెంత వేరుసేసేవు 


సరసిజా&ీతో నవ్వే సమయాన నే మొక్కితే 
శిరసు వంచుక యాల సిగ్గువడేవు 
అరిది నీరాణి వాసమైనట్టిదాన( గానా 
విరులమా(టున నేల వెరగువజేవు 


యీవేళ నింతి. గూడితి విస్టే నేను: గూడితేను 
(శ్రీ) వేంక కేకుండ యేల సిగ్గువడేవు 
గోవిందరాజ నిన్ను గొలిచినచానః గానా 
'వేవేలు రతుల నేల వింతలు సేసేవు 


201 


॥ తేట 1 


|; తేట | 84 


॥ మగ! 


॥ మగ ॥ 


॥మగ ॥ 885 


లల 


(భ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


సాొళంగనాట 


ఏమి జూజాలాజేవు యెక్కడ చూచేవు నీవు 
శామిని. జేకొనవయ్య కప్పురమీవయ్య 


“నీస కొప్పు వంచుకొని వెక్కునం 'జెయ్యిడుకొని 


అఆనపాటుంజూపు నీవై నను చల్లీని 
వాసులకు( బెన(ంగుచు వంతుకు. గాచుకున్నది 
యీనుద్దులు వీనవయ్య ఇంతి మన్నించవయ్యా 
అండని ప్లే నిలుచుండి ఆయముల మాటలాడి 
కొండలవంటి చన్నుల గుచ్చీ నిన్ను 
నిండుకొన నవ్వుచును నీకె లాచుకున్నది 
దండిగా( జూడవయ్య తరుణి. గావవయ్యా 
పానుప్పువై( గూచుండి పంతమున( గా(గిలించి 
వూనిన రతుల నిశ్టే పొదిగీ నిదే 
శేనగా( గూడీ నిదె (శ్ర, వేంకశేళ్వర 
నానాగత్తి 'నేలవయ్య నమ్మిక లీవయ్యా 


పొడీ 


ఆత(డు ఐ త్రిగలండు అన్నిటా నీవై నిదే 
నీతితోడ నుండవే నీకే మేలు 

వేసరుకొనకువే విభుండు చానే వళ్చీ 
ఆసపడి వుండ వే అన్నియు అెస్సయ్యోని 
వానీ. బంళాలాడకువే వలపులు చవులయ్యూ 
జానలు దలంచుకో వే పట్ట మే లేవు 

'యెగ్గులు వటకువే యీత,జే నిన్ను మన్నించీ 
నిగ్గులు వడకు'వే చింత దీరీని 
వెగ్గళపు జ౦కెలేలే వేడుక దానే పుట్టీ 
వ్‌గ్ణి కాచుకుండవే వురంుక్కేవు 


॥ పలవి $ 
ఉం 


॥ ఏమి ॥ 


॥ ఏమి ॥ 


॥పమి ॥ 896 


॥ పలివి ॥ 
౧) 


॥ ఆత(డు ॥ 


॥ అతడు! 


శృంగార నంక్రీ ర్తవలు ణః 


'సేవలింశా( 'జేయవే (శ్రీ వేంకళేకుండు గూడీ 
వాపులు చెప్పితి వానే వన్నేలుగాను 
భావములో గొంకకువే వచ్చిజేరీ, దమకము 
'దేవుల్నవ్నై మెరయవే దిష్టమయ్యి భోగిము ॥ ఆతండు ॥ 88" 


" ఆహిరి 


పమి నేతు నీచిత మెటువలె నుండునో 

అమాటకే లోకగితి నన్నాదరించవయ్యా ॥ పల్లవి ॥ 
చాలుకొని నీతోను సరసములాడ(గాను 

ఆలించీ మందెమేళ మనవుగచా 

నాలి "సేయకప్పటిని నవ్వు లెల్ల నవ్వ(గాను 

ఆలరి యా(టది యని ఆడికెలు సేతువో ॥ ఏమి ॥ 
వొడిగట్టుకొని నీకు వూడిగేలు సేయ/గాను 

అడరి యిచ్చకురాల ననవు గదా 

తడ(బడ వీజేలు దండనుండి ఇయ్యగాను 

కొడిమలు గట్టి కొంత కొసరుదువో ॥ ఏమి ॥ 
పొనుపుమీంద నుండి భావములు గర6చంగా 

అనుకొని గయ్యాళి ననవు గచా 

పూనుక శ్రీ, వేంకశేళ పొంచి నన్ను! గూడితివి 

యీ నెపాన నన్ను నిళై 'యేలుదువో ॥ సమి ॥ 886 


గౌళ 


ఎంతని పొగజేమే నీయిటువంటి సుద్దులు 

వంతులకు సవతులవంటిదానవా ॥ పలవి ॥ 
శేనెలువంటి మాటలు శేటలుగా విఖ. నికి 

శానికె వట్టితివౌనే కలికి 

'మోనముననుండి కొంత ముగుదతనాననే 

సోన గురియించిలివే జోరున వలపులు ॥ ఎంత ॥ 


ల( శ్రీతాళ్లపాక అన్నమాచార్యుల 


కప్పురమువంటి నవ్వు కందువగా నప్పటిని 
కప్పము లిచ్చితివౌనే కాంతునికి _ 
1 చప్పుడు సేయక కొంత సాదుందనాననే 
లప్పలు రాలించితివే లావుగా. (బియములు ॥ ఎంతి ॥ 


కుంకుమవంటి చూపు గురుతుగా నిప్పుడే 
వుంకువ లిచ్చితివే నీ వొయడ(డయః?)నికి 
అ౦కెల శ్రీవేంక శేకు డాత(డే నన్నిటు గూడె 
పొంకాన మెప్పించితివే భోగపు నీ మేకులు ॥ ఎంత ॥ 880 


భైరవి 


కందువ మాతోడిపొందు గలే నీకు 
విందు లెన్ని చోట్ల వెదశేవు నీవు (1 పల్లవి || 


వాసులకే పెన(గీని వంతులకే వచ్చీని 
ఆసలశే లాచీని అదివో యాపె 
"సేనలు వెట్టంగళా చా చెక్కులు నొక్క(గ౮ దా 
ట్‌ 
రాసికెక్క నెక్కడ పరాకు సేసేవు 1 కందువ | 


యెమ్మెలకే మలసీని యింపులకే సొలసీని 

సొమ్ములకే కొసరీని చొక్కుచు నాపె 

తమ్ముల మిడ(గరాదా దప్పులు 'దేర్చంగరాదా 

పుమ్మడి 'నెంచా౯కా నీవు వూరకుంజేవు .కందువ ॥! 
పంతానకే కూడీని బంతికే నోరూరీని 

యింతటా (శ్రీ వేంక శేళ యిప్పుడే యీశె 


మంతన మాడ(గరాచా మమ్ముని్హే 'యేలితివి 
వింతగా నేమిటికి ని వ్వెరంగందేవు 1 కందువ ! 840 


శృంగార సంకీర్తనలు 200 


568వ జేకు సావేరి 


వేవేలకు నీకు నీవే విచారించి మన్నించు 

భావించి యెన్నడును. బాయకుమీ నన్నును ॥ 
చిగురుమోవిమాటలు చిత్తానం బట్టీనా . 

నగు తా నాడినవల్లా నమ్మక య్యినా 

మొగి విచ్చని నాలోని మోవాము చూతువు గాని 

తగవుల( బెట్టకు మీ తరుణి నే నీకు ॥ వేవేల! 
మునుకొన్న వినయాలు ముచ్చటలు బెలిపీనా 

చనవరి వూడిగాలు చవి రేచీనా 

అనువైన నాతగులాయము లెంతువు గాని 

"పెనంగించుకొనకుమీ [పియురాల నేను ॥ వేవేల! 
జవ్వనపుమదములు సందిమాటలాడీనా 

కువ్వలై న గుణములు కొంగువట్టీనా 

యివ్వల (శ్రీ, వేంకకేళ ఇటు నన్ను( గూడితివి 

మవ్వమైన అలమేలుమంగ( జుమీ నేను ॥| వేవేల ॥ 0,1 


స్స్‌ 
౩ఏఆ 
రి 


లలిత 


ఏమి గావలెనో యీశె ఇంతేసి నిన్ను (జేసీని 

చేముట్టి అశ్చే యామేలు చేకొనవయ్యా ॥| పల్లవి ॥ 
మురిపెముతో నవ్వీని ముసిముసి నవ్వులు 

సొరిది తేటచూపుల( జూళఛీని 

వొరతనాల వలపు తొడి(బడ( జల్లీని 

విరుల గొని వేసీని వీ డెమిచ్చీని ॥ ఏమీ || 
మచ్చిక మర్మాలు సోంక మాటలు నిన్నాడీని 

పచ్చిమోవి చూపి నీతో. బంచమాడీని 

రచ్చలోన ముద్దుటుంగరము సకం బూరీని 

ముచ్చట సన్నలుసేసి మొక్కు మొక్కీని “మి ॥;। 


క. 


థ్రీ రౌళ్ల పాఠ అన్నమాదార్యుల 


కూరిమి గొనరుళాను కొంగువట్టి తీసీని 
ఆరీతి. గా(గిట(గూడి అలయించీని 
సారెకు (శీ, వేంకళుళ సమ్మటూరిలో నిన్ను( 
జేరుకొని పిలిచీని (పియమందీని ఏమి ॥ 942 


రామక్రియ 


తొలే అన్నిటా బుద్దిమంతు కాలవమ్మా 
గా వ్‌ 
చల(గా నితనీకి నొజలవ శివమ్మా 1 పలవి | 
ల. జ కహా ళం బె 
తొడమీద గూచుండి దోసిలించి తలంబాలు 
విడువక చళ్లేవమ్మాా 'వేమారు నీవు 
వడ.తి నీవిభుని కోపము మానుమని అవే 
జడియక పశు మం తాథతలాయనమ్మా ॥;తొలే। 
టి. టల 
ముసిముసి నవ్వులతో మొగము చూచి చూచి 
యెసగి అకుమడిచి యిచ్చేవమ్మా 
వెస నీమోవి తేనెల విందులారగించుటకు 
ఇసుమంత 'డేగపదనిచ్చినట్లమ్మా |; తొలే॥। 
గా ౧ 
ఆరయ ,) వేంకటా ది అహోబ లేశ్వరుని 
గూరిమితో( గాంగిలించి కూడితివమ్మా 
'నేరుపుతో నితని నీసొమ్ముగా: "జేసుకొని 
ధారుణి వలం బటి చాంచినట్లమ్మా తొలే॥ 48 
ఠి శ్ర ల. గా 


శంకరాభరణం 


బొదువయ్య జాణపు (ప్రహ్లాదవరద 
ఆదిగొని మొక్కీని (పమ్లోదవరచా ॥వలవి ॥ 
గా ళల 
'యెదురుంగొంద లెక్కిన యిందిర( బెండ్డాడితివి 
అది జాణతనము (పమ్లాదవరద 
వుదుట:( గోపముమాని నవ*రశే న్య నవ్వితి- 


న పంల. భలధట్‌ అచల న! 
సన నా అటా 'పలావవళదా మ! 


శృంగార వంకీర్తవలు £0? 


మొగముచూచి తేనే మోవామువై. బల్లి తివి 
అగడాయ' బనులు (ప్రవ్లోాదవరద 
తగిలి కొంగువట్టి తే తమకించేవింతలో 
అగవుదగవుల (వన్లోదవరడా 1 బలొదు॥ 


చేయి ఛాంచగా నాపవెను సిగ్గువీడ( గూడితివి 
ఆయ మెటు(గుదువు (వవ్లోదవరచా 
యీయెడ నహోబలాన నిస్తే (శ్రీ వేంకటాదదిని 
ఆయి తము సపెండి౦డు వన్లోదవరచా ॥ జొదు || 044 
అతి ఉంగా గా 


ముళకారి 


కోమలపుమేని సతి. గోరకు మంతేసి 
మోముచూచి కూరిమితో మొక్కీ నీకును ॥ పల్లవి ॥| 


వుప్పతిల్లి మాటలాడి వూరడించి జాసలిచ్చి 

అప్పుడు పెండ్లాడితి వందరిలోన 

కొప్పువట్టి తీసి యపే దొంగుచుటి పటుకొని 

. ట్‌ టి యట టబ 

పిపి సేసితివి యింత పిసుకకు మీపెను ॥ కోమ || 
ఆస లెల్లా బుట్టించి ఆయములు చేతనంటి 

"సేన వెటితి వప్పుడు చేచేశను 

చు 
గాసిగా. జన్నులు వట్టి కడు౯ఇమటలు ేంచి 
"వేసార( బెన(గితివి మోనపుచ్చకి(కను కోను ॥॥ 


వావు లెల్లా( ఇప్పి చెప్పి వాంటముగా( గా(టగిలించి 
చేవదీర( గూడితివి (శ్రీ వేంక మేళ 
వేవేలు మన్ననలిచ్చి వింత లెల్లా నేరిపి 
ళా 
క్రైవసమెతివి యిశ్హు కరుణించుమి(కను ॥కోమ॥ 815 


908 థ్రీకాళీ పాక అన్నమాచార్యుల 
భవుళ€ 


ఇందుకే యీపాటి ఆయ నెక్కుడై తే నింకనెంతో 

సందడి మేను సో(కిళే చనవెంత ఇత్తువో ॥ పల్లవి 1 
కలికి యీజవరాలు కన్నుల నీకు మొక్కితే 

"సెలవుల నవ్వితివి చెలరేంగి 

'బలిమిసేసీ నీపొచాలు వట్టుకొం'ేే 

ర్‌ లసి మెలసి యెంత కాంగిలింతువో ॥ ఇందు ॥ 
పలుకు(దేనెలు నీకు వెవె6 జవులు చూపితే 

కళలు మోమున నించి కర€గితివి 

వలయ మోవిరసాల విందులు నీకు( చెట్టితే 

పిలిచి యీ "వెకెంత [పియము చెప్పుదువో ॥ ఇందు ॥ 
తొక్కుక నీతొడమీ(దం దొయ్యలి గూచుండి లేను 

యిక్కువ (శ్రీ వేంక శేళ యొనసితివి 

మిక్కిలి నీవురమువై నేడగట్టింపించుకొనె 

అక్కరతో నిందుకెంత అలరుదువో ॥ ఇందు ॥ 846 


180వ టేకు నాగగాంధారి 


ఎజ(గవా నాచేత నింతేశాడించుకో నేల 

మథజచిన పనులకు మగిడి చూడనేలా ॥ వలవి ॥ 
వెకొని నాతో నీవు బాసలు నేయంగ నేల 

నీకు నిజమే కలితే నిష్టూర మేల 

యేక మెన పొందులకు యెడమాటలాడ నేల 

సాకిరిలేని పనికి సాదించ నేల ॥ ఎఆ(గ ॥ 
కొన్నది కోలై నందుకు కొలంది వెట్టంగనేల . 

చిన్ననాటి సుద్దులకు సిగ్గులేల 

అన్నిటా నేర్పరి వై తే నంతనీకు లో(గనేల 

నిన్నటి శీంకటికి నేండు దీవమేలా ॥ ఎఆ(గ | 


శృంగార సంకీర్తసలు 200 


"వేడుక ళా(డవు నీవు వెజపులు మరి యేల -. 
కూడితివి నన్ను ని;క( గొసర నేల 
పొడితో నడచే నీకు పంతములు మరి యాల 
వాడి (శ్రీ వేంకళేళ వంకలొ త్తనేలా 1ఎఆంగ 1 847 


పూర్వగాళ 

ఏమి సేయుమనేవయ్య యింక నన్నును 

చేముట్టి వీడమీవయ్య సిగ్గయ్యాని ॥ పల్లవి ॥ 
ఆతీల నాపె నీతో నే మాటలాడ(గా 

నాతో నీవు నవ్వ(గా నవ్యు వచ్చీని 

రాతిరి. బగలు నీవు రచ్చలలో నుండి వచ్చి 

చేత నా చెక్కు నొక్కంగ సిగ్గయ్యూని ॥ ఏమి ॥ 
వున్నతి నాపె నీవొడివట్టి తియ్యం్గాను 

నన్ను నీవు చేపట్ట(గానవ్వు వల్చీని 

కన్న వారినెల్లా నీవు కాంగిలించుకొని వచ్చి 

చిన్ని నా చన్నులంటంగా సిగ్గయ్య్యని " ॥ ఏమి ॥ 
భావించి యాపె నీకు: బానుపు వరచగాను 

నావర్డ నీవు పండ(గా నవ్వు వళ్చీని 

(శ్రీవేంక "చేశ్వరుండ చేత లెల్లాం "జేసి వచ్చి 

చేవట్టి నన్ను గూడంగా సిగ్గయ్యూని ॥ ఏమి ॥ 848 


మాళవిగౌళ 


అల్లాడ( బడీ వున్న చా ఆండుందనము 

పల్లదాన బదికితే పచ్చిగాచా తనువు ॥ పల్లవి ॥ 
వొగ్గిన వలపు లెంత వొడింగట్టుకొనినాను 

యెగ్గు సిన్షు లేకుండితే నేటి వనిత 

నిగ్గుల రమణు(డెంత నెరవుగా మన్నించినా 


వెగ్గ ళించి మాటాడిన విరుగచా మనను ॥ అల్లా ॥ 
|. 


210 శ్రీ కాశ్లపాక ఆవ్నమాచార్యుల 


ెచ్చేలికి వయ సెంత నిలువున వడిసినా- 
నిచ్చక్మము లేకుండిలే నే(టివేడుక 


మచ్చిక నాత( జంత మంతనాన నవ్వినాను - 


రచ్చల నాడుకొంశేు రవ్వగావా రతులు 
ఘనముగ నెంత సింగారించుకుండినాను 
శమొనయక వుండితేను యేంటి నేరుపు 
* ఘనుఃడ (శ్రీ వేంకశుళ కలని నిన్ని నేడు 
"వెనగించుకొం'శేను వెరుగచా చలము _ 


దేసాళం 
అందుకేమీ దోసమా అన్తే శానిమ్మునవయ్య 
చెంది మామొగము చూచి సిగ్గువడ నేంటికి 


నెలకొని నీవెంలేసి నేమస్తుండ వై నాను 
వలచి వచ్చినచాని వర్దవ(గవచ్చునా 
తొలుత నీవెంత గుట్టుతోడివాండ వెనాను 
కలకల నవ్వేచాని. గడపంగ(గలవా 


పట్టపుదొర ల్రై యెంతపంతగాడ వై నాను 
చుట్టమై వచ్చినచాని. దట్టి తోయవచ్చునా 
టజా ట్‌ ల 
గట్టిగా "పెక్కుచెలులు గలవా(డ ెనాను 
వెట్టికి వచ్చినచాని విడువ(గంగలచా 


వుడివోని (శ్రీసతి వుర మెంత యొక్కినాను 
తొెడ్నవై నెక్కినచాని. దోయంగ వచ్చునా 
మా 
కడగి (శ్రీ వేంకశేళ కలసితి విటు నన్ను 
వొడివట్టిన సవిత నోవ ననంగలవా 


॥ అలా | 
౧౧ 


॥ అల్లాశ 840 


॥ పలవి ॥ 
(గా 


॥ అందు ॥ 


॥ అందు ॥ 


॥ అందు 950 


శృంగార నంకీర్తవలు శ! 
రామక్రియ 


జడినేవు గనక నీ నసమరతి నుండి వేను 

వొడివట్టుకున్న దాన నొదికలు మీరంగా 1పలవి ॥ 

టబ ఛి ఉం 

వలపులు ేంచితే వడిగొనీ, దమకము 

తల(చుకొ'0శే గడు. దమి యెక్కీని 

'మొలక చన్ను లురము "'మోవ నిన్ను గాంగిలించి 

బలిమి నుంచాన నిదే పట్టరాక పాయము ॥ జడి ॥ 
తప్పక చూచిళేను తడంబడీ! జి  త్తము 

ముప్పిరిగా నవ్వితేను ముంచీ వేడుక 

నెప్పుగాళగా నామోవి నీమోవి గదియింఛి 

చిప్పిలి వుంచాన నిస్తే చిలశేంగే[ దనువు ॥ జడి ॥ 
నెజీ సరన మాడితే నిండుకొనీ. బులకలు 

చెజంగు గప్పిలే ననే చెమరించీని 

యెటి€గి (శ్రీ, వేంకశేళ యిక నన్ను గూడితివి 

లు 
వొఅగుకుందాన నీపై నొనం నా నోములు ॥ జడి ॥ లర్‌! 


సామంతం 


అవునయ్య మంచివాండ వందుకు దొరకొంటివి 

కవగూజే మగువలు గాతల కోపుదురా ॥ పల్లవి ॥ 
చేరిచేరి నీతోను సిగ్గులు వడ(గానే 

గోర గీరేవేమయ్య కోమలిని 

ఆరి లే రినవాండవు అన్నిటికి నోపుదుషు 

వూరివారి కన్నెక లోపుదురా ఇందుకు ॥ అవు ॥ 
తడంబడి చేతులను తప్పించుకొనంగానే ( 

'యెడయక చన్నులంకే విచేమయ్య 

కడు సాొములు సేతువు కలదు సత్తువ నీకు 

వొడికపు జవ్వనులు వోపుదురా ఇందుకు ॥ అపు ॥ 


212 థ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


పొందులు చూపి దయలు _వుట్ట మాటలాడ/(గా'నే 
కిందుపడ రతులం జొక్కించితివయ్య _ 
విందుల (శ్రీ) వేంక కేశ 'వేడుకతో( గూడితివి ' 


వొందిలి మానినులెల్లా నోపుదురా ఇందుకు 


70వ జేకు _ _శుద్ధవసంతం 
ఏల పేసేవు మాతో నిన్ని మాయలు 
పోలించితే గురుతులు బూమెల్ల నిండవా 
మలసి నీవెంత నాతో మజ(గులు. వెట్టినాను 
కలికి నీతో నవ్వ(గా గానరాచా 
పొలుపుగ మరీ(గొన్ని బొంకులు ఎెంకినాను 
పలు నీచే(తలు. బట్టబయటనే వడవా 
అందరిలో నీవు నావై నానలెన్ని వెట్టినాను 
యిందుముఖి మొక గ్రాగొను యెజ(గరాచా 
గొందినెంత తలవంచుకొని నీవు వుండినాను 
పందులా వె చెప్పరా(గా వెల్ల విరి గాచా 
"పెన(గి నాకెంత నీవు ప్రియములు చెప్పినాను 
పనులాపె సేయంగాను వచ్చిగాచా 
- ఘను(డ (శ్రీ) వేంక శేళ కలసితివిటు నన్ను 
ననుపులా వె చూప(గా 'పెనురట్టు గాదా 


సాళంగం 


దిట్టవన్నిటా( దొళ్లే తేరినవా(డవు నీవు 
గట్టిగా నిన్ను 'జేపట్టుట గాక 
ల ల 
అలరి నీవు రావని అలుగంగ6 దగునా 
నలుగడ సెలవుల నవ్వుట గార 
కలయవనుచు నిన్ను( గసర6గ( దగునా 
మొలకనిగ్గుతోడ మొక్కుట గాక 
గ్‌ . 


॥ అవు ॥ లిర్‌లి 


-1పలవి । 
(ఉం 


1 ఏల ॥ 


1 ఏల ॥ 858 


॥ పలవి ॥ 
౧౧ 


శృంగార సళకీర్తనలు' 


కడలు దొక్కితివని కాంళాళించ దగునా 
మెడయె త్తి సారె నిన్ను మెచ్చుట గాః 
అడియాలా లెల్లా. జూచి అశు తిటందగునా. 
ణా న ౬ 
గొడవ లేక నిన్ను(౯ గొలుచుట గాక 


పొని వుంటివని నీతో( బదర(గ( దగునా 
"శీసులకు నిన్ను( గా(గిలించుట గాక 
యీను దీర (శ్రీ వేంకశేళ నన్నెనసితివి 
సేసపెట్టి యిళకనిశ్ళే చెలంగుటగాక 


కన్నడగాళ 


భయ మెల్గా( బాసె యిక బని లేదు 
జయమై నీకాతండు సమ్మతించుండ(గను 


ననువై నీవతనితో నవ్వు నవ్వవలఛా 
చనవు నీకిచ్చినది చాలా! గద్ద 
గునిసి నీవప్పటిని కెసరంగ వలచా 
పెన(గి నీకాతండు [వియము చెప్పంగను 


లెట్టుగా నీవతనితో బిగియ(గవలదా 
పట్టిపట్టి నిన్నిట్లా. జాలార, గంగను 
బల ర్త 
చుటమవె కమ్మటిని నూడువట' వలదా 
ట్‌ *ా - ట 
అట్టుగా నీశాతండు గుట్టు 'సీయ(గాను 


చలపట్టి నీవాతని సాదించ వలచా 
యెలమి(దప్పని బాసలియ్య6గాను | 
అలరి (శ్రీ) వేంక కేకుండతండే నిన్ని దె కూడె 
యిల నిన్నురముమీ(ద నెక్కించుకుండణగాను 


ల$ 


॥ దిట ॥ 
ట్‌ 


॥ దిట్ల ॥ ల54 
ట్‌ 


॥ పలవి ॥ 
౧౧ 


॥ భయ ॥ 


॥ భయ ॥ 


భయ ॥ 8505 


214 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 
సాళంగనాట 


నీశే 'తెలుసునయ్య "నేరువరివౌదువు 
. వాకున నిద్దరికిని వంతు వెక్టేవా 

చాయలకు నాపెతోడ నరనములాజేవు 
యీయెొడ నాతోనై తే నిటు నవ్వేవు 
యేయెడ గూరిమి నీకు యెవ్వరివాండవు నీవు 
పాయము ఇద్దరికిని పంచి వెశ్టేవా 

మచ్చికె నాకెదిక్కు మగిడి చూచేవిస్లై 
యిచ్చలు నాతో నై శే యిటులాడేవు 
కచ్చు పెళ్షుదెందు నీకు కాఃగిలి 'యెవ్వరిసొమ్ము 
రిచ్చల నీమనసిద్దరికి దూంచిచ్చేవా 

వెంటవెంట నాపెను వేమూరు. గూజేవు 
ఇంటికి వచ్చి నన్ను నిటు గూజేవు 
జంట యెందు (శ్రీ, వేంకశేశ్వర నీకు: బియ మేది 
"0శుము నేడు యిద్దరిపయి( గే వా 


మంగళకౌశిక 


ఇందరు నున్నారు మీతో నేమంటినే 
దిందుపడి తానేల తిట్టు దిట్టినే 

తగవరితన మెల్లా తనదున్నదంటి. గాక 
'యెగసక్కేలకు మరి యేమంటినే 
చిగురుమోవిమీ(ద చిల్లులున్న వంటో గాక 
"వెగటుగా నేనేమి వెంగెము లాడిలినే 

మొక్కలపు(. గళ లెల్ల మోము నిండె నంటి. గాక 
యెక్కడా లేని నేరాలేమంటినే 
మిక్కిలి వాసనలు నీమేన మించె నంటి గాక 
నీక గమూం(ము?) గాంతలమీ(ద నింద లేమాడితినే 


॥పలవి॥ 
ఉం 


నీకే ॥ 


1నీశే॥ 


1 నీశేః 856 


॥ పలి వి ॥ 
గా 


॥ ఇంద ॥ 


. 1 ఇంద ॥ 


శృంగార, వంకీర్త్వనలు 


చీటికి మాటికిని. మై. ఛెమరించె నంటిం గాక 
'యే.టికి నలసేవని యేమంటివే 
గాటపు (4 , వేంకశుళ కడపలో నన్నుంగూడి 
యేట వె శ్చైవంటి( గాక 'యేశు లేమాడితినే 


(శ్రీరాగం 


బుడ్జగించ రాదా పొలంతి నిశ్చ 
అజ్జకాండనంటా నుంటివొనయ్య నీవు 
సోయగపు చూపులను చూచి యాపె దిట్టంగానే 
రాయడించి లీసేవు రతికి నీవు 
నాయమా వే(డిపాలకు నాలుక చా(చ నీకు 
యీయొడ నీకే తెలుసు నెటువంటి సుఖము 
గుట్టున నాసె నిన్ను గోరకొన నూ(ద(గానే 
'కెట్టుగ మోవి తేనెకు. చనంగేవు 
పట్టి లీసేవు మా(గనివంట నేది రనము 
యెట్టి జాణ వె తివిది యెటువంటి సుఖము 
పొలసి యాపె నిన్ను బొమ్ముల జంకించ(గాను 
కులికి చన్నులువట్టి రూడితివి 
కలికి శ్రీ వేంక కేళ కారము తీపుసేసితి 
'వెలమి నీమాయలీవి యెటువంటి సుఖము 


571వ జేకు కాంటోది 


ఆనతీయవయ్గ నాకు నన్షై వొక్కమనసుగా 
'మోనముతోడుత నీకు మొక్కే(గాని 

చెంతల మాటాడుమంటా చేవట్టి 'వేండుకొ నేవు 
పంతము నీకు వచ్చినా పలికే గాని 
సంతతపు నీచేంతలు సమ్మతించ( జే సేవు 
యింత నీకు [బియమా ఇయ్యకొ నే. గాని 


౪0! 13-౯16 


॥ ఇంద ॥ 95 


॥ పలవి ॥ 
గా 


॥ బుజి ॥ 
జ 


| బుబి॥ 
జ 


॥ బుజ ॥ ఏ్‌ర్‌్‌ 


॥ పలపి ॥ 
గ 


॥ ఆన ॥ 


216 ఛ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


వొంటి నన్ను గిలిగించి వూర శైనా జెనలేవు 
నంటున నీకు నెలవా నవ్వే( గాని 
గొంటరితనాన మేని గురుతులు చూపేవు 
సొంటులు నీకు నింపా చూచే. గాని 


పయి 'కేయివేసి నన్ను బలిమిసేయ వచ్చేవు 
(పియమా న్సీ్‌సై నేసవెళ్లే గాని 
దయతో ,శ్రీవేంకశేళ తగిలి నన్నేలితివి _ 
నియశాన నీకు మెచ్చా నెలకొనేం గాని. 


దేవగాంధారి 


మగువమాటలే గురుమంతము నీకు 
వెగటుదీర నివి విన్నవించచాయనా 


శాంతలు గోపగించితే కడు. బచ్చిసేతురని 
చెంతల నాశ బుద్ది చెప్పచాయనా 
.మంతనమైనప్పుజే మనను గర(తురని 
వింత నీమంకు(దనము విడిపించచాయనా 


సరసమాడేటివేళ చలము సాదింతురని 
నిరతితో నీకు నీతి నేర్ప్చదాయనా 
మరిగితే( దమకము మరియును 'ే(తురని 
పరగ నీకితవుగా. బట్టిచచాయనా 


కూడినటి రలివేళ కొప్పువట్టి తీతురని 
ఓ లు 
వాడికెన నీగుణము వంచచాయనా 
యీడనే (శ్రీ, వేంక శేళ యిటు నన్ను నేలితివి 
వోడక నీకు వంకలొత చాయనా 


॥ ఆన ॥ 


॥ అన ః 859 


॥ పలవి ॥ 
గా 


॥ మగువ ॥ 


1 మగువ! 


॥ మగువ ॥ 860 


శృంగార సంకీ ర్తవలు 217 
శుదవసంతం 
ఖ 


మంచితనము సేయగ మారుమలతు రటవే 

కంచువంటి చి త్తములో కవటాలేమిటికే ॥ పల్లవి ॥ 
అక్కరతో రమణుండు అశ్తే నీవై బతిని 

చెక్కు నొక్కంగానే చేయి దీసేవు 

మొక్కలాన వీజెమిచ్చి మొదల నాకు మడిచి 

గక్కన నియ్యఃగానే కారమనేవు ॥ మంచి ॥ 
'మేలుగలవా.డు గాన మేనదానవంటా నిన్ను 

శాలు దొక్కుగా నేల గాతలాడేవే 

మేలిమి పన్నీ రుచల్లి మేదించిన గందము 

'వేల నీవై( జమరంగ వేండి యనేవు ॥ మంచి ॥ 
చినవుతో (శ్రీ) వేంక శేళ్వరుండు కా6గిటం గూడి 

చెనక(గ నప్పటిని సిగ్గువడేవే 

ననుపున6 దురుమున నానా విరులు ముడిచి 

'మొనగోరు నాంటించితే మొగచాటనేవు ॥ మంచి | 381 


మ౦ంగళకౌఖిక 


సీశేల వెరపు నల(శకిది సమ్ముతే 
చేళొన్న నీయిచ్చలను చెంద(గరాదా ॥ పల్లవి ॥ 
సిగ్గువడి వుంశేనేమి చెయివట్టి తియ్యరాడా 
యెగ్గులు తప్పులు నాపె యెొంచీనా 
అగ్గలపు వలపులు ఆస పిడిచుండునా 
బగ్గనం బువ్వు తొడమె. బాసి వుండునా 1సీళ!! 
నవ్వుతా నుంశేనేమి నలి. గాంగిలించ రాచా 
రవ్వలు సేసి. వీరము చూపీనా 
మవ్వపు జవ్వనమది మదము విడిచుండునా 
దివ్వెవెలుంగు చీంకటిం చెగి పాసి వుండునా 1నీశే॥ 
15 


216 


థ్రీ కాళ్ల పొక అన్నమాచార్యుల 


గుట్టుతో నుంశేనేమి కూచుండం చెట్టుకోరాజా 

యెొశ్నెనా నలమేల్నంగ యొదురాడీనా 

నెట్టన (శ్రీ వేంకళేళ నిన్ను(గూడ్‌ వున్నది 

వొట్టిన కొండలు రాళ్ళనొగొం అాని వుండునా ॥నీశే। 802 

శంకరాభరణం 

ఊడిగపు వారెల్లా నొద్దమండరో 

"వేడుక యేశాంతమున వెలసీని 'దేవుండు 1 పల్లవి ॥ 
నిలువుగోణము గట్టి నిలుచుండి పన్నీట 

జలకమాడీ నదే సశ్వేకుండు 

తలపాగ చుట్టు చుట్టి తడిసూళ్ళు మేన వొత్తి 

తొలంగ కుత్తరీయముతో నున్నాడు దేవుండు 1 ఊడి 1 
కప్పరకాపు 'మేనం గలయ మె త్తించుకొంటా 

చిప్పిల6గ( "జెమరించీ (శ్రీనిళుండు 

ముప్పిరి( బాటలు వింటా మునులు నుతించ(గాను 

దప్పి దేరి సింగారాన( చానువ్నాండు దేవుండు 1 ఊడి 1 
తట్టుపుణు( గలందుక తరి సొమ్ములు నించుక 

యిశ్రే యల మేల్చంగ నెదం గట్టుక 

వట్టి యారగించుకొంటా పలులోళా తేలుళొంటా 

మెట్టి (శ్రీ) వేంకట్యాదిని 'మెజిసీని దేవుండు ॥ ఊడి ॥ 860 


పొడీ 


చనవు గలుగుచోట చలమే!టికి 

పెనంగంబో తే. బియము బెండుపడచా ॥ పల్లవి ॥ 
చెక్కునొక్కి 'వేండుకొనే చెలువునివంక చూచి 

మొక్కవర్దా యేమే నీవు మోము వంచేవు 

తక్కుల నాతండు మరి తప్ప లెన్ని సేసినాను 

“క్కాసించితే వలపు గరివడదడా ॥ చనవు ॥ 


శృంగార ఫంక్రే రసలు 


కొనరి మాటాడి పతి. గొంగువట్టి తీసుకొని 
యెసంగి నవ్వంగవద్దా యొ మ్మైలాజేవు 
మనసరముగాక పతి నూటికెంత రాకుండినా 
పిసికి తే మననై నా( లిప్పిగట్టదా 


కూడేటి (శ్రీ) వేంకళేకు గొబ్బువనుః గాంగెలించి 
యీడై యిశ్రే వుండవభ్ధా యేల మీ శేవు 
వోడ కల మేల్మంగవు వూరణాత/ డుండినాను 


ల10 


॥ చనవు ॥ 


వాడుళొంశే వయసు జాపరమెచ్చచా 1 చనవు ॥ తి84 


072వ జేకు ిలిత 


శెప్పకునే బుద్దులి(క౭ 'జెలులాల 
చిప్పిల నాతనిశే "సెలవు నావయసు 


చెప్పరాని మాటలకు చెవులొగ్గి విననేల 
తప్పులెంచే పన్తులై తే తాం జేయనేల 
వొప్పుగా నెప్పుడూ. బతివొద్ద ని్రే వుండ(గాను 
అప్పటికప్పటి భోగ మైనంతే చాలును 


వోపలేని భారము వొడింగట్టుకో నేల 
తైవెన వేడుకలు గ కొననేల 
చేపట్టినాతనికి "సేవ నేసుకుండగాను 
చూపుల నాతడు దయ; జూచినదే చాలును 


చప్పని మాటలు మరి సాంసా నాడనేల 
వుప్పతించి పంతముల నొరయనేల 
యిప్పుడు (శ్రీవేంక శ్లేకుః డిశ్లై కూడి వుండ(గాను 


॥ వలవి ॥ 
సోలో 


॥ చెప్ప ॥ 


|| చెప్ప | 


కప్పి సంతోసించిన యీూకందువిదే చాలును ॥ చెప్ప ॥ 865 


థ్రీ తాళ్లపాక అన్నమాచార్నుల 
ముఖారి 


ఇద్దరికి. జనవు నీవిచ్చితివి తొలుఆ జ 
వొడ్డనుండి బుద్దిచెప్పి వొనగూర్చవయ్యా, 
ద ద్ర ఫ్ర 
నీయింలితో జగడించి నీచేమందువో యని 
చేయెత్తి మొక్కే నిదె సెలవు నీకు 
పాయపవుచాన( గాన పంతానకే పెనంగుదు 
మాయిద్ధరి సంది చేర్చి మన్నించవయ్యా 
అప్పటి నావెతో నేను అన్ని యెమ్మెలాడుకొంటి 
చెప్పిన శ్హైల్లాల జేసే నెలవు నీకు 
తప్పరాని విరహపుదానం గాన కొనరితి 
ఇప్పుడిద్దరి రడించి యేలుకొనవయ్యా 
గరిమ బింకములాడి కడు నిన్ను "వేండుకొంటి 
సిరుల (శ్రీ వేంక శ్చీశ నెలవు నీకు 
వరునదాన6 గనక వనితచె( జిప్పించితి 
ఇర్నవె నన్ను (గూడితి విద్దరిం గావవయ్యా 
మ ౧ | 


ఆహిరి 


'నేరని జీవులము నే మేమెజు(గుదుము 
నేరిచిన నీవే మన్నించుటింతే కాక 
చలపట్టి నిన్నును సాదించ వనమా 
బఠిమి చేసి చేతంబట్ట వసమా 
తలపులో నిన్నునిశ్హే తలంచంగ వనమా 
సులభ మె నీవే పొడచూపుటింతే కాక 
క్కిలి సేవనేసి మెప్పించ వసమా 
అక్కర నీవె భ క్రి నంద వసమా 
గక్కన నిన్ను నుతించి కడగాన వనమా 
దక్కి మాకు నికే (పత్యతమవుట గాక 


॥శవలవి ॥ 
గు 


॥| కిద్ద 11 


[1 ఇద్ద 11 


11 ఇద్ద ॥1 తిరిగి 


॥ పలవి 1 
౧ 


॥ చేర ॥ 


॥ నేర ॥ 


శృంగార నంకీ ర్తనలు బి1 


పొంటులు సోదించి నిన్ను( జూడ(గ వనమా 
అంటి ముట్టి పూజించ నధి వసమా 
బంటనై త్రి 'సెమనసు పట్టనెనా వసమా ' , 
యింట ట్‌ శ్రీవేంక ళేళ స విరవెట గాక ॥ నేర । 807 


నారాయణి 

రావయ్య 'యెక్కడి సుద్ది రవ్వ సేయక. 

ఇ వరపు సతులెట్టు గద్దించేరు నన్ను ॥ పల్లవి ॥ 
వలచిన నీవు నాకు వసమై స జాలు 

నళుపు లేమాజేరు సవతు లి(5 

అలరి సీవిచ్చిన ఆన గలితే( జాలు 

చెలుల వెంగెము లేమి సేసీ నన్ను ॥ రావ। 
మగ(డవు నీవు నాతో మాటలాడితే. జాలు 

'యెగసక్కే లేమాజేరు యొవ్వరూ నింక 

మొగమిచ్చి నీవు నాతో మొనసి నవ్వితే జాలు 

"గి యేశాంతలు వచ్చి తేళ్చేరు నన్ను ॥ రావ॥ 
(శ్రీ) వేంక కేశ నీవు చేకొని కూడితే ( జాలు 

ఆవల నేమాడేరు ఆండువారి(క 

"సీవ యిచ్చి యేలిలివి నీవు మన్నించితే ( జాలు 

సోవల నే రమణలు సాలసేరు నన్ను ॥ రావ ॥ 8686 


నాదరామక్రియ 


బుద్ది చెప్పేవారమా పొలంతుల మిం లే నేము 

నిద్దిరించ వెప్పుడును నీకే తెలుసునే ॥ పల్లవి ॥ 
నిగ్గులు వడేవారివై( జేతు లెట్టు చాంచేది (దే?) 

“ యెగ్గులువక్షువారి శేమశేది (చేసి. 

వొసుచు ఫ్‌ నాయకుడు వొడివట్టి తియ్య6గాను 

నిగ్గుల విజ్ఞవీ గేవు నీశే తెలుసునే ॥ బుద్ది ॥ 


రా థ్రీ తాళ్లపొళ అన్నమాచార్యుల 
తిట్టులు దిక్షువారి అెరువెట్టు వచ్చేదే 
టి ట్‌ లు 
వొట్టు వెఫ్రేవారి నొరసే బేమే 
జట్టిగొని రమణుడు సారెసాశె “వేండుకో(గా 
నెట్లన నానవెష్లేవు నీకే తెలునునే 1 మిద్ది ॥ 
ట్‌ స. ౧ 


తప్పులెంచే వారికి. దగవు లెట్టు చెప్పేదే 
తిప్పరానివారి నెట్టు "లిపేదే 
యిప్పుడే (శ్రీ) వేంకటేళు. 'డెనసి మన్నీంచ(గాను 
నెప్పున నవ్వు నవ్వేవు నీశే తెలునునే ॥ బుద్ది ॥ 069 


శంకఠాభరణం 


అంగన లెల్లా నవ్వేరు అదివో నేండు 
అంగములు పులకించె నదివో నేండు ॥ పల్లవి 1 


చేరి నీవు విలువ(గా సిగ్గున నావె లళోగగా 
ఆరితేర వలపులు అదివో నేడు 
గారవించ(గా నీవు శాంత నీకు మొక్కంగాను 
ఆరగించ వేళలేదు అదివో చేండు ॥ అంగన £ 


అంది నీవు చెనక(గా నాపె యిల్లు చొచ్చుకో(గా 
అందరు నెలి(గి రీవనదివో నేండు 
చెంది నీవు వెనగ(గా చెలి సరసమాడ(గా 
అందమాయ గోరిళాంకులదివో నేండు ॥ అంగన 


'సేస నీవు వెట్టంగాను సెలని నాపె నవ్వ(గా- 
నా సుదుఠింతటా నిండె నదివో వేండు 
(శ్రీసతిని. గూడితివి (శ్రీ వేంక మేళ నేండు 
ఆన లిద్దరికెక్కుడు అదివో నేడు ॥ అంగన || 8/0 


శృంగార వంకీర్తవలు 2౫ 


గ78-వ జేకు వరాళి 


ఊరకుండి తే నెఅ౯గ(గవొత్తుక వచ్చేవు నీవు 

యేరా యింతటిలోనే 'యెమ్మైలా డేవు ॥ పల్లవి 1| 
సిగ్గువడరాచా నీవు చేయి మీద వేయంగాను 

యెగ్గపట్టరాచా నేను యేమైనా నాడంగాను 

అగ్గలము నవ్వరాచా ఆయము లిప్టే యంట'ంగా 

కగ్లి యిందరిలో' నేల కాకు సేసేవు ॥ ఊర ॥ 
తలవంచుకొనరాచా తమకించి వె కొనగా 

పులకించరాచా నీవు పొందులెల్లా. జూపంగాను 

కళలతో మించరాచా కష్పురము వై (జల్ల (గా 

చెలులకింతలో నను 'జేత( జూ పేవు 1 ఊర ॥ 
నివ్వెరంగు నొందరాచా నీవు శాంగిలించ(గాను 

జవ్వనాన వీ(/గరాదా సమరతుల( గూడ(గా 

వువ్విళ్ళూర మొక్క" చా వొక్క బుద్దగించ(గా 

రవ్వగా (శ్రీ వేంకశేళ రాంపేల సేసేవు ॥ ఊర ॥ 971 

బ్‌ొళి 


ఇద్దరికి బోరువెట్టి యేమి చూచి నవ్వేవయ, 

గుద్దులాట 'వెలిగాను కోపగింళీ నీపె |॥ పల్లవి |1 
మొగము తపక చూచి మూతులు విరుచుకొని 

జగడించి ఇప్టే వగచాటిీ నీపె 

పగటు(జేతులు చాంచి _వ్నెవె వేళ్ళు మడిచి 

తగవులకు రమ్మంటా దట్టించీ నావె ॥ ఇద్ద ॥ 
ఆడరాని మాటలాడి అప్టే వొట్లు వెట్టి 

జాడతోడ సణంగులు చల్టీ నీపె 

వాడలో సాకిరివెట్టి వనితలశెల్లా జెప్పి 

తోడనే నీమీ(ద6 చెట్టి తొర్ల (దిట్టీ నావె ॥ ఇద్ద ॥ 


౭4 థ్రీ తాళ్లపాక అన్నమా చార్యుల 


పిరిచుట్టు చుట్టుకొని లిగువుతో నిల్లురిక 
సరున వాదులడిచి జంకించీ నీపె 
యిరవై (శ్రీ వేంక కేళ 'యెడచొచ్చి నీవిద్దరి 
సరిసేసి కూడ(గాను సాదులై రీపెనా వె + ఇద్ద ॥ 87 


నాట ' 
ఏమే యిందరిలోన నేంతగర్వమే 
నీమగ(డు మన్నించితే నీకొద్ద్డా వినయము ॥ పల్లవి ॥ 
'మొక్కలాన బతివద్ద ముందర ముందర వచ్చి 
కళ్కసించి కూచుండేవు గ దైమీ(దను 
చక్కని కొలువులోని సతుభిందర్గును. జూచి 
వొక్కరొక్కరి మొగాలు వొగి( జూచేరదివో 1ఏమే। 
చెమటలు వెట్టంగాను వెలువుని. తొడమీ(ద 
నమరంగ( ఐవళించే వప్పటి నీవు 
కొమరం సవతు లెల్లా గుజగుజ లాడుకొంటా 
తమళాన( జిన్న6౦బోయి తలవంచే రదివో ॥ ఏమే 
"సెలవుల నవ్వుకొంటా (శ్రీ) వేంక టేళ్వరుని 
తిలకించి కూడిలివి ఆర వేసుక 
ఇలు లెల్లా నిద్దరికి 'సేవలెల్లాం జేసి చేసి 
'సొలసీ మిమ్ము నొప్పించి చుట్టాలెరిదివో ఏమే ॥ 878 
మాళవిగౌళ 


'శానెంత నేనెంత తరుణులాల 
పూని యీతండెంత సేసీ పొసగంగ వినరే ' ' _ ॥ పల్లవి ॥ 
పలికి బొంకనివాండు పంతగాండు తానన్నిటా 
నిలువు నూరు వంజేటి నెరజాణండు 
పిలిచి వీడెము వెక్టై. (బ్రియములెల్లా. జెప్పె | 
కలసినాండు నేనంత ఘనురాలనా 1 శా నెంత ॥ 


శృంగార సంకీర్తనలు రన 


కడు. బతాపపువాండు కాకలు 'దేరినవాండు 
విడువని చలముల వేడుకళాండు 
వెడివట్టి తీసి నాకు నుంగరము వేల, చెట్టి 
అడరి మన్నించె నేనంత నేరుపరినా ॥ తాసెంత ॥ 


చక్క(6దనములవాండు చల్లని మాటలవా(డు 
వెక్కనపు నవ్వుల (శ్రీవేంక కేళుండు 
అక్కారతో నను నేలె నలమేలుమంగను 
మిక్కిలి. జొక్కించె నింత మేలుదాననా ॥ తానెంత ॥ 874 


రగుంతలవరాళి 


ఇంతేసి సేవలు సేయ నెందా౮(కా నోపు. జలి 
శాంతుండవు మెచ్చి మెచ్చి కా(గిలించవయ్యా 1వ 


పయ్యదకొంగు జార(6గ పాలిండ్భ గదలంగ 
చయ్యన గుంచ (చె) వేసీని నతి నీకు 
చెయ్యెల్ల బడలంగ. "జక్కులు చెమరించ(6గ 
బగా 
వొయ్యనే పాచాలొ శ్తీ నుల్లసాన నీకు ॥ ఇంసే ॥ 


గరిమ దురుము వీడ. గనూూరి బేంల్లు రాల 
పరగ(€గ( గాళాంజి పట్టి నీక్రు 
సరులు చిక్కువడంగ సందడి నూర్చులు "కేంగ 
సిరుల గందము వూసీ. జలశేంగి నీకు ఇంతే ॥ 


తనువు పులకించ(గ తమకములు ముంచ(గ 
'యెనసి యాకు మడిచి యిచ్చీ నీకు 
అనుగు (శ్రీ) వేంక కేళ అలమేలుమంగ”: లనహైాె 
చనవన "గ మ్మోవి చవిచూవీ నీకు ॥9ఇంతే॥ ఏ7) 
16 


చి 
ళం 
డా 


థ్రీ శాళ్ల పాక అన్నమాచార్యుల 
దేసాళం 


తనులోన( చామే యైశే తగిలి కోపము డీరు 

(క్రమముగ. దిట్లాడి కలతుగు లోననే ॥ పల్లవి ॥ 
'యేకత మెతే జాలు యిద్దరి మంకులు( "దేరి 

చేకొని మనబుద్దికి( 'జవులొగ్గరు 

వాకిట నుండుద మిన వరునతో నిందరము 

యీకడికి రా(గదరే యింతులాలా (తమ ॥ 
తనువులంటి తే జాలు తక్కిన యలుక మాని 

మనమెంత వేండుకొన్నా మాటలాడరు 

మునుపే యిద్దరికొక్క మునుంగుగా[ బెట్టుదము 

'వనవెనక కే రాం వేడుకతో. 'జెలులు 1 తన 1 
వాటుతెర వేసితేనే చాలు నిశ కూ జేరు 

నాటుక మనెదుట మానరు సిగ్గులు 

యీటున (శ్రీ వేంక శేకుండెన సె నీవె నిన్నిటా 

మాటుకు రాశే వతృము మరియూ. జెలులము ॥ ఆమ ॥ తర 


గ74.వ దేకు ఆహిరి 


నిన్నటి యలుక దేర్చీ నేండాతండే 

సన్నలకు చాయలకు సమ్మతించ రాదా ॥ప 
వలపులు చల్ల(గాను వానులెంచ నేమిటికి 

పిలునంగ( బతితోడ బిగియ నేల 

సెలకొని కొసరంగ సెపము వేయనే(టికి 

కొలువు మొక్కులు మొక్కి కూచుండ కాదా ॥ నిన్నటి, 
చెక్కులు నీకు నొక్క(గ సిగ్గువడ 'నేమిటికి 

మక్కువలు చూప(గాను మచ్చర మేల 

'3క్కరతో మాటాడ(గా నానలు వెట్ట నేటికి 

'మొక్కూలాన వీడెమిచ్చి మోము చూడరాచా. ॥ నిన్నటి, 


శృంగార సంకీర్తనలు క! 


వెకొని కాంగలించ(గా పంతములాడ నేటికి 
నీకు లోనై యుండంగాను నేరములేల 
యీకడ శ్రీ వేంకళేళు. డిరవ్వై నిన్నిదే కూడె 
'యేశాఎమును యిశ్షే యెనయ/గనాడా | నిన్నటి ॥ వ్‌ 


రామ[క్రియ 


ఎదిరివారి మనను లెజంగవడ్దా 

యెదుగా సతుల(-చాను యేలేవాండు గాడా ॥ పల్లవి ॥ 
'యెలమి నాచింతతోడ 'యెవ్వరి '3కమువుం బోం 

తలవంచుకుండ(గాను ళలడవుదుగా 

వలచినవాండు తాను వచ్చి వచ్చి రాకుండిే 

నలుగరాచా అక్షే ఆఅడి( వెట్టుదురా ॥ ఎదిరి ॥ 
అగ్గల6పుం దమళాన నంట(గాక వుండి "నేను 

సిగ్గువడి మొక్క_(గాను చెనకుదురా 

వొగ్గి శా 'వేడుకశాండు వూరసుద్దులు చెప్పణా- 

నెగ్గులు వట్ట6ంగరాదా ఇంతరట్టు గలదా , ఎదిరి ॥ 
కామించిన కోరికశో కన్నుల దప్పర చూ” 

పేమ నుండ(గా౭ 'జేవట్టి వునంగుదులః 

యూమేర (శ్రీవేంం శపుండిక్లు ఈనె నన్నుయాడజె 

మాము చూడరాదా నాకుముంచి తా నవ్వుదురా ॥ ఎదిరి! 9/6 


నాట 


తమకించ నేంటికే తానే వచ్చీని పతి 

నెమకిలే నీవలపే నీవె వచ్చీనా ॥ పల్లపి ॥ 
చెజికు సింగిణివిల్లు చిగురుటమ్ములును 

మటి మరునివి నీబొమ్మలు చూపులు 

'వెజవనేలే నీకీ విరహనేళ 

నటి నీసింగార మే నీవై వచ్చీనా ॥తమ।॥ 


శ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 


ఎర గ్రావలు6 దుమ్మిదలు సరి మదనుబలాలు 
నిక్కిన నీ చన్నుదోయి నెజి(గురులు, 
గక్కూన నాతని బాసి కలగ నేమిటిశే 
నెక్కొన్న నీయంగములు నీవె వచ్చీనా 

తేరును. డెక్కెములును ధృతి నంగజుముదలు 
వూరులు( బిరుదు నీకె వొనరినది * 


యీరీతి (శ్రీ), వేంక కేకుండెన సె నిన్నింతలోనే. 


నేరుపులన్నియు నీవే నీవె వచ్చీనా 
హందోళశవసంతం 


ఎలు(గురు నీ సుద్దు లేమి చెప్పేవు 
జటపుల(. లెట్టికే చలము శేంగీని 
వంచి చల్లని నీశ్ళకావా కొచ్చి పాలేవి' 
మంచి నీ మాటలేళశావా మరిగించేవి 
కొంచి నీవు నను వేండుకొనకంత సాంసాం 
'యెంచ నాచెక్కుల గోళ్ళింతలో నాఃటీని 


ఇనుమంత చళ్లే ళ దా 'ఇన్నిపాలూ. బేరించేది 
వనని నీ నవ్వేకాదా (భమయింతచేది 
ముసరి నాచన్నులివి ముట్టి యానలు వెట్టకు 
వెన నీగట్టిచేతులు కను(గందించీని 

మా(గితే కాయే కాదా మంచిఫల మయ్యేది 
కాంగిటి నీపొందే శాచా కరంగించేది 
చేంగదేర నేలితివి శ్రీ వేంకళేళ నన్ను 
"కేగి శేగి కొసరకు శెట్టంచీ వలపు 


+ ఈపోలిక యెట్లో తేటపడద 


॥ తమ ॥ 


॥తమ ॥ 4/౧ 


॥వలవి ॥ 
రా 


| బయి ॥ 


॥ ఎయి ॥ 


ఎటు ॥ 880 


శృంగార సంకీర్తనలు లై 
రామ[క్రియ 


శెలుసుకో యింకా నీవే తేట షెమిగాను 

-చలపట్ట నేల నీతో సాదించేవు. ॥ పలవి 1 
మచ్చరించే చాన6 గాను మనసిచ్చే చానను 

పచ్చిగా నాతో నేమి పచారించేవు 

రచ్చవేసే చాన గాను రహస్యపు చానను 

అచ్చలాన నన్ను నేల ఆన వెళ్లవు ॥ తెలుసు; 
యొదురాజే చానం గాను యియ్యకొ నేచానను 

కదిసి మరేల నీవు కాకు సేసేవు 

పదరేటి చానంగాను ఐ త్తిగలచానను 

చెదరక నన్ను నేల చెక్కు నొక్కేవు ॥ తెలుసు ॥ 
'పనంగేటిచాన( గాను [వియవజేచానను 

గనముగ నింత యేల కా(తాళించేవు 

'యొనసితివి (శ్రీ వేంక శేళ యిశ్పే నన్ను నీవు 

చనవిచ్చి నా౭ంత సాం లోయోవు లిం 


యాట 


॥ తెలుసు ॥ 
మధ్యమావతి 


తొయ్యలివల్లి నింక దోనమేది 

చయ్యాటాలు "నీయంగాను చలపప్పైను ॥| పల్లవి ॥॥| 
వొలిసి నోల్లని మాటలొకటొక టాడ(గాను 

జలజల జెమరించె నతిమేను 

పిలువ(గానే నీవు బిగిసి వూరకుండ(గా 

"2లసి కనుంగొనల శింపు లెక్కెను ॥ తొయ్యి ॥ 
యేడో సతుల( జూపి యెగనక్కేల నవ్వంగా 

వాడె నిళ్లు మో మెల్ల వనిశకును 

పాడిదప్పినటువంటి పనులు నీవు సేయంగ 

గాడ(బొలిది (ఫ్ర తల(పుల(గా(క గేగను ॥ తొయ్యలి॥ 


విశి0 ్రీతాళ్లపాక అవ్నమాచార్యుల 


గోరికొనలటు సో6క గుంపించి వొడికట్ట(గా 
నారుకొనె( బులకలున్న €( 'జిలికి 
కూరిమి శ్రీ వేంక కేశ గొబ్బున నీశె. గూడ(౧ 


సౌః సాశ మోవితేనె చవులుబ్బెను 882 । తొయ్యలి ॥ 


గ70-వ జేకు సామంతం 


కడు దంటగాదు సతి గంభీర నాయకునాలు 
చిడుముడితో నిది చిత్తగించవయ్యా 
"సెలవి నవ్విన నవ్వు సిగ్గులకు మూలము 
చలములకు గురుతు జంళకెనలు 
వలపులకు మొదలు వద్ద( బాయకుండుటలు 
చెలియందే వున్నవివి చిత్త గించవయ్యా 
కన్నుల మొక్కిన మొక్కు. కాంతలకు మూలము 
విన్నపొలకు గురుతు వీనయములు 
ఇన్ని మన్ననల మొదలిచ్చక (పు మాటలు 
చెన్నుమీఅ నీశెందే చి త్తగించవయ్యా 
ఆసలకు మూలము ఆయము లంటుట యెల్ల 
వానీవన్నెకు గురుతు వట్ట్రిగుట్లు 
వేసాల( గూడితివి (శ్రీ చేంకటాది గోవిందు(డ 
(శ్రీసతిని యీ పె మేలు చి త్తగించవయ్యా 


వరాళి 


ఎన్నడులేని గుణము యేల వచ్చె నీకును 
మొన్నటి నిన్నటిపొందు మొగచాట్లాయనో 
బత్తి నేనెంత సేసిసా భళియని మెచ్చవు 
చిత్తము రాదో నీకు చెప్పుమా నాకు 
వొ్తియెంత వే(డుకొన్న వూరకే వున్నాండవు 
వత్తులు. గూక్షులునైై వలపు విరిగెనో 


॥వపలవి | 
గా 


॥కడు ॥ 


॥కడు॥ 


॥ కడు ॥ 880 


॥ పలవి। 
౧౧ 


॥ ఎన్న 


శృంగార నంకీ రవణ 881 
వీడెము చేతికిచ్చితే వేగమే వేసుకొనవు 
తాడువడెనో మతి తమకములు 
పొడితో నీకు మొక్కి తే పక్కన దీవించపు 
"వేడుక రతులలోన వేసటలు వుమైనో ॥ ఎన్న ॥ 


శాంగిట లిగించితే బికములాడ ఏిప్పడైతే. 
వీంగని పరవశాలు వెల్లిగొ నెనో 
అఃగితి (శ్రీ వేంక కళ అలమేలుమంగ నేను 
మాగిన మోవి చేకొంటి మన్ననలిచ్చితివో ఎన్న ॥ 884 


సాళంగ నాట 


'మొక్కరో సేవించరో మునులాల బుషులాల 
దిక్కులు సాధించీ నజే 'దేవ దేవుండు ॥ పల్ల వి॥ 


ఆరదముమీ(ద నెక్కి అమరులు గొలువ(గ 
సిరితో వీధుల నేంగీ శ్రీవిభుండు 
గరుడ ధ్వజముతోడ ఘన చ(శాయుధముతో 
దొరై వ మదిగో పొందుగ మెరసీని ॥ మొక్కరో ॥ 


గొడుగులు. బడిగెలు కోటాన( గోట్లాడంగా 
వెడలె వెడలె నదే విష్ణుదేవుండు 
నడుమను రంభాదులు నాట్యములాడ (గాను 
అడరి వుత్సవమందీ నాదిమూరితి 1 మొక్కురో ॥ 


సాని నింటింటి విందులు చవులు చూచుకొంటాను 
సారెకు రథము దోలీ సర్వేకుడు 
ఆరీతి (శ్రీవేంక శీకు. డలమేలుమంగ. గూడి 
ఇోరిన వరములిచ్చీం గుంభిణీరమణుండు. |? మొక్కరో | ఏ8 


' 13.౯7 


ణీ శ్రీశళ్ళ పాఠ' అన్నమాచార్యుల 
_ ముఖారి 


ఎంచా(ళా నోరుచుకు ౨డే విటువంటి తమకము 
అందుకొని యెడమాట లాడించరాచా ॥1 పల్లవి || 
చెప్పరాని మాటలంటా ని గ్గులువడ6గ( బోతే 
'దెప్పరాన వీభునికిం ఇనే చెట్టు 
కుప్పళించీ. చెంజెమట గుట్టు “సు నడపంగ 
విస్పుచు! "దెలులచేత విన్నవింపించ రాచా ॥ ఎంచా | 
చి త్త మెద్దో యంటాను శిరసు వంచళగ( బోచే 
ఫా త్రినపతి శెచ్చరిక య్యే చెట్టు. 
పొత్తుల వూహలచేత( బులకించె మేనెల్ల 
సత్తుగా లేకలు ని చదివించ రాచా ॥ ఎంచా ॥ 
“పంతము దప్పీనంటా వరాకుసేనుక వుంకు 
ఇంతలో (శ్రీ) వేంక శేళుం ెన నె(సీఫ సెట్టు 
ఇాంతవల మేల్బంగ కళ లెక్కె నీమోమున 
సంతతపు. రతులకు సన్న సేయరాచా ॥ ఎంచా ॥ 866 


దేసాళం 


చూడ! గొత్తలాయ మీసుద్దులు. నేండు 

చాడవాశెల్లా మెచ్చి వేడుకవడేరు ॥ పల్లవి | 
పచ్చడము మర(గునఓ బడ(తి6 బెట్టుకొని 
- యిచ్చల "వేరొక యింతి నెలయించేవు 

చెచ్చెర నావపె నిన్ను! "జెనక(గ6 జూచిలేను 

పచ్చిగా నిన్నిళ్లు యా(యీ?) వె పయ్యద( గప్పీని॥ చూడ ॥ 
కుడి దిక్కునను వొక్కకోమలి వై ( 'జేయివేసి 

యెొడమనొక్క సతితో నిటు నవ్వేవు 

జడిగొని నిన్నునాపె సన్నలు సేసిళేను 

కొడిసాగ నీపె ఇప్టే గోర నొత్తీని ॥ చూడ ॥ 


- శృంగార సంకీ ర్తవలు' జ 


అలమేలుమంగ నురమందు నీవు వెట్టుకొని 
మలనీ వీ(పున భూరమణి( బెటిలి 
ల 
కలనె (శ్రీ వేంకళేళ గక్కనం గాంగిట నాపె 
చలివాయ గూడి యా(యీ?)వె చన్నుల నొ శ్రీని చూడ 1 8087 


రామక్రియ 

'దేవరవు నీవు గావా తెలిపి చెప్క(గ నేల 

ఆవిద్యలు నీకే చెల్లు ననుకో నేమిటికి ॥ పల్లవి 1 
“వింతలు నన్నడిగేవు విచారాలు సేసేవు 

యింతి నీకు "జెప్పదా 'యేకళా నను 

వంతపు నీచే(తలూను పరులాజే మాటలూ నీ 

యంతరంగ మెజ(గచా అనుకో నేమిటికి ॥ దేవర ॥ 
సొమ్ములు వెట్టుమ'నేవు సోదించేవు మోమనసు 

కొమ్మ నీకు. జూపచా గురుతు లెల్లా 

దిమ్ముల సీవలపులు దిష్టపు. నీమచ్చములు. 

అమ్మరో నీవు సేయవా అనుకో నేమిటికీ - ॥ దేవర ॥ 
వంపు మావై( జల్లేవు వద్దనే మమ్ము( జాయవు 

అలమేలుమంగ గాదా అరత నీకు 

చెలంగి (శ్రీ వేంక కేళ చెలుములు బలుములు 

అల నీవిద్యలు గాచా అనుకో నేమిటికి ॥ దేవర ॥ 886 


౧8వ టేపు ఆహిరి 


ఆపమాకు నామా(ట అవునయా, 
'యేపొద్దూ నిశ్తే శు చనవియ్యవయ్యా ॥ పల్లవి ॥ 
నన్వించినవుడే చాతీ కోప మెల్లాం బాసె 
రవ్వలు 'నేయక యి(క భవయ 
దవ్వుల( 'జేయి' ఛాంచిత తగులాయ మెల్ల నాయ 
వృన్విళ్ళూర సంగడి( గూచుండవయ్యా 1ఆపె॥ 
[17 


0. థ్రీశాళ్ష పాక అన్నమాచార్యుల 


మాటాడించినప్పుడే మగువచలము దీె 
చీటికి మాటికి ని(5( 'జెనకవయ్యా 
సూటి గాలా జూచితేనే సొంపులెల్లా సమకూడె 
గాటముగ ముందుముందే శాంగిలించ వయ్యా ఆపె! 


చేరి మొక్కించినప్పుజే సిగ్గులెల్లాల చేరెను 
నీ రా 
జోరున 'జెమట రతి( జొక్కించవనయ్యా 
యీరీతి (శ్రీ వేంకశేళ యొనసితి విన్నిటాను 
నేర్గుపులెల్లా నించే నెరపవయ్యా అసె! 880 


కుదదేశి 
0 


నీవేల సిగ్గువడేవు నే(డిన్చే మాముందరను 
చేపటి యా'పెచనవు చెలించరాదా ॥ వల్లవి ॥ 
ట్‌ గా గ 


మలఠసి మలసి నీతో మాటలాడీ తనివోదు 
" తలయొత్తి నిన్ను. జూచీ తినివోదు 
చెలశే(గి సేవలెల్లాల 'జేసియును[ దనివోదు 
- యొలమి నా పెకోరిక యీజేరిచరాచా ॥ నీవే 


అంటి ముట్టి చదురంగాలాడియును( దనివోదు 
దంటతనాన జంకించీ తనివోదు 
నంటునను సా౭సాఠె నవ్వియును. దనివోదు 
కంటగించకా ౩ బత్తీ గెకొనంగరాదా 1నీవే॥ 


చేరి నీవై జేయి చా౯చి చెనకియు దనివోదు 
ఛారుణిం జాగిలీ మొక్కి తనివోదు 
యీరీతి (శ్రీ వేంకశేళ 'యెనసియు దనివోదు 
అరసి నమ్మేలితి వాపెను మెచ్చరాచా 1నీవే॥! 890 


శృంగార సరిక్షీర్తవలు 286! 
పొడీ 


నీకు నీశే యమరును నీలోననే 

చౌక లేక నేమెట్టు నిమ్ముతించేమ ్యూ ॥ వల్లివి ॥ 
పచ్చిదేనే మా(టలూ బయలీ(శగూటలూ 
' కుచ్చితపు వెంగేల కొనమాటలూ 

'నిచ్చిలులతో నాడ నేరుతు విన్నిటా నీవు 

కుట గన చెవులార నెట్టు వినేమయ్యా ॥ నీకు ॥ 
శాకుసేనే చేంతలూ కతళారి చేయలూ 

లాకల సిషుమీరిన లండు( జీ/తలూ 

దీఠొని యిందుకునే సాదించిలివి తల్లే నీవు 

వకళొని యింతుల కెట్టు పడవచ్చునయ్యా ॥ నీకు ॥ 
కవకవ నవ్వులూ కాతరపు నవ్వులూ” 

చవులతో నెప్పుడును సాజమే నీకు 

యివల (శ్రీ వేంకశేళ 'యెనసితివిటు నన్ను . 

భువిలో నిస్నెంతని పొగ డేటిదయ్యా ॥ నీకు ॥ 99] 


కాంబోది 


ఉమ్మడినే యేమనినా నూరకుండను 

అమ్మరో యెంతట గళ్ళ యనకుపీ నన్నును ॥ పల్లవి ॥ 
మాటలు నీవొడిశేను మంచితేసెలు గారీని 

గాటమై నీచే(తలళై శే కారమయ్యనని 

యీటు వెట్టి తే జవీ యిదొకటీ నదొకటిీ 

కూటమీకౌ ననశాదు కోపగించ రాదు ॥ ఉమ్ము ॥ 
కన్నుల నీవు చూచితే కడు వెన్నల గానసీని 

యెన్నంబో తే నీసుద్దులు యొండ గాసీని 

పన్నినవి నీ గుణాలు పచ్చియును వెచ్చియును 

అన్నీ( 'కేతంబట్టరాదు అటు దోయళాదు ॥1 ఉమ్మ (1 


క. _'్రీ తాళ్లపాక అన్నదూచార్యుల 


నీవాసలు వెట్టితేను నిలువు నూరువండీని 
భావించ నీ సింగారాలు పొలుకొనీవి 
యీవల (శ్రీ) వేంకశేళ యింతలో నన్నేలితివి 


చేవదేరశె ననఠాదు చిగురనరాదు న | ఉమ్మ ॥| 892 
దేసాళం 
వినవే యి€కనై నా. నావిన్న సములు 
చెనకితే నేమిటికి సిగ్గులు వడేవే ॥ పల్లవి ॥ 


చలమేల సాదించేవే సంగడి విరవామేలే . 

పిలిచిశే రాడా (పియుండు నేండు 

కలగంటి వంటా శాంతవద్ద నుండెనంటా 

వెలయ నాతన్సీ నెంత వంగెములాజేవే . || వినవే ॥ 
మచ్చర మేమిటి'కే మరక్షన నేలుండేవే 

ఇచ్చ యెజి(గ౧ కూడండా యీత,డు నిన్ను 

మచ్చములు గంటి నంటా మరొకతె నేనె నంటా. 

కుచ్చికాన( బతినెంత కోపగించేవే ॥ వినవే ॥ 
అప్పటి. బంతములేలే అండనుండి పయ్యద( 

గప్పితే మెచ్చఃడా శ్రీ, వేంకట విభుండు 

వొప్పి నిన్ను. గూడె నంటా వొగి మోవి యెంగిలంటా 

చొప్పున నీతని నెంత సొలయః జూచేవే ॥ వినవే | 899 


బౌళి' 


ఇటువల జేతునా' యింతినీ నీవు 
సట లెల్ల మాని ౨ు౦ంక6 జనవియ్య వందా ॥॥ పల్లవి ॥1 
మొగ మోటమునచే ముదిత యొదుక౯ డదు 
యెగసక్కేలకు నీవెంత 'నేసినా 
ఎగవుల సరసాల నడుశే యాయను నేడు 
ఎనద'లకోప ది జనవియ్య వలదా 1 ఇటు 1; 


శృంగార నంక్తీ “ర్తవలు ప! 


మీక్కిలి వాసి పట్టుకే మేర మీఅ(జాలదు 
'యెక్కువ తక్కువల నీవెంత నవ్వినా 
తక్కుల: జదురంగాలతో నే మరీ దెల్లవాగె 
చక్కని రమణికింక ( జనవియ్యవలదా 1 ఇటు !1 


నిండిన మోపహమునను నిను ధూర(జాలదు 
ముంజె వెట్టి బాసలు నీవెన్ని యిచ్చినా 
కొండల (శ్రీ) వేంక కేశ కూడితి వింతటిలోన 
చండి వెట్టకింళ నిష్ట చనవియ్యవలచా 1 ఇటు ॥ 804 


గ?7వ జేకు కురంచి 


ఊర కే వా(తిపడి వొడివట్టీ గాక మమ్ము 
ఆరీతి సతులమీ(ది యాసలేలే తనకు ॥ పల్లవి ॥ 


బ త్తితో వలచినా౩ పొనుప్తువె నుండ(గాను 
హత్తి నన్నేల చెనకీ నప్పటి. చాను 
యి త్తల( దొలుతటా పె యెదురులు చూడ(గాను 
కొ త్తమగువలతోడి గొడవేలే తనకు 11 ఊర | 


నేసివెట్టిన వనిత చెంగటనే వుండ(గాను 
'వేసరక నాతో నవ్వీనే తాను 
యీసరి 'జేతికి లోనయిన దిశ్ట్త వుండగాను 
వాసు లెంచేచారితోడి వలపేలే తనకు ఊర 1! 


శానుకలిచ్చిన మూపె క శ్లైదుట నుండ(గాను 
పూని వచ్చి నన్ను(గూడి పొదిగీ. చాను 
తానే (శ్రీ) వేంక శ్చేకుండు మేనముద్ద రాలుండ(గా 
నానా శాంతలతోడి నను పేలే తనకు ॥ ఊర 1; 805 


శ్రీ తాళ్లపాక అన్నమాచాష్యల 
బంహంస 


ఎక్కడా నెణ(గమమ్మ యిటువంటి బత్తి 

చిక్కించే చెటువలెనే చేతిలోని కళని ॥ వల్లవి ॥ 
మనసు నొచ్చీనంటా మాటలాడ వెరచేవు 

చెనశే దెటువలెనే చెలువునిని 

వనితరో పతికొప్పు వంగినంటా లోంగేవు 

పెనంగే దెటువలెనే ప్రియమైన వేళను ॥ ఎక్కు ॥ 
వెంగెమవునో యనుచును వెస నవ్వ౦జాలవు 

సంగతయ్యే చెటులనే నరసములు 

'యెంగిలయ్యూ నంటా మోవి యించుకంళతా నడుగవు 

ముంగిటిరతుల నింక ముంచే చెటువలెనే ॥ ఎక్క ॥ 
సిగ్గువడీనో యంటా చెరంగువట్టి తియ్యవు 

వెగ్గళించే చెను శ్రీ వేంక కేళుని 

యెస్గువట్టీనో యంటా నిక్షు గోరు చా(కించవు 

వొగ్గి కూడితివి యిశ్హే వుబ్బు దెలిసే చె ॥ ఎక్క ॥ 80 


భవుళ 


కానీ వే తానాడినన్ల శైకొంటి నేను 

మోనాన నూరక పుంజే ముద్దరాల నేను ॥ పల్లవి ॥ 
చలములవారమా సానెసా3 నేము తన 

సలిగల బతిశేటి నతుఠను 

పలుషులవారనూ పంతమాశీ యిప్పటినీ 

- చెలిమి "సేసుకవుంజే శలులము గాః ॥ కానీ! 
వంగిములవారమా వేగినంచాం దనమోవి 

యొంగిలిచవులు గొనే యింతులము 

కొంగు సళ్షేవారమా కొసరుచు నేపొద్దు 

ముంగిట ౧గాచుకుండే ముదితలము 1 కాలీ ॥ 


శృంగార స్‌ంకి్రనలు లిథిగి 


సాదించేవారమా జంకించి జఅిమ్మలను 
పోదిసేసి కూజేటి పొలంతులము 
అదిగొని (శ్రీ) వేంకటాధిపతి నన్నేలె 
కాదనే వారమా తనకాఃగిటిలో చానను ॥ కానీ! 9”? 


కుదదే? 
అణ 


పొద్దు వోక నీకునిశ్లే బుద్దులు చెప్పితి. గాక 

చద్దిగట్టి తే వలపు చవులవునా ॥ పల్లవి 1 
చెప్పరాని [పియములు చెప్పి నీకు వేసరితి 

యెప్పుడు నీవోజలివి యేల మానును 

తప్పకు జాసలనుచు దండములు పెట్టితిని 

చిప్పిలి నీవుద్దండాలు "నీయక మానితివా ॥ పొదు! 
అఆజేవారి మాటలకు నడ్డమాడి 'వేనరితి 

'యేడనుండా(న్నా నీవె ౯ వా యెంచనేంటికి 

వీజెము చేతికిచ్చి వే/డుకొంటి చెక్కునొక్కి 

కూజేటి సతుల వెకొనరు మానితినా ॥ పొద్దు ॥ 
తగిలి కాంగిట నిన్ను€ దనియించి వేసరితి 

యెగసక్కేలకు. గాదా యియ్యకొంటివి 

నగుతా (శ్రీ వేంక మేళ ననుపులు మెరసితి 

మొగమోట నన్నలు ముందే మానితివా ॥ పొద్దు! 808 


వస౦ంతవరాళి 


'ఇన్నిటికి నెలవుగా నిదివో మొక్కే నేను 

మన్నించుమింతట నన్ను మంకు నేనెగంగను 11 వల్లివి 11 
చనవు గలదు గాన సరివెనంగితి నీతో 

'యెనసి చన్నులొత్తుట యెర(గవైతి 

నను మన్నింతువు గాన నవ్వు లెల్ల నవ్వితిని 

నుననుకు వెంంమౌత మరి సెజ(గను ? ఇన్ని ॥ 


క40 ్రీశాక్ష పాక అన్నమాచార్యుల 


మచ్చిక గలదు గాన మాటలెల్లా నాడితిని 
'యెొచ్వుకుందులగుట నే నెణంగ నైతి 
యిచృగింతువు గనక యిశ్చే పాదము దొక్కితి 
ని(నఖచ్చలాన మితిమీజుటని యెంచ నై తిని ॥ ఇన్ని 


సేస పెట్టితివి గాన శేతులు చాంచితి నీవై 
యీిగ్గులు లేంగుట నే నెఅగనైతి . 
రాసి కెక్కించితి గాన రతులంజొక్కించితిని . 
ఆసల (శ్రీ వేంక శ్వేశ అలయిక చూడను | ఇన్ని ॥ 80 


ఆహిరి 


నీవే యొనతీవయ్య నేమేమీ నెఅ(గము 
- శావిరి నీమొకములో( గళ లే కంటిమి ॥ పల్లవి ॥ 


చిక్కువడ్డ మనసులో చింత యెవ్వజెరు(గును. 
చిక్కున( బెట్టిన నీచేయి. గంటిమి 
చక్కగా నప్పటి నీసంతోస మెవ్వం డెలు(గు 
వుక్కుమీశే 'సెలవి 'నవ్వులే కంటిమి ॥ నీవే ॥ 


తడ(బడ్డ నీరతి తమక మెన్వం జెలు(గు 
అదరి నీవచ్చిన రాకదే కంటిమి 
"పెడ రేంచి నీవుచెప్పే ప్రియము లెవ్వండెటుంగు 
విడువక నీవు చేయి వేసినదే కంటిమి 1 నీవే ॥ 


అచ్చమైన నీలోని యానంద మెవ్వ!డెటు:గు 
ముచ్చటలాజే సరసములే కంటిమి 
విచ్చనవిడిని (శ్రీవేంకళేళ కూడిగిని _ 
శచ్చన లెవ్వండెలు(గు దక్కినదే కంటిమి ॥ నీవే! 400 


శృరగార నంకీ రనలు $$1 
గ78-_వ రేకు ఆపాొరి 


"సేతుం గాక వూడి గేలు చెప్పినన్రైల్లా 

చేతికి లోనై నచాన, సిగ్గువడనున్న చా + పల్లవి ॥ 
మలఠలసి మలసి యెన్ని మాటలు నీచాడినాను 

చలములు నీతోను సాదించేనా 

బలిమిసేసీ నీవు పంతములు చూపితేను 

వలచినదాన నాకు వానులున్నవా ॥ సేతు ॥ 
'యెనసి యెవ్వరి నీవు యెదురులు వెట్టినాను క. 

కొనచూపులను( జూచి కోపగించేనా 

"పెనంగి నీవెంళేసి తబ్చిబ్బుగా నడచినాను 

ననిచినచాన నాకు నాలి వున్నచా | సేతు 
కొంకక నీమేన నెన్నిగురుకులు నించుకొన్నా 

నంశెకు లోనౌదు( గాక యలిగేనా 

కంకిగా (శ్రీ వేంకశేళ కలినితి వెట్టుండినా 

లంకె నచానను వేశే లాగులుండీనా ॥ సేతు ॥ 401 


వరాళి 


సిగ్గువడ కి/క నేల. చెప్పవ? 
తగ్గు ముగ్గ లేక నీతలంపు లిడే0నా ॥ పల్లవి ॥ 


కాంత మోము చెమరించె. గళలు మోమున నిండె 

మంతనాన నాపె నేడు మన్నించితివా 

పంతములాడుదువు జాసలిత్తువు మాకై తే 

.నంతుల నీవూ నావెవలకు లోనైలివా ॥ సిగ్గు ॥ 
"నెలవుల నవ్వుదేరె చిగిరంచె. బులకలు 

కలికి చేసిననేవ గై కొంటివా 

వలవ నెందూ నందువు వసమైతి నాకందువు 

ఒలీమి నా వెకు నేండు (ఒమనసిలివా | ॥ పిర్లు ॥ 

18 


వశ 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


'మోవివై( గెంపులు చేగొ ముదము అన్నిటా మించె 
యీవల నాపెను నన్ను నేలితివా 
భావించి (శీ), వేంక కేళ పలుయ్మైు మ్మె లాడుచువు 
చేవల్ల(ల?) మాయిద్దరికీ( జిక్కితి'వా ॥ సిగ్గు : 402 


పొడి 


చెలిమావి యొుంగిలి సేసినవా(డవు మారు 

వలుక ననుచు నిక్షు బాస యిమ్మీ నాకును ॥ పల్లవి ॥ 
ఆయములు మొట్టితివి అతివకు నింతలో నే 

కాయ్‌ మెల్లా( గరంగెను కళ దా(౩ను 

చేయార నీవే యింత సేసినవా(డవు మరి . 

పాయక యేలేనని బాస యిమ్మ నాకును , చెలి |; 
ననుచ మాటాడితివి నలినొతి. యిష్పు డిన్లే 

మనను నీకొ'స(గెను మరిగె నిన్ను 

పనివడి యింతేసి (బిమయ్యించిన వా(డవు 

పనుపు నేసే నని జాస యిమ్మీ నాకును ॥ చెలి ॥ 
అనే కా(గిలించితివి అంగన నిన్ను (గూడి 

జట్టిగొని మోహించె సతమాయను 

అట్టుగా (శ్రీ చేంక శ్ర్రేథ యిక్షై కూడినవా(డవు 

పట్టము గక్షనని బాస యిమ్మీ నాకును |; చెలి | 408 

ఆహిరి 

ఎప్పటివలెనే చెలి నేలవయా 

చిప్పిలు( "జెమటతోడ సిగ్గువడ నేలా _ ఏవల్లివి!! 
"వేడుకగల సతులు ఎవేలు నాడురురు 

పొడి వెట్టి నీ నెగ్గు పట్ట నే(టికే 

వాడి శెగలయింతులు వరుసలు మీరుదురు 

యాడ నిష్ట తలనంచ నే(టికి నీకు . ॥ ఎప్ప! 


శృంగార పంకీ ర్తనలు 


సలిగెగల కాంతలు జాగుల నెలయింతుకు 
అలసి యింతలో నుస్సురననేలా 
వలచిన మగువలు వడిగా. చెన(గుమరు 
పలుమారు నీకు బెండువడ నే6టికి 


సేసవెట్టిన లేమలు చెక్కు గోర గీరుదురు 
జేస బెల్లి తనాన' దప్పించుకో "నేలా 
ఆనతో (శ్రీ వేంక శ్పీశ ఆశే నీవూ(. గూడిగిరి 
జాసిచ్చితి నని నీవు పలుక(గ వలెనా 


నాదరామ[కియ 


ఎవ్వరు మంచివార మో యయెంచుకో నీవు 
జవ్వనుల మిద్దరము నవతుల మే 


మచ్చిక నీకు. జేసి మంతనాన నిన్ను రాసి 
పెచ్చువెంగా ౩ నిన్ను( బెండ్లాడెను 
యిచ్చకములే యాడి యిన్నిపనులు*( జేసి 
మెచ్చులు మెచ్చి సేన నీమీంద నేం బెట్టితిని 


చెలులచే. 'జెప్పిపంపి చేతుల నిన్ను ( జెనకి 
అలమి బలిమి నిస్టే యాపె గూఢెను 
పిలిచి నీకు నేను [పియములెల్లాః జెప్పి 
తలపులు సరిచా(క తమితి( గూడితిని 
కన్నుల దప్పకచూచి కడు వాసగొని యాశె 
సన్న సేసి నీమోవి చవిగొ నెసు 
విన్నపాలు నేనే సేసి వేడుకొని చెక్కునెక్కి 
యిన్నీటా ,శ్రీవేంఠ కేళ యెననికి నేను 


పథ 8 


॥॥ ఎప్ప ॥॥ 


1 ఎప్ప ॥॥ గ04 


11 ఎవ్వ || 


11 ఎవ్వు || 


॥ ఎవ్వ ॥ 405 


థీ రాళ్ల పాఠ అన్నమాచార్యుల 
శంకరాభరణం 


మాముందర నేల 'నేసీ మతకములు 

'మోముచూచి యావెతోడ ముచ్చటాడు( గాక - "1 పల్లవి ॥ 
చెలి. బెండ్డాడినవాండు సిగ్గులు వడ(గనేల 

నలువంక నా పెతోనే నవ్వు గాక 

వలచినవా(డు తాను వాసులెంచుకొన నేల. 

ల(కుల( గమ్మటిని రిందుపడు( గాక . |; మాముం ॥ 
బువ్వాన( గూచున్న వా(డు పొంచి యెంగిలన నేల 

చివ్వన నారగించి చెలంగు( గాక 

రృవ్వ్యె వీడె మిచ్చేవా(డు రాజసము లెంచ నేల 

మవ్వః(పు( బెల్ల నాకులు, మడిచి యిచ్చు. న! ॥ మాముం ॥ 
పానుపువై నున్న వాండు పరాకు సేయంగ నేల 

కౌనిమ్మని యా'పె. చాను. గలయు. గాక 

వేన లెంలంగట నేల (శ్రీ వేంక కేకు. డై నవాండు 

మానాన. గూడినట్టానె "మొక్కుచుండు( గాక॥ మాము౦॥406 


_వ జేకు (శ్రీరాగం 


ఏనోము నోంచితినో యింతకు మున్ను 

ఆనుకొని నేవసేయ నంతదాననా ॥ పల్లవి 
చనవిచ్చి నీవు నాతో సరసమాజేవు గాక 

కను(గొన నేనంత చక్కని చానసో 

పనివడి నామీద 'పాదము చా(భేవు గాక , 

తనుపు సోంకుటకు నంతటి చాననా ॥ పనో ॥ 
న్నావె మన్నన గూడ నవ్వులు నవ్వేవు గాక 

నీపొందు లిటుసేయ నేరుపరినా 

పీపనుచు నామోవి తేనేలడ్‌గేవు గాక 

ఆపనుల కంతేసి యరుహూపు చాననా “| పనో॥ 


శృంగార సంకేర్తవలు = 


దయం జూచినవాడ వై తగిలి కూడేవు గాక 
[కియతో నీచిత్తమెరింగిన చాననా 
నియతి శ్రీ 'వేంక కేళ నేండిస్టై పెండ్రాడితివి 
ప్రియపడి యింత సేయ బిరుదులదా ననా 
మంగళ కౌ4క 
ఇెన(గ తే వలపులు పిప్పిగట్టీని 
గొనకొన్న యపుడే కొంగువశ్షును 
మునుప నే. బైకొంశే మొగచాటు దోంఛీని 
ననిచి కా గనుంగొంశే నవ్వు నవ్వేను 
'పనుకొంశే నింతలోనే వేసటలు వుట్టీని 
మనసిచ్చినపుజే మాటలాడేను 
బలిమి నే జేసిళే ను పలుకులు చప్పనౌను 
నలిగి గలప్పుజే పిలిపించేను 
చలపట్టితే మరి చండి పెట్టినట్టయీ 
వలె నన్నప్పుడు తనవద్ద నుండేను 
తోడిందోడ నై తేను తొక్కుడువడీ( బంతము 
కూడినప్పుడే కొనగోర నూంటేను 


తర్‌ 


॥పఏనో॥ 407 


॥ వలవి |. 
రా 


॥ వన(గి ॥ 


॥ పన(€గి ॥ 


యూడనే (శ్రీ వేంక కేకు. డిపుడే తానన్ను( హూడె 


జాడతో. దనకు న్మిఫే నతమయ్యేను 
సాళంగనాట 


ముంద-౦చి మలంగచే ముష్మూటికి 
మందలించి కోరికలు మట్టు పెట్టం గలవా 

సిగ్గులు వడజే వదేషు చెయిచాంచి రమణుడు 
వెగ్గళించి చెక్కునొక్కి వేండుకో(గాను 
తగ్గక చను మొనలు తలచూపి పొదల6ంగ 
అగ్గమైన జవ్వనము అణ(చుకో! గలవా 


॥ వన(గ౧ ॥ 400 


॥ ముంచ ॥ 


£48 (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


'తెరలోని శే(గేవేమే దిష్టించి చూచి యాతడు 
పరగ నీమునిగొంగు వట్టి తియ్య(గా * 
_పరువమై నీమోవి పండుతేనెలు గారంగా 
మురిపేన వేరే నీవు మూసి చాచం గలవా ॥ ముంద ॥ 


నివ్వెర(గై నవ్వేవేమే నీన్ను (శ్రీ), వేంక కేకుండు 
చివ్వన( గా(గిట6ంగూడి చెమరించ(గా 
పువ్వులై. నీమేన నెల్ల వులకలు నిండ(గాను 
మువ్వంక నవి నీపు మోపు గట్టగలవా ॥ ముంద ॥ 409 


తోండమలహరి 


ఇందుకు నేనేమిసేతు నెరింగీ సజణంగవు 
సందడి వలపులను సాం (భమసితివి ॥ పెల్లవ్‌ 


నామన సెరు(గుదువు నాకు సీవిచ్చిన బుద్ది 
ఆ మీ6ద నాతో. నేల ఆన వెష్టేవు 
నీ మాటనే నమ్మనా నీవే చేంతలెల్లాం జేసి 
ఆముకోని నీకు నీవే అ?కేవు గాక ॥ ఇందుకు ॥ 


యింటిచాననే నీకు నిచ్చలోని చాననే 

వెంట వెంటవచ్చి యేల వేండుకొనేవు' 

క౦ంటకము నాకున్నదా గజరు(గాంశల( బొంది 

అంటుకొని నొమేను అలమేవు గాక ॥ ఇందుకు ॥ 
చిన్న చాని నన్నుదెచ్చి సేన వెట్టి కూడిలివి 

మన్నించి నాకేల బాసలిన్నీ నిచ్చేవు 

“న్నకళన్న గొల్లెతల శాంపిరాలు సేసి వచ్చి 

సన్నలు శ్రీ 'వేంకశేళ సలిపేవు గాక ॥ ఇందుకు ॥ 410 


శృంగార సంకి ర్తనలు య! 
వరాళి 


వీజెము చేత( బట్టుక క! వున్నాంు 

తోడ( దోడ( వైైకొని దోసీలొగ్గం గదవే * పిల్లవి ॥ 
మాటల జేనెలు గారీ మా(టిమా.టికిసి నీకు 

కాటుక కన్నులచూపే కాడి పారీని 

ఆటించి విభునితోడ చారా మోనా (9) జూపితివి 

'యేంటికి జాగులుసేసే విక నియ్యకొనవే ॥వీడె ॥ 
నిలువెల్ల వినయమే నిండా. గొనలు సాగీ 

బలి మెల్ల ( జన్నులనే పౌజు చూవీని 

నెలకొని యీతనివై నీడా నెండా. గి*సిత్షివి 

చలము లింకనే(టికి సమ్మతించ(గదవే వీడి ॥ 
చేరి సేనలు వెట్టితే ఛిరుము త్యాలు గారీని 

గోరికొన గీరికేను యేరు వారీని 

యీరీతి (శ్రీ వేంక కేకు కింపూ సొంపూ( జూపితివి 

ఆరయ నింక నేంటికి అక్షు మెచ్చ(గదవే 1 వీడె॥ 41! 


లలిళ 


ఏంటికి నిష్టా రము ఇందుకు(గా నీతోను 
నాంటుకొన సెలవుల నవ్వు నవ్వే. గాక ॥ పల్లవి ॥ 
యెదుకాడేనా(మా) నీకు నేమేమి సేసినాను 
కదిమి నీమాటల వంకలు. దిన్టేమా 
పదరి మరియేమైనా( ఒలుమారు సాలసేమా 
సదరమనుచు నిన్ను సాదించేమా ॥ వంటి ॥ 
నిట్ట ద్శిస్రేమా నిన్ను దిమ్మరివై తిరిగి లే 
యి నీమేని మచ్చాల కీసడించేమా ' 
గుట్టు నీకు లేదనుచు గుణదోమా లెంచేమా 
పట్టరా(గా నేము నీతో. బంతమాజేమా + వంటి ॥ 


౪9 13-౯16 


ఏకి. థ్రీ కొళ్లపాక అన్నమాచా! ్య్యల 


శాదు గూడదనేమా గబ్బితనాల నుండ(గ 
వాదులడిచేమా నీవనితలతో 
పోదిగా (శ్రీ వేం శేళ పొందితివి నన్నుని్లు 
' సాదుందన మే కాక జంకించేమా 


గ00ఎవ జేకు భైరవి 


విన్నవించ 'నేమున్నది విచ్చి విచ్చి ఇందులోను 
అన్నిటా నీడేరించి ఆదరించు నీవే 
అఆనపడి వున్నచాన న్రే నీవేమి సేసినా 
'వేసారుకొంటా నిన్ను 'వెంగమాడేనా 
నేసవెట్టి పెండ్లాడి 'సేసుకొన్న వాండవు 
దోసము న నున్నింతువుగాక నీవే 

వలచి వచ్చినచాన వంకలు గుణాల నుంయే 
బలిమీ( బెన(గి నిన్ను బండుసేసేనా 
చెలిమి సేసి తెచ్చి చేయి వట్టినచా(డవు 
చెలులు నవ్వకుండా రథింతుగాక నీవే 

వేళ. గాచుకొన్న చాన వేడుక నీవు గూడితే 
చాలునంటా బొమ్మలను జంకించేనా 
యేళఠితివి (శ్రీ) వేంక చేశ యింతలోనే నన్ను 
మేలు దప్పకుండా నిష్ట మెత్తుగాక నీవే 

నాదరామకియ 


మగువా నీవూ నొక్కళేు మమ్ము నలయించ నేల 
"యెగనక్కేలు చెలులే' యింత సేసి రందురు 
చేయివట్టి తియ్య(గాను శెల్లంటో జాగు సేసేవు 
'వేయిటికివి చెలికి విన్న వింతుమూ 
అఆయెడ నెదురుచూచీ' అంగన మాసుద్దులకు 
పాయక అనతీవయ్య పరాకు లేమిటికి 


॥ప(టి ॥ 412 


|| పలి ॥॥ 


॥ విన్న ॥ 


॥ విన్న ॥ 


॥ విన్న ॥ శీ] బి 


॥ పలవీ ॥ 
గ్ర 


॥। మగువా! 


శృంగార నంకీ ర్తనలు ఏ8 


ఆన వెట్టి పిలువంగ నంగనలతో నవ్వేవు. 
వైన్నవై నాలుగ నన్ని (వా నెంపుద(దు?మా ' 
మానవతి లోననుండి మరీ దూతికం నంపె 
చానికేమనే వయ్య మూతరి గుఫ్రేమిటికి ॥ మగువా 


వొ త్తరించుకొని రాగా నువిద నిత్తైు కూడిక 
విత్తల (శ్రీ వేంక కేళ 'యొచ్చరింతుమా 
తత్త రానం గమ్మటిని తరుణి సన్నఅు “్స్లీ 
చిత్త్పగించి యేలవయ్య సిగ్గులిప్పు చేంటికి $మగువా॥ 414 


సౌరాష్ట్రం 


ఇంతటివాండవు యిన్నీ నెజంగవన్హా 
వింతగా సెదిరి6 దమ్ము వీచారించవద్దా ॥పలవి॥ 


కక్కసమేల “నేస్లేవ్స కప్ప్రర మేల చళ్లేవు 
మొక్కితే 'నెఅంగవభ్ధా ముంద రెత్తు 
పక్కన నేలంకశేవు బానలేల సేసేవు 
వొక్కామాటాడితే నూరకుండవద్ధా ॥ ఇంత ॥ 


చన్ను లేల విసికేవు చలమేల నెర పేవు 
నన్న నే ఇెలియవద్దా జాణతనము 
యెన్ని మారులు నవ్వేవు యింత లీల "పనంగేవు 
'వున్నట్లానే వుండి వొద్దిక గావచ్చా “ 1 ఇంత ॥ 


మేరలేల మీేవు మెచ్చులేల మెచ్చేవు 
చేరిళే6 గరంగవద్దా చిత్త మెల్టాను 
యీరీతి (శ్రీ వేంక కేశ యేలితివి నన్ను నిశ 


సాగ గొనరికే6 జనవియ్య వద్దా ॥ 90 ॥ 415 
19 


ఓరి. థ్రీ కాళ్లపాత అన్నమాచార్యుల 
శంకరాభరణం 


ఆనపడి వచ్చి నా(టచాని(, దోయ 

దోసమేల యీ పె! 'జేసుకోవయ్యా ॥॥ పల్లివి 11 
కందువ చూపీని ఛానుక లిచ్చీని 

విందులు చెప్పీని వెలంది 

యిందరిలో సిగ్గులేల వచరించ 

పొందులు సేనుక భోగించవయ్యా ॥ ఆస ॥ 
సన్నలు చేసీని చవులు చూపీని 

కన్నుల మొక్కీని కలికి 

మున్నిటి వలపు మూసి దా(చనేల 

యిన్నిట సాకెను యియ్యకో వయ్యా ॥ ఆస ॥ 
శ్రీవేంక శ్లేళ్వర సేవలు చేసీని . 

పూవుల వేసీని పొలంలి 

యీవల నన్నేలి తింక( గొంక నేల 

భావించా'పె. గూడి బదుకవయ్యా ॥ ఆస ॥ 416 


మాళవిగాళ 


కరిటిమి వింటిమి అశై కానీ వయః 

వంటనే యళోదకు విన్నః ంచే మయ్యా // పల్లవి ॥ 
చల్ల ల్సల మ్మే గొళ్లెతతో సాము లెల్లా "దేసితిని 

చెల్లునయ్యా నేండు నీకు చేసిన వెల్లా 

గొల్లు(లి కంపు నీమెయి నంకె 'సోరుళేక లా కంశు 

యొల్ల వారము నిన్ను నేమనే మయ్యా ॥ కంటి ॥ 
మగనాండ్ల సిగ్గులు మావనమే కెల్ల లాడితి . 

తగునయ్య తలచిన తలపెల్లాను 

శగిలెం బయ్య్వాద నీకు తమక మాపెకు లేగ. 

మెగసక్కే లాడ(గా మాశేమి చలమయ్యా ॥ కంటి ॥ 


శృంగార సంకీర్తవలు 


దొడ్డివారి వావు లెల్ల దోమటి దొడికితివి 
అడ్డము లేదయ్య నీకు నన్నిటాము 


బడ్డు నీశాంగిట మించె సేస లాపెమీ.ద నిండి 


వొడ్డి (శ్రీ వేంక మేళ 'నేమొనరితి మయ్యా 
కన్నడగాళ 
తప్పులింక( బట్ట నిన్ను దగ్గరి కూచుండు మిళ్పే 
కుప్పళించు మాట లెల్లా కొంకకు నీ విను 
వీడి మింద వేనుకో పన దప్పి 'దేరుచుకో 
వాడు మోముతో నలసి వచితివి 


ఆడనుండి తెచ్చిన సొమ్మది నా యెదుట: బెట్టు 


'యేడలేని సిగువడ నిపుజేల యి(కను 
పన్నీరవధరించు పన్వళించు తొడమీద 
వన్నెల నసురుస్తుర్రె వచ్చితివి 
మున్ను వల్లెవాటు వేసుకొన్న పచ్చడమిదే 
“ రగా 
వెన్నెల గాసీ నదే వెరవకు మి(కను 


1 కొంటి॥ 417 


॥ సలవి ॥ 
(౮) 


-॥ తప్ప ॥ 


॥ తపు ॥ 


గందము మేన బూసుకో కా(గిథంచు నా చన్నులు 


వందనపు వంచనతో వచ్చితివి 
యిందు నందు (శ్రీ వేంకశుళ యేలితివి నన్ను 
సందడీ వేడుకలకు జడియకు మి€ను 


581వ జేకు ఆహిరి 


వీరుల యమ్ములు వాడి వెన్నల వ్‌ 
సరవితోం గూడరయ్య జామువోయ నివుడు 
- చయా్యంల మంచముమీ(ద నుండినట్లు నీదిక్కు 
తొయ్యఠి మేడలో నుండి తొంగి చూచీ 
చెయ్యెత్తి సన్న చేసి చేకొని పిలువవయ్య 
చయ్యాటపు సిగ్గులనే జామువోయ నిపుడు 


| తప్ప ॥ +16 


॥పెలపి॥ 
స్ట. 


॥ వీరుల ॥ 


(శ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 


'సల్నవై మల(గుమీ(ది నీబుజమువై నాపై 
కలువకామ సోరణ గండ్ర జాంచీని 
చలివాని రమ్మని ఇచ్చట. కప్పణియ్యవయ్య 
చలపాది సిగ్గులనే జూమువోయ నిపుడు 


చేరి దోమ తెరలోని (శ్రీ, వేంక కేళ నిన్ను 
గోరనూంది ళాగిలించి కొనరీ నాపె 


గారవించి యేలితివి గక్కన మోవియ్యవయ్య " 


సా రకు నొడయాట్ల జామువోయ నిపుడు 
(శ్రీరాగం 


సందడిలో సనెంచాంకా సాంకు గుబ్బతిల్లేవు(రు?) 
కందువెన చోటనే జోకగా నుండరయ్యా 


సరసమాడిన€ గాని చవి గావు వలప్పులు . 
ఇర వేసుకొన్న గాని తీరదు సిగ్గు 
వొరని నవ్విన గాని వొక్కటి గాదు మనను 
తరుణి నీవు నేకళాన నుండరయ్యా 


పచ్చి మాటాడిన( గాని బావములు గర6గవు 
యిచ్చః గొనరినం గాని ఇంపు శేంగదు 
విచ్చనవ్నిడై నం గాని వలయపు కోరికెలు 
పచ్చల మేడలోనం బవ్వళంచరయ్యా 


బిగువు(గా(గిట( గాని [పియములు సమకోవు 
తగులై న గాని లేదు తరితీపు 
మిగుల (శ్రీ వేంకశేళ మెలు(త నేలిలరి విశు 
లు 
ననరిలోననే వుండి నంటు చూపరయ్యా 


॥ విరుల.॥ 


॥ విరుల ॥ 419 


॥ సందడి ॥ 


॥ సందడి ॥ 420 


శృంగార సంకీర్తనలు 
కురంజి 


అందువల్ల ( గాని నమ్మ' డాత(డు 
అందములుగా నింకా నాన వెట్టుకొన వే 
సా౭ నీవు నగ(ంగాను సరసుడు తనవొళి 
నేర మేదో యని మతి నేమకీని 
గారవించి నీవిందుకు కప్పురవీజె మిచ్చి 
ఆ రితి నే మీరనని ఆనవెట్టుకొన'ే 
పలుమారు మొక్క(గాను వచ్చిదేర వెంగెమని 
తలవంచుక బాసలు తల 'పెట్టీని 
కలసి నీవీవేళ కా(గిలించి బుజ్జగించి 
_అలరించి నిజముగా నాన వెట్టుకొనవే 
వొద్ద( గాచుకుండంగాను వొరసీ నీదేమో యని 
పొద్దు వొద్దు నీతోనే భోగించీని 
వొద్దిక (శ్రీ వేంకశేకు నొోడంబరచి నీ విపే 
అధ్ధుకొని పాదముల నాన వెట్టుకొనవే 


మనోహరి 


సీవు చేసిన భాగము నే మేమని పొగ జేము 
'సోవలుగ విన్నెసి నీసుద్దు లెల్లా వింటిమి 
మై గా 
వెకొని పాదముమీ(ద( బాదమువేసి విగించి 
ఆకు మడిచి నోరనే అందియ్య:గా 
నీకు నీకే కడునుల్చి నిలువెల్ల. 'జెమతించి 
జేకతో వెరగందిన నువులల పంటిమి 
ద్ర రా 
వెక్కును. జెక్కును మోపి శిరసుతేడ నదిమి 
వొక్కమై గుబ్బల నురమూ6ద(గాను 
తక్క సీవంతలోనే తనువెల్ల. బుఇకించ 
చొక్కమై కళ సేటిన సుదు లలా పింటిమీ 
ము 0 రా 


॥పలవి | 
భా 


"లందు ॥ 


॥ అందు ॥ 


॥ అందు ॥ 43! 


1 పలవి 11 
ర 


॥ ని || 


॥ నీవు ॥ 


జః (శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


పానుపువై నొత్తగిలి బంతినే రతులు చూపి 
ఆనుక (శ్రీ) వేంక శేళ అఆ కెంగగూడ(గా 
తానకమై మీరిద్దరు తలకొని మోవితేనె 


సోనలు గురిసిన మీ సుద్దు లెల్లా వింటిమీ ॥ నీవు ॥ 499 


నొగవరాళి 


లోనికి రావయ్యా లోక మెల్లా రట్టాయ 
దీనికింగానే యింతి శరలోనే' వున్నది 
మగున నీతో నిక్హే మాటలెన్నో ఆడంగాను 
చిగురుమోవి యెల్ల జిల్లులాయను 
_ అగడు సేతురా నీవు ఆ(టచాని నింతలోనే 
గువలు చూపలేక తెరలోనే వున్నది 
- -నలినాతీ సార సాశె నవ్వు నీతో నవ్వంగాను 
తొలి చెక్కులను చందుడు నిండెను 
'పెలుచు సిగ్గు రింతురా (పియుకాలి కింతలోనే 
.. శలినెనంటా. చాను శెరలోనే వున్నది 
కామిని యేపొద్దు నిన్ను. గా(గిటనే హూడంగాను 
కామించి మేఇల్లా తీగ(గిలు వారెను 
దోమటి (శ్రీవేంశేళ తొయ్యలి నింత సేతురా 
దీమసాన రతి. జొక్కి తెరలోనే వున్నది 


_గంఖీర నాట 


॥ పలవి ॥ 
న 


॥ లోని॥ 


॥ లోని ॥ 


॥ లోని ॥ 428 


మాపుచా(శా మాటలేలే మర్శము చేత నుండ(గ 
 యేపున మీ నేరుపులు యిళే చూపరాచా 
పంతమాడ నే(టికే పడంతులాల మీతోను 
కాంతుంజే నన్నింతేసి గారవించంగా 
అంత గలితే మీరు ఆతని. వొక్కించరాచా 
యింతుల జాణతనాలు యేరువడీ. గొని 


|1 పల్లవి |1 


॥ మాపు ॥ 


ఎఎంగార .నంకీ ర్తవలు 


ర్‌ి 
మ 
ధా 


యేతులు చూప నే(టికే యిందరి ముందర నేడు 
ఆతడే నాపాల( జిక్కి అండ నుండ(గా 
చేతనై కే మీరు పతిం జేకొనీ లోంగొనరాచా 
ఘాతల నందరి సొంపు గానవల్చీ( గాని ॥ మాపు ॥ 


ముం పము లేటిశే కిమ్ముల నిష్టే సచరించ 
యిరవై (శ్రీ వేంకశేశు( జెనళకుండంగా 
వరుసగా వలసితే వద్దనే మీరుండరాదా 
గంమ నందుల మేలు గానవల్చీం గాని ॥ మాపు ॥ 494 


గ82-వ జేకు ద్దెజి 


ఎటువంటివా(డవు యేమి జాణతీనము - 
నటన గేళరించుకొన(గరాచా నేను + పల్లవి ॥ 


అగవపడి యింతులు నీయండ నిలుచుండ(గా 
నగరాచా నిన్ను(జూచి "నాకు నేండు 
తగవు చెప్పు మనుచు తామే సాకిరి గోరంగ 
మొగము చూచి నీకు మొక్కరాచా నేను ॥ ఎటు ॥ 


చేతులకొల!ది నీవై సేసలెల్లా( బెట్ట(గాను 
' 'యీతలి మెచ్చ(గరాచా ఇంతలో నాకు 
శాతిరీ. బగలు జాగళాలు నిన్ను( జేయించ(గా 
మాతల జూడ(గరాచా కందువతో నేను, ॥ ఎటు ॥ 


వొట్టుకొని నిన్ను(గూడి వూడిగాలు సేయంగాను 
దట్టముగ అట్టుసేయ! దగచా నాకు 
ఇన్టై (శ్రీ వేంకశేళ యేలితిని నన్నునిశ్లే 
చుట్టమ్మనై ఆనందాన( జొక్కరాచా నేను. 14:1 425 


శ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 
సామంతం 


సతులకు( బతులకు సాజము లీవి 

యితవులు సేసుకొంకే నియ్యకో లౌనా(ను?) ॥ పల్లవి 1 
'మనసురానియట్టి మా(ట లెన్ని మైనా 

చనవరులాడితేనే చవులౌను 

"ఫెనంగి పెనం యొంత. బిగిసి కొనరినా 

వనితల కోపాలు వలపులౌను ॥ నతు ॥ 
శేయకానియట్టి సే తెన్ని మైనా 

పాయని చుట్టాలై కే బాౌను 

రాయడింవ్లుల్తైన రచన లవ్వ్నైనా నతు ॥॥ 

ఆయ మెజి(గిన వారి వందములౌను 
- వాలితో సెగనక్కెపు నవ్వులెన్ని నవ్వినాను 

'మేలుగల వారైతే మెచ్చులౌను 

యీవల శ్రీ, పంక శేళ యేలితివి నన్ను నిళ్తు 

కాలుకొన్న నారళులు సతములౌను 1 సతు 1 426 


నరాళి 


వెలియరో నీవే కదే సిస్టిళర్తవు 

నిలువున నీ మగడు నిను మెచ్చు(చ్చెగనమ్మా _ ॥ పల్లవి ॥ 
వొమ్మల జంకించితేనే పొద్దు గుంకిన శ్లూను 

కమ్మి నీవు నవ్వితేనే మ వన్నెల 

సొమ్మల "మోవి చూపితే చుక్కలు నింకుకొనును 

నెమ్మది నీరమణు,డు నిను మెస్ళనమ్యా ॥; వెలి ॥ 
పొలింతి నీవు చూచితే పొద్దువొడు నప్పుడే 

పొలయబుకల నెండ పొడచూపును 

తిలకించి నిలిచితే దిష్టమౌను లోక మెల 

"నలకొనీి నీలిన (డు “నన్ను న్‌ మెచ్చెనన్యూ ॥ చలి ॥ 


శృంగార సంకీ ర్తవలు కిన? 
యొక్కుువై నీవు గూడితే నిరుసంజలును దోంచు 
మొక్కిన సీతురుముకు మూగు మేఘాలు 
వొక్కమై నీరతులను వోలార్చంగా నేండు 
నిక్కి (శ్రీ వేంక శేళుండు నిన్ను వెచ్చెనమ్మా చెలి 42% 


కేదార గౌళ 


శెలిక తెలము నేము నేసేచేమి 

అలసివి వాశెమోవి అందుకొనవర్యూ ॥ పల్లవి ॥ 
కూరిమి గొసరి పూవుగు త్తి. గొని ఆ౩ వేసె 

ఆరయ నీకవి మరునమ్ము లై తాంశ 

కరిలేరె. బనులెల్ల నందుకేమి సేయవచ్చు 

మారుకొని వలపుల మందు వుయ్యవయ్యా ॥ చిలి ॥ 
దిత్తితోడ నీవె నాపె పక్కన బన్నీరు చళ్లె 
. వొత్తిన విరవోన నీకుడుకె త్తెను 

చి తగించి తగవులు చెప్పేదిందులో నేమి 

మత్తిలి వచ్చి మాటల మంతించుకో వయ్యా ॥ చెలి ॥ 
కొమ్మ నిన్ను రతి గూడి కుచముల నిన్ను నొత్తె 

కమ్మి నీకు రాతికంశు గట్టాయను 

యిమ్ముల (శ్రీ వేంక శేళ యెవ్వరూ నేమి చెప్పేరు 

తమ్మికొనగోరి యంతము (వాసుక వోవయ్య ॥ వెని ॥ 420 


సాళ్లంగ నాట 


పండి పొల్లవో దె(దిిపుడు పను లెల్లా ముందరే 
నిండు నిధ"%నము వలె నిలవే యింకాను . ॥ పల్లవి ॥ 
వొట్టు వెట్టుకొను నేమో నొడంబరచంగం జోజే 
గుట్టునో నాతనివద్ద( గూచుండ వే 
పట్టి వెనంగళగ6 బోతే పంతాలు చూపునో యేమో 
చుట్టరికముతోడనే చూడవే లు'౧కాను ॥ నండి ॥ 
20 


శ్రీశాళ్ల పాఠక ఆన్ననాచార్యుల 
గ. ఆజ 


గడి వెట్టుకొనునేమో కదిసి పిలువ(లోతే 
విడువక లోననుండి వీడె మియ్యవే 
తడవి మాటలాడితే తమకించునో యేమో 
చిడుముడి 'ేవలెల్లుం "జయచవే యింకాను 


సిగ్గులు వడునో యేమో ఇచెనకులు నించంభోశత 
కగ్గదీర చన్ను లంట( గాగిలించ వే 
అగ్గమై (శ్రీవేంక కశుకు. డాదరించి నిన్ను నేలె 
వ్‌ న ేదులశే మొక్కి. వొనరు మింకాను 


పొడి 


ఎట్టి యాసోదకా(డవు యొందరీకి నోపుదుపు 
నెట్టళొన్న మేలుకా పె నిలుచుక వున్నది 


సందడి నందరిశోడ సరసాలాజే వీడ 
క౦దువకు వచ్చినా ాచుకున్నది 
పొందుల పొరుగులను పొతులకడందుకో గా 
విందు చెప్ప వచ్చినా వె వెరగుతో నున్నది 


వాడవారివవై నీవు వసంశాలు చల్లేవు 
వీడి మంపినాపె లోనిమేడ నున్నది 


గోడ నీక్కి చూచినా'ె గుబ్బలు నీ వంట(గాను 


జోడు గూశ వచ్చినాపె చూచి నస్వుచున్నది 
కొలువులో వారినెల్లా కూడంగ నన్న సు 

అంమీ సట్టుకున్నా పె అలిళున్నది 

'యెలమి శ్రీవేంక "బ్‌ యిశ్హే నన్ను ( గహాశీతివి 


రంనీన పరమావి కడు మెళ్చుచున్నది 


॥ వండి ॥ 


॥ పండ్‌ ॥ 429 


॥పెలని॥ 
దా 


॥ ఎటీ ॥ 
ఆ. 


॥ఎటీ 1! 
లు 


లలి ॥ 20 
క. 


శృంగార సంకీర్తన 


గశీలీ.వ తేకు ముఖారి 


కల్ల గాదు నామాట కదిసి చూడంగదయ్య 
చిల్లుపెద లిదరికీ సగ(బాలు సుమీ 
గ్‌ దె క్రి 
దప్పిగొని వచ్చేమవుటా శరుణి వాకిఓనుండి 
కష్పుర మిచ్చేనంటా( గాచుకువ్నది 
కప్పి నీయాదాయములో కక నున్న నీసలికి 
చప్పుడుగా కందులోన సగ(బాలు సుమ్మీ 
బడలి వచ్చేవంటా పడ(తి మంచేన(చియా) చాలు 
బెడిదాన( జల్జార( బెట్టుకున్నది 
త్ర 
తడవి సీకు( నశే తగ నిన్నిందా(56 గూడి 
జడియని యాశెకును సగ(బాలు సుష్మ 
పొంత. గాంగి వచ్చేవంటా పూ'జించ(గోరి నీకు 
యింతేసి తా మెర5లు మీ దెత్తుకున్నది 
ఇంతలో శ్రీవేంక శ్చ యునసె నిస్నై ౯ రతి 
సంతోషముల = ఆకును సగయాలు సుమ్మీ 


నాట్‌ 


తొళ్లరంగమా సీదొడ్డతనిము 
పల్లవ మింతయును సీపాలిటిదే చా 
వు=నీ రమబుని౯ జూచి వురము' పట్టుకొ నేవు 
కాసీవే రట్టడిపంత గావా నీవు 
ప్‌ముం ప నప్వేరంటా నుంటిపీ గాల 
శ ఓట్టులల్లాం దిట్టి ఎల్లించుకో వా 
+, ఠొర నొాతనీతో వ ఖ అాడుకొ నవు 
)" య. లేక సఇనలనోసవా సీవు 
పిచ్చవవిడా డీ౭ెకు వెరచి పుంటిపి గాక 


గ ్స న్‌ చేతల మీంచలీవా 


లి 


జ 


ళం 
చః 
వం 


॥పలవి ॥ 
గ 


॥5ల ॥ 
న 


॥15ల॥ 10! 
ఖలు; 


॥ పలప్‌ ॥ 


న. 


940 థీ తొళ్ల పాక ఆన్నమౌాచార్యుల 


(శ్రీ వేంకళేకు రతుల౬ జెంది కడు. జొక్కించేవు 
లేవే యింత సఠిగ లేచా నీకు 
కోవిదు( డాతని నేనే(నినే? కూడంగా నుంటివి గాక 
నీ వొళ్ళి గళ్ళితనము నెరప(గ లేవా ॥ తొల్లై ॥ 4తీలి 


కాంటోది 


చెప్పరయ్య వినే నేను చెవుల పండువగాను 

కుష్పళించీ. 'జెమటలు కూడుకెంటిరా 1 పల్లవి || 
మంతనాన నున్నాఃడవు మగువయు నీవును 

అంతరంగపు మాట లాడుకొంటిరా 

వింత లేక యెనసిళ్లు 'వేడుకళో నున్నారు 

చింత దీర జాస లెల్ల ( "జేసుకొంటిరా ॥ చెప్ప ॥ 
పానుప్తువె నున్నా (డవు పడంతియు నీవును 

మేనరిళాలు చెలిసి మెయికొంటిరా 

గానములు చేసుకొంటా( గళలతో నున్న వారు 

కానీలే మీమనసులు కర(గించు కొంటిరా ॥ చెప్ప! 
సన్నలు చేసుకొనేపు సతియును నీవును 

యిన్నేసి రతులు మీలో నెంచుకొంటిరా 

నన్ను( గూడితివి నేండు ననిచి (శ్రీ వేంకశేళ 

వున్నతితో మీరిద్దరు నొడ(బడు కొంటిరా . ॥ చెప్ప ॥ 488 


శుదవసంతం 
ఇ 


'వెజవకు నే6 గూడి వెస నందుకూ నంపేను 

తజి నాకు మొగ మోడింతలో వెరగందేవు ॥ పల్లవి ॥ 
'యెవ్వళెకో ఆడ వీడె మిచ్చి వచ్చి నన్ను( గని 

అవ్వల బో రాక వుపొయాలు చూఛేవు 

నవ్వుచు నీ కొంగువట్టి సాయింటికి( దీసి తేను 

వువ్విళ్ళూర దిగులుతో నుస్సురనేవు 1 వటవ ॥ 


శృంగార నంకీ ర్తృనలు రజ! 

వించా పెకు[ జెప్పి వచ్చి వెస నీడ నన్ను( గని 

అంది కొంపోళాక వుపాయాలు చూచేవు 

సందడి నే మాటలాడి జరపులం బెట్టితేను 

పొందుగ( జల్లారీ నంటా పొద్నులు చూచేవు ॥ వెజివ ॥ 

౧౧ ౧ 
వొంటి నాకె. బెట్టి వచ్చి వొద్గికతో నన్ను. గని 
౧. 

అంటి పాయరాక వుపాయాలు చూచేవు 

జంటయి (శ్రీవేంక శేళ సమరతి. జొక్కించితే 

పంటగా నిందుంటి నంటా లిమ్మిటి గొనేవు ॥ నెజణవ॥ 4లీ4 


కొందోది 


కాకున్న నింత లోంగేవా గడుసంవి 
"శేకలు వెట్టి నవ్వితే గిందువడే విపుడు ॥ పల్లపి 1 
పక్కన మాటాడితే నీవైకి తీసుకొ నేవు 
చక్కు దిష్టించి చూచితే జడిసేవు 
మొక్కితేనే వెంగమంటా మొగము వంచుకొ నేవు 
నిక్కి 'యెందైోనా నీవు నేరమీ చేసిలివో 1 ఆాకు || 
"బేరుకొని పీఠిచిలే (వియములు చెప్పేవు 
చేరి చేత నివిరితే సిగ్గువడేపు 
. ఆరసి కొంగు వట్టితే నానలు వెట్టుకొనేపు 
'డార దప్పి 'యెంతై నా నిందలకు లోనై తీవో ॥ కాకు ॥ 
మెచ్చి శాంగిలించుకొంళే మే నల్లా! "జెమరించేవు 
పచ్చి రతులం గూడితే (బమసేవు 
అచ్చపు (శ్రీ వేంకకేళ అలమేలుమంగ నేను 
విచ్చనవిడి నెందైనా వెల్లిపిరులై తివో ॥ కు ॥ శమ 
* రేల (వ్రాతసర్యప్రదాయము (వ్రకొరము ఇందు “ఎందైనా'అని యండందగును, 


ఉన్నట్లు చదివినచో “ఏ(2ని అగును, 
(మ చా. 


282 థ్రీ శాళ్లపాక అన్నమాచార్యుల 
మధ్యమావతి 


ఎక్కడికి. బోనందువు యెవ్వతె నంటనందువు 
గుక్కక తారుకాణించుకొందు గాని రావయ్యా 
మదిమదినుండి నీతో మాటలాడిన ఫలము 
కదిసి యింతటిలోనే కంటిమయ్యా 
అదివో ఆపె. దిట్టితినంటా( 'జప్పితివట 
కొద లేకుండా. చెలుపుకొందువు రావయ్యా 
చక్కజాడ నితోడ సరసమాడిన ఫల. 
మిక్కడ'నే నాకు ఫలియించె నయ్యా 
'మొక్కలపా పెవ(న)ని నీముందల వట్టితినని 
అక్కడ నంటిపట నీవాడుకొందు సు 
పొంచి నీకా/గిటం గూడి పొందుసేసిన ఫలము 
వంచన లేక సరివచ్చి నయ్యా 
యెంచి (శ్రీ చేంకశేళ నీకిడిన తమ్ములమా'కె- 


1 పలివి॥ 
లా 


॥ ఎక్కు ॥ 


॥ బక్క || 


కుంచుమంటి నన్నది రూపించవలె రావయ్యా ॥ ఎక్కు ॥ 480 


గ84.వ ఖేకు దేళాక్షి 


ఐనవిని కిళనేల అంతగొరబు చేసేవు 
దీన నేమివచ్చె నీకు తెలుసుకో రాచా 

యిచ్చకమాడ(గ6 బతి నేల గద్దించి 'వేసేవు 
అచ్చపు నీలోనికోప న. రాదా 
పచ్చి దేరిన పనులు జయలు "నీయంగ నేల 
నచ్చెంగా యింటికత(6డు వడి. గూదకాదా 

ఇప్పుడికై నవ్వేవాని నేం వొట్టులువెళ్లేవు 
తప్పు అెంచకిన్తు దయ దలంచనాదా 
చెప్పెను తనచే,శలు చిడుముడి పడనేల 
కప్పగా పచ్చడ్‌మి(క( గానిమ్మనలాదా 


॥ పల) ॥ 
గా 


॥ ఐన ॥ 


॥ఐఎ) ॥ 


శృంగార నంకీర్తివలు 
చెక్కునొక్కి కూడేచోట సిగ్గులేల పెంచేవు 
వొక్క తివి చన్నుల నొరయనకాదా 
నిక్కి (శ్రీ) వేంకకేశుండు నిన్ను నేల మదగేల' 
తొక్కెంగా పాదమి్టే సంతోసించ(గశాడా 
శ్రీరాగం 


పడతి నీపతి. చెచ్చే [భమయకువే 
యెడయని నీతమవ మేమని ఇప్పేచే 
విన్నెలబయటనుండి వేసవియండ లనేవు 
అన్నిటా( జంగదుని రవీ యని యాడేవు 
పన్నిన చిలుకలను పక్కెర గుళ్ఞాలసేప్పు 
యొన్న రాదు నీవిరహ మేమి శెప్పేగ 
తుమ్మిదల: గను(గొని దొడ్డ యేనుగ లనేవ 
క్ష మ్మిన చిగురులే క త్తులనేపు 
కమ్మర గోయి€లను కాముని దూతలనేప్ప 
యెమ్మెల నీవ పులు యేమి వెవ్పేరే 
"వేడుకతో. జల్లగాలి వితమానటి. దనేపు 
[.డెపుం గవము చలి వేడి యనే 
కూడె (శ్రీ వేంకళేకుండు గొబ్బున నిన్నింశలోనే 


ఇక 


క! 


॥ ఐన ॥ 43? 


॥ పద(తి ॥ 


॥ వడంవ్‌ ॥ 


యీడనే నీభాగ్యమి(5 నేమి చెప్నేగే ॥ వదంతి 1ఫ 


భైరవి 


ఇందుకే పో విచా*”న నింని వున్నది 
చందమైన జవరాలు బంకెన నష. 

గుత్తపు మనసులోని గుట్టు విడువంగ ౧౩౫ 
చిత్తము లోవపఠి మాట చెప్పూ పోదు 
పొత్తునం బెట్టుకొంటివి పొలతు౬ నందిని 
యొత్తైన పట్టపుబేవి యెంగగికోరుచునా 


౪0 13- ౯19 


1 కటల్ట్‌ 11 
శ, 


॥ ఇందు ॥ 


264 ్రీకాళ్లపాఠ అన్నమాచార్యుల 


ముంచిన చుట్టరి కెపు మొగ మోశెుంతై నా గద్దు 
యెంచవలె నీ మేకులు యీపొద్ద్గు 
మంచ మెక్కించుళొంటివి మగువల నిందరిని 
అంచితపు టిల్లాలు ఆటిడి కోరుచునా 4 ఇందు ॥ 


వాడి కూటపురతి వలపులు గడువేండి 
తోడ6 గూడిన చన్నుల తుదలు వాండి 
వీజేలందుకొంటివి (శ్రీ వేంక శ్చేళ యిందరిచే = 
నీడైన మోవాపుటింతి యింతేసీ కోరుచునా | ఇందు ॥ 489 


కుద దేశి 
0 


పమి జాణతనమే యైవ్వరు మెత్తురు యిది 
చేముట్టి "వెనంగ(గాను జీరలు దీసేవు. ॥ పల్లవి ॥ 


వేడుక నవ్వులు నీచే వెలనెట్టి కొనరా(గా 
జాడెరు(గక పతిని జంకించేవు 
వీజెము చేతికియ్యంగా విజ్ఞవీంగుళా నీవు, 
అడనుండి చెలికత్తె నందుొమ్మ నేవు ॥ ఏమీ ॥ 


వెల్లవిరిమాటలు వెద వెట్టుకొని రాగా 
కల్లలంటా రమణుని( గాకు స్పేన్చ్వ 
మల్లెపువ్వులియ్య రాగా మందెమేళమున నీవు 
పల్లి చాన పానుపుపై( బరుచుమనేవు' . ॥ ఏమీ ॥ 


'మోదముతో( బంతములు మునుపే యియ్య కాగా 
కాదంటా శ్రీ / వేంక శేశుం గాంగిలించేవు 
సోదిం బచ్చడము గప్పి పొదుగ(గ సిగ్గుతోడ 
తోదోపుం చెమటలు దుడువుమ నేవు 1పమి ॥ 440 


శృంగార సంకీర్తనలు / క. 
దేసాళం 


చూతువు రావయ్యా సుదతి నిశ 

కాతరము అన్నియును గంపంబెట్టీ నదివో 1 వల్లవి ॥ 
చెమ్మ. జెమటల చేత( జిప్పిలి నీవై వలపు -' 

లుమ్మగిల6 బెట్టుకున్న దువిద 

కుమ్మరింపు( బులకలః గోరికె లీరికెలెత్తి 

దిమ్ము 'ించి తమకము "స్పై వెట్టీ నదివో 1 చూతు ॥ 
వాడికె వూర్చులచేత వడి నీపె (వె శాంశాళము 

కూడ పోసీ నదివో కోమలి 

జాడు. జూపుల తోడుత జవ్వన మదములెల్ల 

మేడెముగా బన్ని పన్ని మేడగట్టి నదివో 1 చూతు ॥ 
"సెలవి నవ్వులతోడ సిగ్గుల రతుల నీకు 

కలయ: బెట్టీ నదె కలికి 

"'మయొలమి (శ్రీ వేంకశేళ 'యేలితివి యింతి నిష్ట 

తొలగని సంతోసాలు దొడ్డిబెట్టీ నదివో ॥ చూతు | 411 

దేళాక్షి 


శ 

కంటిమిగా. యిపి గొన్ని కార ణాలు నీవల్ల 

వింటిమి నిన్నా మొస్నా వేడుకాయ 'నేండు ॥ పల్లవి ॥ 
వళ్లైవాటు( బయ్యదతో వచ్చి యాపె నిలుచుండి 

పల్లదపు మాటలాడీ( బచ్చిగా నిన్ను 

కల్లలంటా నుంటిమి నీకతలు యిన్నాళ దాణా 

వెల్లవిరులుగా. జూచి వెరగాయ నేండు | కంటి 11 
వుర్ధాలు 'మట్టుక వచ్చి వురుపు( జూపుల( జూచి 

వుద్దండపు జేంత "సేసి వొరసీ నిన్ను 

సుద్దు లే యంటా నుంటిమి చొక్కపు నీ మహిమలు 
అద్దుక నీగుక్షైటి6గి అరుచాయ నేండు న ॥ కంటి | 

21 


2886 (శ్రీళాళ్లపాక అన్నమాచార్యుల" 


పుక్కికి వీడెముతోడ పొందుల నీతొడ యెక్కి 
మిక్కిలి (గట గూడీ మేలుతో నిన్ను 
తక్కులంటా నుంటిమి యించా౯కా (శీ) వేంక కేక 
యిక్కువ నన్నేలితివి యిరవాయ నేడు.  ॥ కంటి॥ 442 


గ8ర్‌-వ టేకు సామంతం 
కంటిమి నేమీభాగ్యము కన్నుల తుధలను వేండిదె 
జంటలు నీక్రీవిద్యలు సాజమె కదవయ్యా ॥ పల్లవి ॥ 
విందుల మోవుల యీవులు వీ(పున నానిన కుచములు 
పొందుల కొనగోరొత్తులు పొలంతికి నీకమంె 
చించెటి సెలవుల నవ్వులు సిగ్గుల 'మోముల వంపులు 
కందువ నుంజెడి యా చెలిక తీయలకు నమ ॥ కంటి ॥ 
తొడ(దొడ మోసిన మేలము దోమటి వీడెపు టుదుటులు 
జడిగొని చూపుల ననుపులు నతికిని నీకమం 
యొడనెడం బయ్యద మరఃగులు యెరంగమి సేయు వరాకులు 
అడియాలపు మీకొలువుల అంగనలకు నమ ॥ కంటి | 
ఆయములంటిన మరపులు నడ(చియు నడ6(చనీ యూర్చులు 
యీయెొడ శ్రీ వేంక కేళ్వర యిద్దరికిదె యను? 
- ఛచాయల నన్నల పదరులు సరి. దెరవాల్సిన నేర్పులు 
పాయని నీయుడిగంబుల పడ(తుకలకు నమశి ॥ కంటి |: 143 


భైరవి 


నీచిత్తము వచ్చినట్టు నే మెలగేచానం గాక 

నొాచలమే = చితేను నగచవా నీవు ॥ పల్లిపి ॥ 
వేసారక నే నీతో వేమారు విన్నవించంగ 

ఆసోదపు(గ త్తె యని ఆడవా నీవు 

వాసుల కిందరివలె వంతులకు( బెనంి తే 

యీసరి వారిలో నన్ను నెంచచా నీవు 1 నీచిత్త | 


శృంగార సంకీ _ర్తనలు 
కొ త్తలుగా నే నిన్ను( గోరి కొంగువట్లిలేను 
ఎడల టబ 
చిత్తిణిది యని కాకునేయచా నీవు 
వొత్తి చెలులచే నిన్ను నొడంబరపించి తేను 
తత్తరపు గుణమని తలంచ'వా నీవు 


శెరవేసి నీమోవితీపులు నేనడిగి తే 
"జెరసి నా మేలు రట్టువెట్టవా నీవు 
నిరతి (శ్రీ వేంకశేళ నీవె నన్ను గూడితివి 
సరి దూ6గకుండి లేను సాదించవా నీవు 


లలిత 


అంప(గానే వచ్చితిమి అపె నీవద్దికి మమ్ము 
'నంపదతో మరవక చనవులీవయ్యా 


వొలిసీనొల్ల ని వలపొడిం బెట్టి 'వేసరించ 
చలమా మాకేమి సాలిసా9కు 
చెలివై నీవే వచ్చి సేసచల్లి వచ్చితట 
6౬, ౧ 
తల(చుక నీవే ఆశ దండకు రావయ్యా 


నంత వేడుకలు నీకు చవి చూచి(పిశ)పిలువంగ 
పంతమా మాకేమి వెవె నిస్హే 
శాంతకు నీవపుడే వుంగరము 'వెట్టితివట 
మంతనాన. దెలునుక మన్నించవయ్యా 


దొమ్మికూటముల నిన్ను దొరలించి అలయించ 
యెమ్మెలా మాకేమి యింతటిలోనే 
నెమ్మది (శ్రీ వేంకశేళ "నెలంత నేలితివట 
సమ్మళాయ నిటులానే సతముగావయ్యా 


247 


|1 నీచిత్త ॥॥ 


॥ నీచిత్త ॥ 444 


॥ పలవి ॥ 
(గ్రని 


1;అంప ॥ 


॥ అంప ॥ 


॥ అంప ॥ 445 


206 4 తాళ్లపాక అన్నమాచార్యుల 
శంకరాభరణం 


కంటిమి నీజాడ లెల్లా గట్టిగా నేండు 
- జంటమై నీవలపులు చల్లుదువు గాక 

చెలగి యావె పలుకు బెవి.సోంకెను 
మెల6గి మరి పాదము మేను సోం3ెను 
చెలువుండ చెప్పినట్టు సేసేవా మాకు 
సొలసి నీయె మ్మైె లెల్లాః జూపుదువు గాక 

సతిమోవి తేనెపెర సరి వచ్చెను 
రతులనే యా'పె(గూడ తతి వచ్చెను 
యిశవయ్యినా మాతో యేలాటాలు 
అతిరాజసపు దొరవవుదువు గాక 

చేళొన్న యాపెకానిశె చేయి నింజెను 
లాకల. బుక్కిలి తములము నిండెను 
వై కొనేఠితివి (శ్రీ వేంక శేళ నన్ను 
వాకముగా నాకు నిష్టే వలతువు గాక 


పొడీ 


మాకేల గరిసించ మాటికి మాటికి నిన్ను 
జోకతో మీ సరితలు చూచేదే చాలును 
యిందరిలోన ఆపె యేతువలె త్తి యాడ(గా 
అందుకు లోలగేవు నీవంతలోననే 
గొందినే నీవాపె మరంగునం 'జేసిన పనులు 
యెందుకు నెక్కనివిక నెన్నెన్ని గలవో 
కానిమా(టలాడి యాపె కన్నుల జ౦కించ(గాను 
మోనాన నున్నాడవిదె మునివలెనే 
యే నెపమున నావెకిచ్చిన మాటపట్టు 
ఆనుకొని చెప్పరానివవి మయొటువంటివో 


॥ పలవి ॥ 
౧౧ 


॥ కంటి ॥ 


. 4కంటి | 


॥ కంటి | ఉీరీ 


॥ పలవి | 
యం 


॥॥ మాకే ॥1 


1మాశే॥ 


శృంగార సంకీర్తనలు 


కగి కా(గటిలో నాపె కాంతల. దల(పించ(గా 
సిగ్గులు వడేవు నీవు శిరసు వంచి 
అగ్గమై (శ్రీ వేంకశేళ ఆపె నీవు గూడిలివి 


808 


సిగ్గుల మావై మెచ్చులు నీకెంత [పియమో [॥మాశే॥ 44? 


లలిత 


వెనక జేతువుగాని వినోచాలన్ని యును 
తనివోక నీ మొగము తప్పక చూళీని 
ఇందమని బాగాలు నీకిళ్చీ దోసిట నాపె 
'జందడీ "౦0డు చన్నులు! లిక్కటిల్ల(గా 
౧౧ 
కందువ నీక 'బ్నెనంట"( గడు( బిసికే వంతలో 
అందుకోవయ్యా వీడె మసే పట్టుకున్నది 
చై టి 
సాశికు మన్నించుమని సాగిలి మొక్కీ నీకు 
గారవపు( వీరుదులు గదల(గాను 
గోరనంటి సిగ్గులకు గొబ్బున( జాంచేవు చేయి 
ఆరీతి నీవె _త్తవయ్య అస్టే పండి వున్నది 
ఆలనై తి నని నిన్ను నక్టే కా౭గిలించుకొనీ 
జాలువారే చెమటలు జార(గాను 
బేలవై (శ్రీ వేంకశేళ "పెదవి తేనేలానేవు 
వోలివెట్టవయ్య అప్లే వుర మెక్కుకున్నది 


ర880_వ జేకు థెరవి 


ఎప్పుడు దయః జూచేవో యేమని విన్న వింతుము 
దప్పిదేరే మోవితోడ( దలపోయుచున్నద్‌ 

వీడెమిచ్చే నంటా వచ్చి వెలది పానుపుమీ(ద 
పాడుకొంటా నున్నది నీవదము లెల్లా 
గోడవె నీరూపము కోరి చిత్తరువుగాను 
వేడుకతో [(వాసుకొంటా 'వేగించుక వున్నడి 


1 పలవి ॥1 
౧౧ 


॥ వన ॥ 


॥ ౯న ॥ 


| వెన | 4486 


॥ పలివి ॥ 
గా 


॥| ఎప్పుడు ॥ 


270 బ్రీశాశుపాక అన్నమాచార్యుల 


యేచి నీపొందులు సేయ నిటు వచ్చి వెస్టైలలో( 
జూచుకొంటా నున్నది. నీసొమ్ము లెల్లాను 
ఆచవాయ శెడళా(శే నీయవసరపు. గాంతల 


లాచుక నీసుద్దులే యాలకింపుచు నున్నది ॥ ఎప్పుడు ॥ 


సేవ సేసేనంటా వచ్చి చి శ్రములో చెక్కుచేత 
భాపవీించుగ్‌ “టా నున్నది పను లెల్లాను 
(శ్రీ వంక శేళ నీవే విచ్చేసి యల మేల్మంగను 


. తావుకొన( గూడితివి తతి నలళువ్నది ॥ ఎప్పుడు ॥ 449 


(శ్రీరాగం 


ఇంతి నీ జవ్వనవన మీ మాధవుండు 
పంతమునం జొచ్చి యిశ్చే పాయక వున్నాడు 


॥ పలవి ॥ 
ళం 


బెట్టి యొలు(గున బతి: బిలువ(గా( గోవిలలు 
చుట్టి కూయః దొడ(౫ను చుట్టాలంటా 

వొటికతలు చెప్పంగా నొది3 చిలుకలెలా 

ట్‌ = దా ౧౧ 

మట్టి, తమవారంటా మాటలాడ. దొడ(౫ 


॥ ఇంతి ॥ 


పడ(తి నీకుచములు పాలార్చి ఉక్కంబెట్ట(గా 
తడ(బడీ జక్కవలు తమజాతంటా . 
నడపులు చూచి యశ నానా వాంసములు 


బడి( దిరిగీ. దమ పాలివారలనుచు ॥ ఇంతి ॥ 


చెలి నీనెరింగురులు చిక్కుదియ్య(గాం గనీ 
అళులు తమ మూ/(కని అండ చేరీని. 
యెొలమి (శ్రీ వేంక శ్పేశు(డీతంజే నిన్ను (భూడితే 


కులికి చూడ(గాను చకోరాలు వాలిని ॥ ఇంతి ॥ 40 


శృంగార సంకీర్తనలు 271 
పాడి 


చెలులు వద్దన(గానే జీరలు దీసేవు మేన 
కలళాలమును నెంత కాతరీండవయ్యా 1, పలవి ॥ 
జ్జ గా 


సగము మాటాడ౦గానే సతిచెక్కు. నొక్కిలివి 

మొగిచి చేతులెత్తి మొక్కె నీశాపె 

అగవజె నంటానే ఆ(టచాని. ై కొంటివి 

'వెగటున నీకెంత 'వేగిరమయ్యా ॥ చెలులు ॥ 
కొంతగొంత చూడ.(గానే కురులు వట్టి లీసిత్సి. 

వంతలో వేండుకొనీ నిన్నదివో యావె 

మంతనమాయ నంటానే మగువ నలయించితి _ 

వింతలో దమకము నీకేల వచ్చెనయ్యా ॥ చెలులు ॥ 
నమ్మతించి రాంగానే చన్నులు విసికితివి 

పమ్మీీ వవ్వళించె. దొడవెని యావె 

మమ్ము జూచి కన్నెయంటా మన్నించి (4) వేంక కేళ 

నెమ్మది( బదరిలివి నిండువలపయ్యా ॥ చెలులు ॥ 4! 


నారాయణీ 


ఒద్దిక్తె నీనగరిలో నున్న దే చాలు 

అద్దుకొని పట్టిలేను అసక తె నందువు ॥ పల్లవి ॥ 
పలుమారు నిన్ను నేను. బై కొని చెనక(గాను 

మళ€సీ నిదెంత చలమరి యందువు 

వలచి 'యేపొద్దు నీవద్ద( గాచుక వుంళ₹ేను 

బలిమి నప్పటి మరి బట్టగుత్తూ(శ్రనందును ॥ ది ॥ 
మగిడి మగిడి నీతో మాట లెల్టా నాడంగాను 

'యెగనక్కెము నేనీ నిజేంటిదందువు 

మిగులా నీకూడిగాలు మేను ముట్టి సేసితేను 

వెగటుగా నిదియెంత వేసరించీనందువు ॥ ఒద్సి ॥ 


ల్లి థ్రీ లాళ్లపాక అన్నమాబార్యుల 


గక్కనను' నే వచ్చి కాంగిలించుకొంళేను 
కక్కసించీ నిది యెంత కల్లరందువు 
యిక్కువ శ్రీ, వేంకశేళ యిటు నీవే కూడితివి 
మొక్కితి నన్నిటా నన్ను. జొక్కించెనందువు ॥ ఒద్ది ॥ 452 


శుదవసంతం 
థ్‌ 


మజియేమి చెప్పేమయ్య మాటలింకాను 

మెజసి నీవే రావయ్యా మెలుంతకడకును ॥ పల్లవి ॥ 
అక్కడికి సుద్దులు చెప్పంపిన చెలుల నాెపె 

నెక్కాన్నతిట్లు దిళ్లై నీమారంటా 

పక్కన నీకమ్మ దనపాదపు( బెను వేలను! 

జిక్కించి యందుకొనె నీచేతిదంటానః ॥ మళీ ॥ 
నీవంపిన బాగాలు నెజీి కెల్లినాకులు 

భావించి కాళాంజి లోపల చెట్టించె 

'దేవులకు నీరాక తెలిపి చెప్పంగం బోతే 

కావిరి. దలుపు మూసి గడె వెట్టుమనెను ॥ మఖీ ॥ 
బలిమి నీవు 'దెమ్మన్న పచ్చడము గొంటా రాగా 

వెలి. దములములోన వేసి తొక్కించె 

'యెొలమి (శ్రీ వేంక కేక యింతలో .నీవే విచ్చేసి 

కలికి. గూడంగానే కడు సంతోసించెను ॥ మటి ॥ 459 


సాళంగ నాట 


ఏమి గడించుకొ నేవు యింతలో నొకటొకళశు 
చేముట్టక౦టినా ఆలసేవంటి(. గాక 
యీడ నిన్ను దొబ్బితినా యింటికి రమ్మంటి( గాక 
ఆడుకొంటినా మంచివా(డంటి( గాక 
పాడనోప నంటినా పని గలదంటి( గా(క 
థీడ్రి మీకుంటినా నీకు వెగటంటి. గాక ॥ ఎమి ॥ 


శృంగార నంకీ ర్తనలు 


లత 
అంట్ట 
చి 


గందము పూయనంటినా క (షమిచ్చే నంటి. గాక 
పందేనకాంగితినా చేయి వట్టితిం గాక 
అందుకో నె తినా పూవు లందరున్నారంటి6 గాక 
నింద వేసితినా నిన్ను నేర్పరివంటి. గాక ॥పమి ॥ 


కగ్గి సాము ీేసితినా కా(గిలించుళొంటి. గాక 
సిగ్గువడితినా (బమసితిం గాక 
వొగ్గి (శ్రీ వేంకశేకుండ వొగి నీవే కూడితివి 
వెగ్గళించితినా పొంది వెలనితి. గాక ॥ ఏమి 454 


587వ రేకు రామక్రియ 


అంగనకు మారుగమ్మ అంపవయ్యా 
యింగితములోనే కంటి 'మేమందునుయ్యా ॥ పల్లవి |; 


యెంతపిలిచినా శావు యెగసక్కేలా జేవు 
చెంతల మాచెలికిళ్టు చెప్పదుమా 
ఇంతలో నేము మొక్కితే నిటు సరసాలాడేవు 
'యొంత కెత్తుకొంటివి నిన్నే మందుమయ్యా ॥ అంగన ॥ 


కానుకయు నందుకోవు కె దండ విడువవు 
కానీ కానీ యాపె యొజగక మానీనా 
లోనికి రాంజూచి వై గల్లునం బాదము ఛాంచేవు 
యీనెవము గాచుకుంటి 'వేముందుమయ్యా ॥ అంగన | 


అఆసనలను.( 'జెస్టేవు అతివను రమ్మ నేవు 
'వేసరి యా యీడకు విచ్చే సెనయ్యా 
- నేనవెటి కూడితి (శ్రీ వేంకశేళ నీవు 
టబ 


యీ నుదులకి(క మరి యేమందుమయ్యా ॥ అంగన 1 455 
ఏం ౧ 


274 శ్రీ తాళ్లపాక, అన్నమాచార్యుల 
బౌళి 


ఎంత కెంత మీరేల యుచ్చకములాడేనే 

దొంతి. బెశ్టేరు వలఫు దోసము గాచా ॥ పల్లవి ॥ 
ఇంగితాన నిష్ణారా లిన్న౦డూ నాడ(డాత(డు 

అంగనలాల నామాట లటువంటివా 

సంగడి మమ్మిద్దరిని సరిసేసేశేలే మీరు 

పంగించకాతనికి నేం బంత మిచ్చేనే 1 ఎంత || 
కొప్ప్రవట్టి తీసినాను కోపగించ(డాత(డు - 

యెప్పుడు మాగుణములు యిటువంటివా 

కప్పీ మమ్మిద్దరి నేల కాంగిలించ( బెశ్టేరే 

చిప్పిల దిగువనుండి చేత మొక్కేనే ॥ ఎంత ॥ 
'యొంతేసీ కొనరినాను యేమి వేసారండడాతండు 

వంతుల మావోరు పటువంటిదయ్యీనా 

ముంతలో (శ్రీ) వేంకనేకు. డెననె నన్నిపు డిశ్సు 

చెంతనుండి మెచ్చి మెచ్చి సేస వెళ్టునే ఎంత 1 450 


ఆహిరి 


అప్పుడుగాని 'తేరపు అంగన కోపము లెల్లా 

కప్పురము చల్లవయ్య కా(కలు చల్లారను 
తివిరి నీవేమంటివో 'దేవర'కే తెలుసును 

పవళించి వున్నదదే పడంతి లోన 

వివరించి నీఠాక విన్నవించ వెరతుము 

కవగూడ నీవే యా పెకడకు. బోవయ్యా 1 ఆప్పు ॥! 
వొగ్గి 'యేమి సేసితివో వూరశే తొడిండ 

సిగ్గువడి వున్నదదే చెలి వొంటిని 

నిగ్గులను బూనుకొని నీకుగా రారాదు నూకు 

దిగ్గ్‌న నియ్యావె నందితెర - 'దియ్యవయ్యా | అప్పు ॥ 


శృంగార సంకీర్తనలు 


ఆడే యేమని చెప్పి యంపితివో యింతలోన 
పాడుకొంటా నున్నదింతి పానుపుమీంద 
కూడితి ($ వేంకటాదది గోవిందరాజ నీవు 
వోడక కాంగిట నికే వూరడించవయ్యా 


సాళంగనాట 


కా దనకు నామాట కడపరాయ-నీకు 
గాబదెంటోసే వలపులు కడపరాయ 
కప్ప్రర మీయ్య(గరాచా కడపరాయా-నీకు( 
గప్పితి నాపయ్యె దెల్ల (గడవరాయ 
కష్పుమివే కుచములు కడపరాయా-వో 
కప్పు మొయిలు 'మేనిచాయ కడపఠరాయ 
కందువకు రాం+చా కడవరాయా.ముందే 
గందమిచ్చినవాండవు కడపరాయ 
కందము నీమాటలి.క( గడపరాయా-వో 
కందర్పగురు€డ మొక్కేం గడపరాయ 
కలసితివిటు నన్ను గడపరాయా-నా 
కల నేండు నిమాయః గడవరాయ 
కలదచాననే నీకు. గడపరాయా-హో 
కలికి (శ్రీ వేంకట్మాది కడపరాయా 


కొండమలహరి 


నేనెరంగనా తన నేరుపులెల్ల 
పూని పట్టి యింతయేల బొంకు బొంకీనే 
కత లెన్ని చెప్పినాను కాంగిలించినట్టు గాదు 
మతకములేల తాను మరి సేనీనే 
యితవు లెంత సేసినా యెనసినయట్టు గా 
రతుల( జెన(గశకేల రవ్వ సేనీనే 


ఏ 


॥ అప్పు ॥ 45? 


॥ కాద ॥ 


1 కాద ॥ 


1 కాద ॥ 4085 


॥ పలవి ॥ 
౧౧ 


॥ నేన ॥ 


276 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


నగవెంత నగినాను నన్ను( గూడినట్టు గాదు 
'యెగనక్కే లెల్ల నాతో నెంత సేసీనే 
మొగ మెంత చూచినాను మోహించినట్టు గాదు 
అగపడి పొంద'కేల ఆసవెట్టీనే ॥ నేనె॥ 


మొనగో శ0త సోంకినా మోవి యిచ్చినట్టు గాదు 
- నంగి నామేనేల బెండు వెట్టినే 
చనవిచ్చి (శ్రీ వేంక శేళ్వరుండు నన్నిపుడేలె 
మనసిచ్చి యెంతశెంత మన్నించీనే ॥ నేనె! 450 


మంగళకొశిక 


జొనయ్యా వూరకుంకే నే కాచా 
మానినుల( 'జెనశేవు మదమా నీది ॥ పల్లవి ॥ 


'యొవ్వరి తెరువు బోక యింటిలోన నుండేచారి 
పువ్వుల వేసే వరేమి పొద్దు వోచా. 
నివ్వటిల్లు సిగ్గుతోడ నిలుచుండేవారిని. 
రవ్వగా౯ జన్నులంేవు రాజసమా నీకు ॥ బొన ॥ 


గార వాన జక్కజాడ( గాంపురము 'సేసే వారి 
వూరకే గోర నొళత్తేవు వుండంబట్టచా 
సాశెక్షుం బానుపుమీ(ద( జదువుకొనే వారి 
నీరీతి. బాదచాన. జిమ్మే వెమ్మెలా నీకు 4 శొన ॥ 


వొచ్చము లేక నీకు నూడిగము సేసే వారి 
మచ్చిక నలయించేవు మన్నించరాచా 
యిచ్చట (శ్రీవేంక చేళ యిప్టే నన్ను నేలితివి 
"వెచ్చువెరిగే వింతేసి ప్రియమా నీకు ॥ ఇన ॥ 4800 


"శృంగార నంకీర్తనలు య! 
గ88-వ జేకు , నాగవరాళ 


ఇనుక పా(తర్వలు యిద్దరి షీ జవ్వనాలు 

కొసరకు మననులో గురి చాంశీని ॥ పల్లవి ॥ 
వలపు శేంచకుమీ వద్దు నద్దు అంకేసి 

మెలంగి కలి ముదిరి మెడిదయ్యూని 

చలము సాదించి నీవు జవరాలిని రతికి 

పిలువకు నీమోవి పిప్పిగట్టేని ॥ ఇసుక ॥ 
జఅిసీ చన్నులంటకు చాలు. జాలు మీ6ద మీద 
. మజీ వుప్పు చింది యినుమడయ్యిని 

కఠికరింపుచు నింతి కందువకు రమ్మని 

చెఅంగువట్టి తియ్యకు చెమరించీని ॥ ఇసుక ॥ 
అట్టుగా నవ్వకుమీ ఆఅడి నిక్తే కూడితీవి 

యిక గోర గీరితే నేరయ్యాని మ 

నెట్ట. బంతమాడకు “నీవు (శ్రీ వేంకమేకుండ , 

చుట్టపు సరసములు 'సూడువట్టీని ॥ ఇసుక ॥ 46! 


ముఖారి. 


నీకేల పొద్దు వోదు నేమెంత భాంతి పడ్డాను 

దాకొని యసృడు నీచిళ్తానః బట్టీనా ॥ వల్లవి ॥ 
పొరుగు పోరచి యాపె పొందులు నీకు. జేయగా 

సరసము 'నేనాడితే సంగతయ్యీనా 

తరవాతి పనులాె తల పెట్టుకుండ(గాను 

'బెరసి మా పిలుపులు (పియమలన్యానా ॥ సీకే 
'మేడమీ(ద నుండి యాశె మేకులు నీకు[ జేయగా 

వీడెము నేనిచ్చిజేను వేడుకయ్యూనా 

కూజేనంటా నిన్ను నిస్టే కోరి వేండి వుండంగాను 

యీడ నుందుమంకళే నీకు నితనయ్యీిన ల ॥నీశేల॥ 


£ి?8 


శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


శానే వచ్చి యాకె నీదగ్గర గూచుండ(గాను 
అనుకొని నే నవ్వితే. నందమయ్యినా 
మానక (శ్రీ) వేంకశేళ మమ్మిందరి గూడితివి 
యూ నీజము లిశ్లుకాక ఇంక 'వేరయ్యూనా' ॥నీశేల॥ 462 


లలిత 


మాశేమీ పనినీ మర్శా లెత్తను 
"నీయ! బనిగథా కమ్మటి నీసు " ' పల్లవి ॥ 
ఖ్‌ మోనముకో నూరే మ మేలు 
పప్ప నేల నీగుణాలు చెలులతోడ 
చొప్పువట్టి కన్నులను. జూచుకొంటా నుంళే మేలు. 
| కప్పనేల నీమేని కందువ గురుతులు _॥ మాకేమి ॥ 
పవ్వళించి పానుపువై పంళాన నుండుళు మేలు. 
నవ్వనేల నీచే/(తకు నలుగురిలో. 
పువ్విళ్ళూర లోలోనే వూ(కొంటానుంళే మేలు 
రవ్వ 'సేయనేల నీరతిలో. వినయము(?) ॥ మాశేమి ॥ 
గద్దించి ఇాంగిట నిన్ను( గలసినదే మేలు 
తిద్దనేల నీనేరాలు దెచ్చి సభలో 
వొద్దికె (శ్రీ వేంక స్ప వొడ(వాట్లి వే మేలు 
వద్గన(గ నేల నీవుద్దండపు "సేళలు ॥ మాకేమి ॥ 469 
రాంబోది 
ఏమాయ నీకును యింత మాకు లో+గితేను 
కామించినవారు గాని కతసేయ నేరరు 1 పల్లపి! 
నఇచినవారు గాని వడి( గొనర నేరరు 
పలికేటివారు గాని పంతమియ్యరు 
కలసపివారు గాని కా(తాళించ నేరరు 
మయొళమి మామాట లేల యెన్గుపశ్రువయ్యా . ॥ ఏమా ॥ 


చచి 
జై 
శం 


శృంగార సంకీర్తనలు 


చుట్టాల నవారు గాని సొాలయ(గ నేరకు 
వొటు వపేవారు గాని వొడుకొనరు 
లు ట్‌ ౮ 
విట్టినట్టివారు గాని దీవించ నేరరు 


నెటన మానవ్వులేల రట్టుసేసేవయ్యా , ఏమా ॥ 
టబ ట రి 


పాయకుండేవారు గాని బలిమి సేయనేరరు 
రాయడించేవారు గాని రతిః జొక్కురు 
యీయొడ (శ్రీవేంకశేళ యిటు నే నిన్ను. గూడితి 
యేయెడ మాపియ మేల యింత సేసేవయ్యా ॥ సమా ॥ 464 


ఆహిరి 


తప్పులేల వేసీనే తను గూడ నైతి నంటా 
యిప్పుజేమాయనే తాను యిరనై జే( జాలు 


దవ్వుల జాణతనాలు తానాడె నింప కా: 
వువ్విళ్ళూర ననే వచ్చి వొడివక్హైనా 
నవ్వులకందరిలోన నన్ను ౬ గలపెం గాః 
నివ్వటిల్లు రతులకు నెట్టుకొ ననా ॥ తప్పు! 
౧ లు 


అలవోకగా నన్ను నాయములంటీ6 గాక 
చలపట్టి కా(గిలించవల ననా 
వలపవుకోలు చుట్టరికము లటు చూపీల గార్ల 
చలువగా నామావి చవీిచూపవు మనెనా ॥ జవ్చు |; 
పానుపుపె6 బండి తసనపాదాలు గుదించెం గాక 
క్త వి 
ళానే నావై మోహించి తమకించెనా 
యీసెపాన (శ్రీ నేంక శేళుండి కై నన్ను6 గూజె 
ఆనక ఇంచా(శా నింత అంకెల. జొక్కించెనా ॥ తప్పు ॥ శల 


13-౯౭౦ 


విగ థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
భవుళి 


మమ్మేల వుష్పతించేవు మంచము పెకి రావయ్య 

యిమ్ముల మాశరితీపు లెలయించీనా ॥ పల్లవి ॥ 
లిగురుంజెదవిమీ(ద( జిమ్మి లేగ మామాటలు 

'యెగసక్కేలై నీకవి యేమి 'సేనీని 

మొగ మోటగల మా మోములోని చూప్పలు 

వగవగలను నికు వాండ్రయ్యీనా ॥ నుమ్మేల ॥ 
అరచందురుని బోలినట్టి మానొసలి బొమ్మ- 

)రవై నిన్ను జంకించి 'యేమి సేసీని 

నరింయ్‌గెవంటి మేన జనియించిన చన్నులు 

వొరసి వెనంగితే నీవొళ్ళు నొచ్చీనా ॥ మమ్మేల ॥ 
ముప శామెరచేతుల మొలచిన కొనగోరు 

ఇంచుకంత నిన్నుసోంకీ యేమి సేసీని 

అంచల శ్రీ వేంకశేశ అన్నిటా నన్నేలితివి 

నంచన మామెొక్కు విన్ను వంచుకొనీనా ([మమ్మేల ॥ 46) 


ఫ[్ర0_వ చేలు రామైఐన 


పదిటిలోపల నేము పదనకుం (దునొకం ?) డు 

యొదుట నుండ(గా6 గాక యొంతలేదు నీకు ॥ పల్లవి ॥ 
దొంగిని వన్నలు( బాలు దొడికినటులనే 

'చుంగిలిసేసికివి నే(డిది మామోవి 

ఫంగెంచి పదారువేల ఒలిమి. బట్టినళ్లు 

నెంట్‌ నన్నూ నీను చేయి వట్టితివి ॥ దిటి ॥ 
గగనం గాలి పొలపండలు మోచినట్ల నే 

గల నానీ మాచన్నులు' మోంచికివి 

నర్పులు 'సక్టిలదెవిం దెచ్చుళొనినట్లనే 


వాస్‌ ౧చుకొంటిని వస మమిింటికి “1 పదిట్‌ 


శృంగార సంకీర్తనలు య్య] 


కెలనిలోవారి. జేరి కోకలంటినట్ల నే 
అలరి మా పో6(కముడి అంటితివి 
యెలమి (శ్రీ వేంక శేళ యిందరి( బెండాడిన పే 
గా వ! 
కలసి నన్ను( 'బెండ్లాడి కడు మన్నించితివి | పదిటి |; 46 


హిందోళం 

ఆయనయ్య నీ (వియములన్నియు వచ్చెను మాకు 

చేయి మీ౧చాయ సేవలు సేనేమయ్య నీకును | పల్లవి ॥| 
ఆనవెట్ట 'నేంటికి నీవంతేసి నాతోను 

కానవళ్చీని శేపల్లెకాడ నీ గుట్టు 

వీను లెల్ల ( జిల్లులాయ విని విని నీకశలు 

వూనిన నామన సెట్టు వొడ(ఐడీ నిను శి ఆయ ॥ 
సొకిరి చూప నే(టికి సాంసాం నాముందర 

జోకలు కొలనికాడ. జొాచేమన్నియు 

చీకాకుపడెను నాచిత్తము నీమేను చూచి 

యీకడ ని(కనట్ల యియ్యకొందు నిజము ॥ ఆయ ॥ 
చెక్కు నొక్క నేమిటికి ఇెలంగని నీపొందు 

తొక్కిన నీరతిలోనే తోంలీ మాకు 

గక్కన (శ్రీ వేంకశేళ కలసి నే |బమసితి 

నెక్కసా లెట్ల నాజే వేవేలు నిన్నును ॥ ఆయ ॥ 468 


దేళాక్షి 


పరగ నింక నేంటిది పనులు మంతుకు సెక్కా 
ెరలించి వలపులు గిజిగిజి సేశను ॥ పల్లవి 1 
గందము తాం బూసుకొని కాంత నిన్ను. గా: 20చి 
యిందరికి దనరతి యుజీంగ౦చెగు 
సందడి చెమటలు పచ్చడానం దుడుచుకొని 
పొందేట్‌ సతులకు. ఇగప్పులుగా. చా! "జేసెను ॥ వరగ ॥ 
= 


బ్లిశ్రి2 శ్రీతాళ్ల పాక అన్నమాచార్యుల 
వీజిపు 'మోవితోడ వేసరి చెక్కులంటంచి 
తోడివారి చితాలకు దూరుసేనెను 
వీడిన కొప్పు విరులు వెస నీవె విదిలించి 
యీడ( దనపతివని యిక్కువలు సేనెను ॥ పరగ ॥ 
మచ్చిక నీతోం బెన్‌ మదనముద అంటించి 
రచ్చల దన సొమ్మని రవ్వ'సేసెను 
యిచ్చట (శ్రీ వేంకశేళ యిన్నిటా నిన్ను గలసి 
యిచ్చల నీవారికి మాశెబయుకగా( జేసెను ॥ పరగ ॥ 469 


'కేదారగొళ 


చూతమే యీ నంతోసాలు సొరిదినుండి 
ఐతే నేమే సవతుల మది మనమేళే ॥ పల్లవి ॥ 


సతి తిట్టు లతనికి చవులై వుండంగాను 
మతిలోన వగవ(గ మనకేల 
యితవె యీూ'ెగుంెన కితండు లోంగుచుండంగా 
కుతిలకుడువ నేలే కొమ్ములాల మనము ॥ చూత 


ఆపె సేసే వుద్దండాలు ఆత(డోరుచుకుండంగా 
కోవమేలే మనకును కోపులనుండి 
నోపీ యాలియాళ్ఞ్మ మగండొట్టి జనదాటండు 
అఆవసోపాలేలే మన మందరిలోచారము ॥ చూత | 


కొంగా వె వట్టి తియ్యగా( గూచుండాత:డు లోొంగా(గా 
పంగించ నేలే మనము పలుమారును 
యెంగి? మోనిశ్నె నాపె యెనసీ (శ్రీ వేంకళేకుం 
డంగదేలే యేలిరిద్దర ప్లు మనములను ॥ చూత ॥ 470 


శృంగార సంక్రీ రనలు 281 
రామప్రయ 


అటుచూడు నతినేర్ను లవుభ ఇళ 

అటమటములు గావు అవుభ బశా ॥ పల్లవి? 
యెదురు. గొండలమీ(ద నెక్కినట్లి ఎకిమమ్మి 

అదివో నీతొద యొక్కెసొభ శేళ 

వుదుటున నంతలోనే వురముపై నెలకొని 

అదిమీ( జన్నుల నిన్ను నాభ శా ॥ అటు ॥ 
ముంగోపముతోడను మ వన నిన్న 

నంగన గర్తైవె వె( బెళ్రై న సభ వళ్ల 

కొంగక వేదాద్రి నిన్ను ఇరుడాదికిం దీసె 

అంగాలంశు నింటిలోన సెఖభ అశా ॥ అటు ॥ 
చేరి నీవు నవ నారసింహరూవ్వుల ేం జెపి 

ఆరీతుల నిన్ను(గూడె సభ శేశ 

గారవాన నీవు (శ్రీ వేంకటము 2 ప నుండంగాను 

ఆరని రతి మెప్పించె నాభశేశా ॥ అటు ॥ 1” 


శంకరాభరణం 


అన్నిటా జోణ గచవే అవుభళ నారసింహుడు 

కన్నెలాటలు చూవలాః గతలడిగీని || పల్లవి | 
బంతినే నవ్వులు నవ్వీ (బహ్లాదవరదుడు 

చెంతన సేవలు సేసే చెంచెతలళలో 

కాంతుల వారి చన్నులు కానుకలు చూవంగాన) 

అంళభలో. జాకిటాకు పయ్యదల. గప్పుమని (న్‌ని?) & అన్ని 1 
-యములల్ల* నం నహోబలేశుండు 

పాయవుటింతులు తన పాదాలొ త్త(గా 

అయుడ( గనుచూపుల యమ్ములణు గారుకియ్యల 

వేయగా ఒచ్చిసునుంగు చల్లుకొమ్మనీని ॥లన్ని | 


284 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
సిగ్గులు 'దేరంగ6 గూడి (శ్రీన సతినాయకు(6డు 
వొగ్గుచు( గొమరెలెల్లా నొడివట్ట(గా 


కగ్గక మోవిపండ్ల) కానుకియ్య(గా కూటము 
అగువాయ శీ వేంకటమందు రమ౫నీనీ ॥ అన్ని ॥ ఉ2 
గ (6 శ్ర 


60.వ జేకు కుంతల వరాళి 


కాంతల కెల్లా "జెప్ప( గతలాయను 

చెంతనే "వినేవారికి సిగ్గులాయను ॥ పల్లవి ॥ 
వాడల వాశలనెల్లా వనితల మీద నీకు 

"వేడుక వలపు ' చల్లు వెదలాయను 

కూడిన కూటములను గొల్లెతలకు నీకును 

'యేడం జూచినా6 జెమట లేరులాయను ॥ కాంత ॥ 
అవుల మందలోన నాండువారి. గంళే నీకు 

'వాప్పల పొందులు పెద్ద వాములాయను 

చేవ మీర నేవళ్లిలో చెలుల చన్నులు నీకు 

ఫూవుల గుత్తులవలె పూజలాయను ॥ కాంత ॥ 
యమునానదిలోపల నంగనల జలశేలి 

సమరతి మించి నీకు జాజతాయను 

అమర న. అక్షు నన్ను నేలితివి 

తమితోడి సేసపాలు హా సలాతలు ॥ కాంత ॥ 478 

ఆహిరి 

నావయాంగ యెకాడి సుది రచ్చల( బెట్లక మము 

మ మ. దుం . ష్య .. ॥ పల్లిప్‌ ః 
నీ విచ్చిన చనవున నిన్ను నంటి. గాక 

నోవ( జాలకుంశే నిన్ను నొరసేమా 


వావి గలుగంగ నీవై వలపు చల్లి తిం గాక 
శోప రాకుంశే నిన్ను దూరవచ్చేమా ॥ రావయ్యా ॥ 


శృంగార సంకీర్తనలు 280 


చేతికి లోనై వుండ(గాం జెనకితి నింతేకాక 
కాతరించి పెన(గితే కక్కసించేమా 
ఆతుమై నీవుండ(గా మాయాడకు రమ్మంటి( గాక 
ఘాతలు చూపితే నిన్ను గాసి సేసేమా.  ॥ రావయ్యా ॥ 


మచ్చిక నీవు గూడంగా మర్మము అంటితి( గాక 
"పెచ్చు వెరిగితే నిన్ను( బెడరేంచేమా 
ఇచ్చల (శ్రీ వేంక మేళ 'యొనసితివిటు నన్ను 
పచ్చి నేనితే నీతో. బంత మాజేమా ॥ "వయ్యా ॥ 471 


మాళవి గౌళ 


అన్నియు మరచి నీవాడిన ట్లాడుట గా: 
పన్నిన పంతము లేల పట్టి వెనంగంగను ॥ పలవి ॥ 


వోడక నిన్నెటువలె నూరక సొలయవచ్చు 
యేడ లేని వినయము రెల్లా( "జేయ6గా 
౪శ క ళల 2 న 
పాడితొా నిన్ను( దప్పులు పట్ల నెటువల వచ్చు 
వీజెము చేతికిచ్చి 'వేండుకొన(గాను ॥ అన్నియు ॥ 


చేయి ఛాంచి నిన్నెట్టు చనకకు మనవచ్చు 
లట 
ఆయము గర(గి నీవాసపడంగా 
సన్న ల కించ స 

చాయల న్నల నిన్ను జంకించ ట్టు వచ్చు 

పాయము నాసొమ్ము సేసి బాంతిపడంగాను. | అన్నియు ॥ 
తగిలి నీకశా(గిటిలో తనియంగ నెట్టు వచ్చు 

మిగులా నీనేకుపులు వాజయంగాను 

అగపిడి (శ్రీ వేంకటాధిప నన్నే€ితివి 

ఒగివాయ ౧ వచ్చు పాలార్చంగాన: ॥ ఐన్ని యు॥ 7౧ 

ఠి ల ఇ 


280 


్రీకాళ్ళపాక అన్నమాచార్యుల 
హిందోళవసంతం 


ముంచుకొంళకే వలపులు మొగచాశూను 

న! వప్పటిని పొదువోచా నీకు ॥ వలపి ॥ 

న! ౧ 

వుంగిటిగా. జెక్కు నొక్కి వొడ(బరచేవు నన్ను 

సంగడి నున్న చెలులు చాలరా నీకు 

అంగవించి నాచే మాటలాడించుకొ నేవు నీవు 

యెొంగిలిమావి మీ6దివి యేంటికి నీకు ॥ ముంచు 
కొప్పవట్టి తీసి నన్ను. గొనరేపు ఆసలెల్లాం 

గప్పే వూడిగాలవారు గారా నీకు 

అప్పట్‌ మాచన్నులొరయంగ సాము వేయించేవు 

యిప్పడిస్టే ఇెమరించె యితవా నీకు (ముంచు ॥ 
- కమ్మి నన్ను( గూడితివి గక్కన (శ్రీ వేంక కళ 

రమ్మంటే. దొంటీ( జుట్టాలు లారా నీకు 

వుమ్మడి నన్నిపుడిన్షు వుర మెక్కించుకొంటివి 

తమ్మిపాచాలు మోవంగ( దగవా నీకు ముంచు ॥ 476 


నటనారాయణి 
ట్‌ 


వట్టి సటలు సృస్టేవు చాడీశి మాముందరను 

వెట్టికి నిదియూ నేనే విన్న వించవలెనా ॥ పల్లవి ॥ 
కూచుండు మన(గరాదా కొమ్మను నీఫంగడిని 

నీచూపులకు గురై నిలుచున్నది 

చేచేశ మాముందరను నీగ్గువడ నేంటికి 

యీచోట నేకతమెళతే నివే వుండేవా ॥ వట్టి ॥ 
మాటలడుగ(గ నాచా మర్మములు సోకంగ 

మోటు'పెట్టుకందుకే తిమురుచున్నది 

కూటపు మాముందరను గుట్టుసేయ నేంటికి 

పాటించి తెరమాతై తే పలుకకుండజేవా ॥ వట్టి ॥ 


శృంగార సంశ్రీ న్తనలు 
అంశాల 


కాంగిలించుకొన రాచా కళలు సోశంగ నిష్ట 
రాగమై చన్నుల నిన్నొ _రయుచున్నది 
మగ చేరం గూడిలివి (శ్రీ సయ శఖర సె సన్ను 
లోంగిట నాపె వుండంగా లోలాక మానేవా 


ఎమీ /0టి విందువంక నెమ్మెహాంిన్నై 
కామీనుల మీ6దను ఫ్‌ "కేచవలనా 
గరిమ నిద్దరిసంది క్రై శ లాటాలు ౫ వై గిలి 
వరహాత నింలేసి కావలెనా సీను 
హౌరి నీకు నిివై తే భీగంచపలె; గాక 
పొరుగుల వారిలోనం బోరు వెట్టవలనా 
గుటున నావెనీ 'పెనుగోళ్ళు(ళ్ళ7)రాచితిపి 
ట్‌ 
వట్టి నేర్చులు "మెరయవలెనా నీకు 
యిక నీకు నితవె లే సదం ఇటుకొందు గాక 
లు మ ( ట్‌ 
చుట్టపు సతులలోన నూడు లేంచవలనా 
కూడియుండి సవతుల కోపములు వెంచి!లి 
వాడీక యీతరితీప్తు వలినా నీకు 
వేడుశై తే రతులు శీ , వేంకళేళ ెంతు గాక 
యీాడ నన్ను నేలి వారి నింత సేయవలనా 


గ్‌ఫి[.వ జేకు నారాయణీ 


ఎట్టి 'వేగిరశాండప్తు ప యేమయ్యా నీవు 
మిట్టిపడి దయ్యమైనా మెచ్చవద్దా 'ని నిన్నును 
హమ త చనవేల యిచ్చితివి 
వలవ(గ నాడే. నీవు వద్దన ౪-చా 
'యెలయించి పూరివారి నింతసేయ |, వతమా 


(| [న్‌ 
నలుపంక నింకా నిన్ను నమ్మవధా చెలులు 
య ద 


వగ్రీ? 


॥వటి॥! శ 
శి 


॥ పలవి ॥ 
(౧% 


॥ఏమీ! 


॥ మి ॥ 


షమి | 4/6 


॥వలవి ॥ 
ల్‌ 


॥ ఎటి ॥ 
థు 


288 థ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 


రడు6 బంతగా(డవు కదిసేల నవ్వితివి 
తడవకుమని దయ దల(చ శాచా 
పడుచుల! దెచ్చి యింత వచ్చి సేయ. దగవా 
తొడి.బడ నిన్హైతే దోసమైనా ముట్టచా ॥ ఎట్టి ॥ 


బిగిసేటి వాండవు (ప్రియము. వెప్ప(గ నేల 
పగటున నాకె నొడ(బరచ నాధా 
నిగిడి (శ్రీ వేంక శేళ నీవే యీవె నేలితివి 
మొగచాటు వలెనా నీమోవామునకు( గడమా ॥ ఎట్టి 14/0 


భెరవి 
యా 


ఆన వెట్టుకొందునళే అటని నేను 
తానే లో(6గీ(. గాక నేనిందరివంటి చాననా ॥ పల్లవి ॥ 


కడనేల వున్నవాడు కాంగిటికి 'రమ్మనవే 
చిడుముడి నన్ను ( గంకే సిగ్గు వచ్చెనా 
పొడింబడ( గావచ్చీనా పోయిన పనులు నేడు 
తడవ నే యిల్గాలం దప్పులు వక్షేనా ॥ ఆన ॥ 


వెజ'గేల పడీ. చాను వీడె నుందుకొమ్మనవే 
'యెఅుకప్పుడు లేనిది ఇప్పుడే6టికే 
మజిచి సేసిన బాన మరి తలంచుకొనీనా 
గిటీగొన తనుదాన6 గినియ వచ్చేనా ॥ ఆన ॥ 


శల వంచీనేల తాను తగిలి కూడుమనవే 
మొలచి న్నావె బత్తి మోనువారెనా 
కలసి (శ్రీ వేంకట ఘను,డింక విడిచీనా 
అలుగ నే పట్టవు దేవులనై దూలేనా ॥ ఆన ॥ 48) 


శృంగార సంకీర్తనలు 
సామంతం 


మానవుగా మాతోడ మందెమేళాలు 
పానిపట్టి నీకు నాకు( జా(తచుట్టరికమా 
కొప్పృవన్సే వది యేమి గుట్టున నన్ను నీ 
కు ప్పెనవర మున్నదా కొయ్య కా(డవు 
అప్పటి. జన్నులు ముళ్పే వధదేమి నీవు 
తప్పక నీసరులేమి చాంచ6గ బెట్టితివా 
కొొంగువట్టై వదియేమీ కొసరుచును 
ముంగిట నీ పె డేమైనా ముడిచిలతివా 
నంగడి. జేయి వ ప్లేవు సాంకునన్నునీ 
వుంగరాలు తడండి వున్న వా నావేలను 
వోడక వుర నొక్కించే వొద్దికై నీవు 
జోడుగా నీకయినట్టి సొమ్మునా "నేను 
కూడితి కందనవోలి గోపాలకృష్ణ 
యీడనే శ్రీ వేంకటాది యిరవాయనా 


కాంటోది 


చెప్పేవారి బుద్దులు వెవింబెట్టరు 
'దెషురపు టలుకలు 'దేరుశుట్టు అమ్మా 


అపరాధిగాని విభు( డవ్వలి 'మోమై వుండ(గా 


ఇపుడీవై తే నమ్మదు యివ్వలిమోమై 
వుపమల నొకరొకరొట్లు వెట్టుకొ న్నారు 


వ్య$ీ 


| పలవి ॥। 
గు 


॥ మానవు ॥ 


॥ మానవు ॥ 


॥ మానవు ॥ 401 


॥ పలవి ॥ 
గు 


తపముల 'వేండు(వీడుగకోరు తిమపంతములను ॥ చెప్పే ॥ 


స్వతంతు(డ్రై నాత(డు చలముతో నుండ(౧*ను 


హితురాల ననే గర్వమీపె కున్నది 


మితి మీజీ తమలోన మేరలతో నున్నారు 


(పతినతో( గలయరు భావపుంగోపాలను 
న. 


॥ చెప్పే ॥ 


వఫ0 శ్రీ తాళ్ళపాక ఎన్నమౌాచార్యుల 
నీటు (శ్రీవేంక కేసుండు నేర్ప్చుతోడ నుండంగాను 
పాటించి యా పె! చాన్సుపైనే పుండ(గా 
చూటలచఛిలుక వోంగా మగిడిద్దరూ. బట్టంగా 
కోటికి నలుకదేరి కూటమ బ్బ గాక ॥ చెప్నే ॥ 45లి 


నాట 


నీపాపమే కాదు ఇది నిండిన లోకముజాడ 

వెటె వచ్చిన వలపు పాటించ రెవ్వరును || పల్లవి ॥ 
అప్టే మంచిమాటలాజే అతివ బాంతి వపడంగ 

చిట్టకములాడే యింతి. 'జెనళీవు 

అఫ్టే కాదా పంచదార అండనెంత వుండినాను 

పట్టి 'వెనంగేటి నిమ్మషంటికి నోరూరును ॥ నీపాప ॥ 
చేతులెత్తి మొక్కేటి చెలి గాచుకుండ/గాను 

ఆతలి మోమైనవారి కానసపజేవు 

బారితో( చాలపండ్డు సంగడినే వుండ(గాను 

ఘాత ఇరిగే బూరుగు గాయలు చూపట్టును . ॥ నీపాప ॥ 
నెట్టనం బెండ్రాడిన నేనే నీకుండంగాను 

అట్టు గొల్లెతలచే నాజడీ( ఎౌందితి 

ఇస్టై నన్ను (6 గూడితివి యించా(కా (శ్రీ వేంకకేళ 

వొట్టితే పాలును జల్లా నొక్కరీతి నుండును ॥ నీపాప ॥ 488 


ఖెరవి 


పల వేగిరించ మాకు నింశలోననే . 

యీ లీల నీవుంగరము యీజేరించీ. గాక = పల్లవీ ॥ 
మొక్కలపు వాందవు మొదలనే నీవు 

మొక్కి. యెంత 'వేండుకొన్నా మొగమోడేవా 

కక్కునీంచ నేమిటికి కా(పురాలు "సీయించే 

'తెక్కలి మరుండే అన్నీ 6 దేరిచీం గాక . 


శృంగార సంక్రీర్తసఎ 
చలపాది వాండవు ఇాయకు చెచ్చేనని 
బలమెంత 'సేసిస*ను (బమసేవా 
అలమి పట్టి నేటికి అందరి. బొందులు సేసే 
అలరు జబాణములే 'నెయ్యము "కేచీం గాక 


అసోదకా(డవు అన్నిట" (శ్రీ చేంక శు? 
సేసవెట్టి తే నన్ను జెంద కుండేవా 
బాసగొన నేంటికి పె కొన్న పలపులే 
రాసి కెక్కం గూడించే రతులిచ్చీ( గాకా 


ఏ$లవ ఖేకు కన్నడ గౌ 


"సెలవుల నవ్వే నేం జేసిన చేంతల కెల్ల 
తొలుతటివలె నింక దూర. బనిలేదే 


తప్పెంచ నేరనిచాన(ం దల వంచితే నేమాయ 
వుష్పతించీ నందుకు[గా నూరశే తాను 
చప్పని వలపులకు సాజ మిటువలె నొనే 
అప్పటిని తను నిక నాడ( బనిలేదే 


కోపించ( జాలనిచాన గుట్టుతో నుంచే నేమాయ 
కాంపు సేసీ నందుకు(గా రచ్చలో నెల్లా 
తోపునూకుడై న వారితోడ నుర్దుకిట్లానే 
వాపలానం దను నే గొనర. ఐనిలేట 

సాదించ నొల్ల నిదానం జల్ల (గానుంశే నేమాయ 


బోరించీ నందుకుగాను పొదు వోదా 
టూదెవ, గూడె (శీ వేకటచుండు నన్నిట్లానె 
ల్‌ు 


వ్ర 


11 లల || 


॥ ఏల ॥ 484 


॥ పలవి ॥ 
మ. 


కాదు గూదదనంగ నింకా. ఎనిలేదే |; సెలవు | శక 


202 (శ్రీతాళ్లపాక అన్నమాచార్యుల 
ఆహిరి 


ఇంతట నైన మన్నించు యేల జోలి బెళ్లువు 
వంతల నీ చెప్పినట్టు 'సేయనట్లి చాననా ॥ పల్తపి ॥ 
ల లు 
యేరా మమ్మే సుద్దులెంచా(కా నడి గేపు 
గారపించి నీగుట్టించుకయు. "ఇెప్పవు 
సాా౭సాలెకు నీతో చలపాదితన మేల 
కోరా నీవన్న"ఫే అన్ని సుద్దులు ॥ ఇంతట ॥ 
లు ది 
లేలే యెంచా౮శా నన్నాలించి మనసర సేవు 
'యేలాొగులా నీగుణా లెజంగనీవు 
ఇాలామాలములై న చయ్యాటము సీత్రో నేల 
మేలే నీసేత లెల్లా మెచ్చితినే ॥ ఇంతట ॥ 
కాని నాచన్ను లై తే గట్టంటా బిసికేవు 
ఆనుక గోరనూందితే అంటనియ్యవు 
వుని (శ్రీ వేంక ేళ్వర పొనంగ నన్నేఠితిని 


నేనే నీవె నది నిజమాయ నిష్పుడు ॥ ఇంతట ॥ 450 
న్నాః 
ఇస్నొళ్ళవలె( గావు మువిగో నీ |వియములు 
కొన్ని గొన్ని కానుపించి ల నున్నవి ॥ పల్లవీ ॥ 


చైనకి నామోముచూచి సెలవుల నవ్వేవు 

ననుపు నీ చేతలెల్ల నవ్వులఆ*వా 

'వనకటివలి నంటా 'వేండుకొన వచ్చి అను 

"నంగేవు మతి నేమి పెట్టుక వున్నా (డవో ॥ ఇన్నా ॥ 
చిక్కని నా మోవియని సిగ్గులు వడేవు నీపు 

పక్కన నీపని సిగ్గువాకే కాచా 

చిక్కితివంటా నీపై6 'జేతులు నేం జూచితేను 

నిక్కి తప్పించునో నేవు నీవోజ లింశీటివో ॥ ఇనా 


శ్వంగార సంకీ'శనలు 29కి 

పచ్చిగా నారతి. జొక్కి ఎమసి మైమటుచేవు 

మచ్చిక పంతముచూచి(చే?) మజపే కాదా 

యిచ్చ్సట (శ్రీ, వేంక శేళ యెనసిన నామేలు 

రచ్చలః చెక్టువు నీరాజస మింకేంటిదో. ॥ ఇన్నా ॥ 10 

పూర్వగౌళ 

తగినశ్ళ మెల(గితే దై వమైనాం గరగును 

వెగటుగా నడచిళే వి సిగించు వలపు ॥ పల్లవి ॥ 
చేసినశ్నే ను సేయవయ్య "సేయకుమంచే నం( సంత 

'ససరుకొందువో ఆండ్డు 'వేవేలు నీకు 

ఆసిపడ్డదాన నేను అయినంత నేలే చాలు 

వాసులంచ6 బోతేను వడింబడు వలపు ॥తగి ॥ 
ఆడినళ్తే ఆడవయ్య ఆడకుమం శే నెంత 

జాడ తప్పుదువో 'పెక్కుసతులు నీకు 

తోడ: బెండ్లి కూ(తురను దొరకినంతే చాలు 

పాడీ పంతాలకు( బోతే పచ్చి "దేగు వలపు ॥తగి॥ 
చూచినళ్సే చూడవయ్య చూడకుమం శే నెంత 

యేచి తమకింతువో నీకింతులు శాన 

శాచుక (శ్రీవేంక శుక 3ళొని నన్నేలితివి 

వాచవి మోవడిగి తే వన్న కెక్కు వంపు ॥తగి ॥ 488 


అమరసింధ 


పది దిష్టాంతము యిందులోనను 

పోది సేసేవాండు నన్ను. బొందంగవర్ధా ॥ పల్లప్‌ ॥ 
యీయెడ నింతేసి నాతో యెగ్గువక్షువాండు తొల్లే 

నాయెడకు నీజముగా నడవవద్దా 

పాయక వున్న్నండనంటా బాసలు సేసీవాండు 

వాయలకు నావై మేలు చల్ల (గవరా ॥.ది ॥ 


204 థ్రీ కాళ్లపాక అన్నమాచాడ్యల 
చిత్తగించి నాతో నింత సిగ్గువడేవాండు నాండే 
కౌ త్తరేకలు 'సేయించుకో కుండవన్హా 
బత్తిగల వాండనంటా మైకొనవచ్చేవాండు 


పొత్తుల నామాటకు నుత్తరమీవద్దా ॥ ఏది ॥ 


గక్కూన నన్నిటాను కాంగిలించేవా? డమృజే 
ఠా నగల్లో ప 
చెక సను సేయంగవర్తా 
చెక్కులు నొక్కుచు సనో ఒం గవర్ద 
యిక్కువలంటి (శ్రీ వేంక మేకు డిక్లు నన్ను గూడ 
మక్కళించి నన్నిట్టా మన్నించవద్రా " పది! 4 


గంకరాభరణం 


అమర మాటాడితిపి అవునే నీవు 
జమళి మనమాటలు సగినన్నేవే పో ॥ప 


అచ్చపు. బంతపుమాట లాడేవు మగువ స్స్‌ 
చెచ్చెర నీమోవి యేల చిల్దులాయ నే 
ముచ్చట నామని ఇాలమున6౬ బండిన పంటకు 


అచ్చనలు 'వేయరా యీలాగుల సవ్వరును ॥ అమర ॥ 
బి, 0. 


సూడు( బాడుకుం జేచాంచే నుదతి వన్నిటా నీకు 
'యేడలేని జీరలు నేంగేల వత్చెనే 
కూడి విచ్చనవిడిని కొనసాగే తీగలకు 


తోడనే ములుపొడిచి తుదం బోది సేయరా ॥ అమర ॥ 


రతుల మారు నులసే రమణి నీచన్నులకు 
సతమెై వొత్తిన కందుజాడ లేడే 
యిుతవై నమ్మ (శ్రీ వేంకళేళ నీవు గూడణగాను 


నుతిలో ననురాగము మానునా ప మించక ॥ అమర ॥ 1 


శృంగార నంకీ రనలు క్రిఫ్‌ 


గ$8.వ టేకు లలిత 


"దేవరవు నీసుద్దులు తెలియనివా నేము 
చేవలెక్కించితి వింత చిగురుంబోండ్లకు ॥ పల్లవి ॥ 
వువిదకు నీవిచ్చిన వుపదేశమే కాచా 
సవతుల నందరినీ సాదించుమని 
యివల మామోము చూచి యేమి నవ్వే వప్పటిని 
"జవచా(టునా ఆ(టది సలి లేకున్నను ॥ 'దేవ॥ 
మగువకు జెవిలోన మంతిరించినవే కావా 
పగటున నందరిని. బరచుమని 
అగడుగ మ్మావై నేల ఆనలు వెట్టుకొ నేవు 
. తగవు దప్పునా 'యింతి చాపు 'లేకుండినన) ॥ దేన ॥ 


'నెలంతకు నేరిపిన నీతంతమే శాచా 
నెలకొన పంతములు నెటిపుమని 
కలసి (శ్రీ వేంక శేళ కడు నన్నే మెచ్చేవు 
చలపట్లునా యీపె నీసమృతలి లేకున్నను ॥ దేవ ॥ 41 


దేళాక్షి 


అన్నియు నేనెలు(గుదు నంత ఒడలకు నీవు 

నన్నలు నీయఃగం బైవె జడిసీ. బులకలు -॥ వల్లి ॥ 
యించుకే మాటాడవోయిటు నాతోను 

పొంచిన నీమోవి( 'గెంపులు గే!గీని 

వంచకువోయి. శిరను వడి జెక్కువై 

వుంచప్త నీ కొప్పు పువ్వులు శరాళీనీ ॥; అన్ని ॥| 
చేతులు చాంచకువోయి చేరి నావైవి 

యేతలి గురుతులు బాయిట! ఐడీని 

ఘాతల( జాడకువోయి కన్న వారినే 

వాతిరి సిగ్గులు నేండు రచ్చః బడీని ॥ అన్ని ॥ 


౪0 13-౯21 


ల. థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఇెన(గకువోయి ముట్టి బెరసి నాతో 
తనువువై వాసనలు తగిలీ నన్ను 
ఘనుండ (శ్రీవేంక శేఖ కల్రిసిత్రి మిద్దరము' 
అనుమానించకువో. ఎ అడి* వళ్చ్ళీని ॥ అన్ని ॥ 499 


సాళంగ నాట 


నిండుదొరవౌదువు నీజాణతనము మేలు. 

అండ'నే నవ్వ(గ వదా అన్నిటా నాతోను ॥ పల్లవి ॥ 

ది ౯ గొ 
యల, 

వుద్దండాలు నేసి వచ్చి వొగి. జుట్టమవై నీవు 

సుదు లెల ( ఇప్పవర్రా నూటిగా నాకు 

౧ న! ది 

"పెద్దరికాలకు నెంట6 బెట్టుక ఆపెను! దెచ్చి 

గద్దించవర్దా నీవు క మ్మటి నాచెలుల ॥ నిండు ॥ 
కొత్త రేకలు నించుక గుణవంతుని వలెనే 

బత్తు లెల్లాం 'వేయవర్దా వెవె నాకు 

వాత్సిన తరితీపుల నా వెసొమ్ము మేసం బెట్టి 

పొత్తునం గూ చుండవర్ధా పు"నీ వచ్చి ఇపుడు ॥ నిండు ॥ 
రతులం దనిసి వచ్చి హితవరివలెనే 

తిం చెడ లే(చవథ్ధా తమీ కును 

శతి. బరమవదేళ (శ్రీ; వేంక కేకు(డవె 

సతమై కూడ(గవర్ధా సారె నిఫ్టే నన్నును 1॥నిండు | 49 


సింధురా మ్మ క్రియ 


ఎంత ఐలువే నీకు నెడగొల్లకత్తెవళే 

వంతువరుసల యాపె వలచి వుండ(గను ॥ పల్లవి ॥ 
ఇప్పడి శ్రే వచ్చి వతికేమి చేతులు వాచేవే 

కప్పురమిచ్చిన యావె గాచుకుండ(గా 

చెప్పేవప్పటి నేమే చెివిలోన నేకళాలు 

అప్పసము 'ీవసేసే యాపె పుండ(గాను || ఎంత || 


శృంగార సంకీర్తనలు 

నలువంక సందుసుడి నవ్వులేమి నవ్వేవే 

కొలువు సేసిన యాపె గూచుండ(గా 

కలయవచ్చేవు పొత్తు కాత రాన నీకు నీవే 

పిలిపించుకొన్నయా పె _పేమతోనుండ(గను 
ఆసపడి నీవేల అశ్షే కా(గిటం గూడితి 

సేసవెట్టి కూడినాపె చేరి వుండంగా 

వాసి. బరమపదేశ్వరు (శ్రీ వేంకటాదివై 

చేసుకొంటి వురమువై (శ్రీసతి వుండ(గను 


శ్రీరాగం 


ఏమీనన రమ్మనవే యిక్కడికి రమణుని 
(వేమపుచాన( “గాక బిగిసేటి చాననా . 


ఆత(డెటువలె నున్నా నౌ(గాదనే చాననా 
చేతికిలో నేశాక శీంట(చాననా 
కాతరించి తనమీ(ద గాత సేసే చాననా 
'యేతులు తనతో. జూప నెడ్డదాననా 


తననేరములు మరి తడ వేటి దాననా 
మనసులోచాన( గాక మంకుచాననా 
చనవరిక త్తె నంటా సాదించే చాననా 
పనిలేని యెగ్గులెన్న( బడుచుదాననా 


వలపులు పెడ శేంచి వలఃబెక్ట్టే దాననా 
తలంపులోచానం. గాక దంటదాననా 


287 


॥॥ ఎంత 11 


॥ ఎంత | 404 


॥ పలవి ॥ 
౧౧ 


॥ ఏమీ ॥ 


॥ ఏమీ ॥ 


కలసి పరమపదఘను(డ(డు?) (శ్రీ వేంక శేశ(శుఖ 


'కొలందెజ(గక పుండ( గొయ్యచాననా 
ఃక్‌ 


1 ఏమీ 1 495 


ల$8 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


ఆహిరినాట 


వద్దువద్దు దోసము వలచివచ్చిన వారి 

దిద్దుకొని కోరికలు దీరుచకుండి తేను ॥ పల్లవి ॥ 
వలచ(గా నవ్వి యావె భావించి చూచీ నిన్ను 

నెలకొన్న వావులను నీకేమౌనో 

తలవంచుకోకు నీవు దండనున్న దాన నేను 

అలరి యెంత కై నాను అడు(దు)కొనే నేను ॥ వద్దు || 


పటి వెనంగుచు నీకు. బె పె విందు చెప్పీని 
6౬ న 
నెటనం జుటరికము నీకెంత గదో 
లట టి ది 
దట్టించి తప్పించుకోకు చాపు నీకు నేనుంచాన 
అనే యేపన్నికెనా నానుకొనే నేను ॥ వద్దు || 


చనవుతో( గా(గిలించి సాశసాం మాటలాడీ 
_నెన్నరైన నేస్తము నీకది యెట్టో 
యెనసితివి (శ్రీవేంక ళేళ నన్ను నీడ లో(గ- 
కన్నువెన వూడిగాల కడ్డమయ్యే నేను || వద్దు ॥| కీరిగ్ర 


004-వ జేకు దేవగాంధారి 


ఎవ్వరికి జెప్పేవే యీసుర్ధులు 

జవ్వనము కట్టి పెట్టి సాదవయ్యేవా ॥ సల్లవి ॥ 
పావనము సేసాత,డు పలుక(గా లోయడేవు 
_ సేవసేసే దానికీం సిసులేంటిశే 

తావుకొని సతు లెల్లా దండనుండ(గా6 గాక 

ఛావించి యేకతమెతే బె కొనకుండేవా ॥ ఎవ్వ ॥ 


శృంగార సంకీర్తనలు 200 


వాడికగా నాతడు నవ్వ(గా( దలవంచేవు 
'వేడుకక త్తెవు నీకు వెరపేంటికే 
యీడ+ బట్టపు దేవుళ్ళ నిందరిని జూచి శాక 
కూజే వేళ నింటిలోన గొంక! వూచేవా 1 ఎవ్వ || 


కప్పి (శ్రీ వేంక శేకుండు కా(గిలించ(గా నవ్వేవు 
యెొప్పటి చానవు నీకు నెమ్మెలేటికే 
అప్పటి "నేము గూడిన ఆవరున యెంచి కాక 
ముప్పిరి నీవరుసను మోసపొయ్యేవా ॥ ఎవ్వ 11 497 


మాళవి 


ఇందరివలి( జూడకు యింకా నన్ను 
నుందలించి 'యెటువలె మన్నించినా మంచిదే ॥ పల్లవి ॥ 


తత్తరించి నీమీంద తప్పులు మోపంగ నోప 
కొత్త కొ త్త మాటలను కొనర నోప 
బ త్తిగలదాన నీతో6 బంతము లాడ(గ నోప 
చిత్తగించి యేమి దయసేసినాను మంచిదే ॥ ఇంద ॥ 


చేయి చాచి కొనగోరం జెనక(గ నే నోవ 
చాయల నన్నల నిన్ను జరయ నోవ 
నీ యాధీనపు చానను నిన్ను వెంగమాడ నోప 
శాయడించ ఆటువలె రథీంచినా మంచిదే 1 ఇంద ॥ 


అక్షు కాంగిటం గూడితి నలయించ నే నోప 
వట్టి సటలాడి నీతో వాదించ నోవ 
ఇఫ్టే (శ్రీవేంక శేళ 'యెనసితివిటు నన్ను 
పట్టముగట్లి నన్నెంత పాలార్చినా మంచిదే. | ఇంద ॥ 490 


శ09 శ్రీకాళ్లపాక అన్నమాచార్యుల 
నాగవరాళి 


మగచాఃడవౌదువు మరి నిన్ను మెచ్చితిని 
తగవింత నేరకుంళే తతి నన్నేలుదువా -॥ పల్లవి 1| 


యేడశేడ రుకుమిణి నెలయించి యింటికి 

వేడుకతో! చెచ్చుకొంటివిగా నీవు 

జోడుగా. బదారువేలు సుదతుల దెచ్చుకొంటి- 

వాడిశెకు వెటవవు అవు(ా నీవు మగ ॥| 
వూరిలోని గొల్లతల నొకళ నొకతెనే 

వీరుండవై యంటుకొంటివిగా నీవు 

వీరాన రాచకూ![తులు ెండ్లాడినట్టివారు 

అరీతి( బట్టపు 'దేవుళ్ళట కా నీకు మగ |! 
వషన మధురలోని వారశకాంతల నెల్లా 

'వెరనువేసి పొందితీవిగా నీవు 

సిరుల (శ్రీవేంక శేళ (శ్రీసతి నంటా నన్ను 

వుర మెక్కించుకొంటివి వోపికగా నీది 1 మగ 1 త0లి 


గ$గ్రఎవ టేకు సొమంతం 
మేలు గాదా నీభాగ్యము మెజ'సె నింపరిలోనా 
'యేలుకోరయ్యా మమ్ము నిటానే ఇంకను ॥ పల్తవి ॥ 
గవ గా 
నిగులెలా మూటగటి చెలి నీవె వేసినటు 
౧౮౯ ఠి కటు ట్‌ 
వొగ్గి నీవై వేసె బువ్వుల చెండున 
అగ్గపు మరుసొముల నాయము చాంించినట్టు 
సర్గ య. నీమె( జన్నులం చానొ తెను ॥ మేలు ॥ 


శృరగార సంకీర్వృనలు 808 


నవ్వులెల్లా నొక్కమాళశే నాతి నీవె నించినట్లు 
వ్ర గన్స్‌ జ బ్‌ 
నివ్వటిల్లు గందవొడి నీచె[. జల 
ంం యా గా 
జవ్వనము రాసివోసి జాజరలొడినట్టు 
చివ్వన సరసమాడి చెనకీని గోళ ఇను ॥ మేలు ॥ 


ఎవేవేలు తీపులతోడ విందు నీకు( బెట్టినట్టు 
(శ్రీ వేంకశేళ ఆపె మోవి ఇచ్చెను 
భావించి యల మేల్మంగ పట్టము గట్టుకొన్నట్టు 
నీ వురమువై( చానే నేలకొనె నిపుడు ॥ మేలు ॥ 509 


ముఖారి 


ఎజ(గవా మీంద శొత్తు ఇంతేసి వచ్చీనని 
తలి నాళకె నీకు బుది తగ "జెప్పదాయనా ॥వలవి ॥ 
౧ గా 


యిప్పుడు నామాటలకు నింత వోరిచేవాండవు 
అప్పుడా పె రాంగా రాకుమనరాదా 
'తెప్పిరల నాయలుక 'దేర్చేవాండవు నిన్నా సె 
వొప్పుగాం గొంగు పెట్టిలే నోపననరాచా ॥ ఎజి ॥ 


కో టియానలి(5 చెట్టుకొనేవాండవటు :ఈూపె 
వూట మోవికి నోరొగ్గకుండరాచా 
మూటకట్టుగా వేండుక మొక్కేవాండ వీచేతులు 
చాటి యావె చన్నులవె( జా(చకుండరాదా ॥ ఎటి ॥ 


వరగ శ్రీవేంక శేళ బలిమి నన్నేలితివి 
'చరయక యావెతోను పెనంగరాచా 
మరిగిన అల మేలుమంగనని, మన్నించితి- 
విరవుగా నావె నిళ్లు యీడకు( 'దేరాచా ॥ ఎజి ॥ 504 


801 శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
ఆపొరి 


నీమగండు థొలువులో నీవె నే చల్లీ వలపు 
చేమపు వూడిగా లెల్లా నీవే 'సేయవమ్మా ॥ పల్లవి ॥ 


తప్పక చూచీ నతండు తతిగొని నీదిక్కు 
యిప్పుడే కానుక లెల్లా నియ్యవమ్మా 
కప్పురము చల్లుకొంటాం గమ్మటి నుద్దులడిగీ 
చిప్పిల విన్న పా లెల్లా6 "జేసుళొనవమ్మా ॥ నీమ ॥ 


చెంగట నీవుండ(గాను నెలవి నవ్వీ నతడు 
_యింగిత మెలింగి వీడె మియ్యవమ్మా 
అంగమున' దట్టపుణు(గలందుకొంటా. "జెనక 
సంగతి జేయెత్తి మొక్కి సరసమాడవమ్మా "| నీమ ॥ 


అల'మేలుమంగవు నిన్నక్కున! గట్టుకొ నెను 
అఆలమి (శ | ,'వేంక శ్సేకు శాసలీవమ్మా 
వలుసొమ్ము వెట్టుకొంటా బయ రగ. వట్టీని_ 
అలరి పొత్తున నిశ్లే యారగించవమ్మా ॥ నీమ॥ 505 


శ్రీరాగ ౦0 


నీశే శెలుసునయ్య నీసుద్దులు 
వెకొని నేమడిగితే | బమయ 'నేమిటికి ॥ పల్లవి || 


చెమ కేల వచ్చెనో సిగ్గువడి యంతలోనే 
చమరి కప్పురదూళి చల్లుకో నేల 
సముకాన నేమింతలో సా౭ెసా3 నవ్వితేను 
అమర దట్టుపుణు(గు అందు వె( బూసేవు ॥నీశే॥ 


శృంగార సంకీర్తనలు ఏన 


నీకంశేముందు కపము నెలంతకు మీందుకట్టి 

చాకొని మిగిలించేల ధరియించేవు 

జోకతో. నేము నీమోము చూచితే( బరాకుచేసి 

ఆశ. గూడి పన్నీరు అఫ్లే చల్లుకొనేవు 1నీశే॥ 
తెలుపు క్‌ ప్ప్రరము నలుపు తట్టుపుణు(గు 

కలగంప రూపులేల కై.కొ నేవు 

చెలి యల మేలుమంగ (శ్రీ వేంక శేళుండవు నీ 

'వెలమి6 గలసి మమ్ము నెంత మన్నించేవు 1నీశే॥ 506 


భూపాళం 


అప్పటి నీచెలుంచే నాగడాన( బడనేల 
మెప్పించే. గాని మేడమీ.దికి రారా ॥ 


రి 
3౩౮ఆ 

రి 

వా 


సంగతిగాదు నీసతు లెల్లా( జూచేరు 
కొంగువటి తియ్యకురా కొసరి నన్ను 
ల | 
దొంగిలి చేసిన సేయ తుద కెక్కించ నేంటికి 
ముంగిటి వాం౭రిగేరు మూలకు రారా ॥ అప్పటి ॥ 


కన్న వాగు విన్నవారు. గాకు నేనేరిక్టే నన్ను ... 
చన్నులు ముట్టకురా సాంసాంెకు . 
వన్ని చీళటిలో సుద్ది బయట 'వేయంగ నేల 
మన్నించి దోమతెరమాటు కిస్టేరారా ॥ అప్పటి ॥ 


అప్పసము వురమ్మువై నలమేల్మంగ వుండగా 
కొవ్ప్చువట్టి తియ్యకురా కెంకళక నన్ను 
యివ్పుజే (శ్రీ) వేంక శేళ యేలితివి నన్ను నిక్షే 


చప్పుడు "సేయక మంచనువైకి రారా ॥ అప్పటి 1 507 
“వైర 


804 ఛ్రీ కాళ్లపాక అన్నమాచార్యుల 
దేసాళం 


వెళ్టితనమున నిన్ను వేసరించే/గాక నీవు 
వొఇిబాగుల వాడవు వొద్దిక య్యేనా ॥ పలి ॥ 
ఠి ౧ గు 


కాముకు(డ్రై న వానికి కడు. బరాకే ఘనము 
'వేమారు మా విన్నపము వీనులంటీనా 
ఆమీద వీజెము సేవేయప్పుడు మద మెక్కుడు 
చేముట్టి నేం దీసితేను చేరవచ్చేవా ॥ వెళ్లి ॥ 


క న్నెపాయపు వానికి గబ్బితన మే ఘనము 

పన్ని. నే మాటాడించితే( బలికేవా 

వన్నెల నందుకు. దోడు వనితలలో నున్నా (డ- 

జ జ షై షి 

వెన్ని మొక్కులు మొక్కినా సెరంగ వళ్చీనా |॥ వెళ్లి ॥ 
దొరతనపువానికి. దొట్టి వుండు గర్వ మెల్ల 

గరిమ నే( జెనకిలేం 7 కొనేవా 

నిరతి (శ్రీ వేంక శేళ "నే నలమేలుమంగను 

సిరుల. బెండ్తాడితివి సిగ్గువడేవా ॥ వటి! 508 


గం 


81వ టేకు తెలుంగు కాంబోరి 


ఒకరాస వడితే నీవొకరికి. వేచాంచేవు 
యెకసక్కీ౦డవు నిన్ను 'నేమందునయ్యా 1 పల్లవి ॥| 


కలువకన్నుల నిన్ను( గలకంటి చూచితే 
నలిశే(గి' నీవిక్షు నన్ను! పాచేవు 
మొలక చన్నుల నాపె ముంచి నిన్ను నంటించిచే 
కొల(ది నన్ను నీ ళొనగోర నంటించేవు 19 ట్య 


శృంగార సంకీర్తనలు 


మగిడి మగిడి యాపె మాట నీతో నాడితేను 
బగివాయకిటు నన్ను 6 బలికించేవు 
నగవులాపె నీతో నవ్విలేను నీవు నా 
మొగ్యమై పకపకన ముంచి నవ్వేవు 


అల మేల్మంగ నీ వురమశ్షు యెక్కుకొం కేను 
నెలకొని నావురము నీవెక్కితివి 
యెలమి నే (శ్రీ) వేంకకేళ భూరమణిని 
యిలనాపె కుడినుంళు యెడమ నన్ను౦చితి 


అహిరి 
మమ్మేల దూళశేవు నీవు మాటి మాటికి 
అమ్మరో నేమా నిన్ను నదలించే వారము 


నీమా(టలనల్ల నే నీవు రవ్వ్వైతివి గాక 
యేమీ ననకూరకుంశే నెటి.గేరా 
వాములె న నీ చే(తలవల (6 గాశె తివి గాక 
చేముంచి 'నేమా కాకు సేసేటి వారము 


కోరి నవ్వి నీవే శెచ్చుకొంటివి గాక యూరట్టు 
'నేరుపుతో నుంశే నిన్ను నిందలాజేరా 
సారె నీ2దరు. జూపే సందేవోలె త్తించె. గాక 
సారసాన నేమా నిన్ను చండిసేసే వారము 
రా(పుగం జెనకి నీవే రతిశెక్కితివి గాక 
వెవె సరసమాడితే పచ్చిసేసేరా 


'యేపున (శ్రీ వేంకశేళ యేలితివల మేల్మంగ 


807 


॥ ఒక్‌ ॥ 


॥ ఒక ॥ 5009 


॥ పలవి ॥ 
౧గి 


॥ మమ్మేల ॥ 


॥ మమ్మెల ॥ 


నీవనేకాక నేమాూ యింత(యి౦ంత నేమా?) సేసే వారము 
. ॥[మమేల॥ ౨10 


థ్రీశాళ్ల పాక అన్నమాచార్యుల 
దేవగాంధారి . 


ఇందుకు(గా సవతుల నేల దూళేవే 
కందము నీనత్తు వెల్ల కతి లేల చెప్పేవే 
వలవ(గవలె లేదా వలపించుకొనవలె 
యెొలమి నూరళే వుంళశే నేటి యాంటచే 
చలమరి విభు(డై తే సాగిలి మొక్కే లేచా 
బలిమి నీకు( గలితే పంపు సేయించుకో వే 


వొక్కవలెః చానే లేదా చొక్కించవలెం బతిని 
'యెక్కడిశెక్కక వుంశే నేంటి యాంటగే 
.కక్కసీం డాత(డ్రై తే కడు. బియాలాడు లేచా 
తక్కంరివి నీవై కే నాతని వంచుకొనవే 


నేరవలె రతి లేచా ేరుపనై నా వలె 
'యేరీలికి. జొరకుంశు వేటి యాంటరే 
ఆరసి (శ్రీవేంక శ్రేళుండల మేల్మంగను నేను 


॥ పలవి ॥ 
గొ 


॥ ఇందు ॥ 


॥ ఇందు ॥ 


గారవించి కూజె నీవూ. గరుణింపించుకోవే ॥ఇందు॥ 511 


సాళంగనాట 


నీళలనే వచ్చెనయ్యా నేరు వెల్లాను 
కాతకించి సతుల్మపై కా(క చూపవలనా 
కోములుల రిట్టులకు కోవగించే సింతలోనే. 
యేమీ నీమగతన మిందుమీ6ద నా 
చేముట్ర్ర గోరనూ6దితే చిడుముడికే పజేవు 
సొము సేసిన భీరమిచ్చట( జూపవలెనా 


॥ పలవి ॥ 
(౧౧ 


॥ నీఠల ॥ 


శృంగార సంక్రీర్తవలు 800 


సతుల యెంగిలికిఫ్టే జడీసేవు కమ్మటిని 
యితవైన నీరూచారా లిందుకొరళా 
. రతివేళ( బాదములొరసితే నెగ్గుప స్టేవు 


తతి నీ ెద్దరక మింతఓ ' జూపవలినా ॥ నీతల ॥. 


లలనల చనుంగొండలకు( జేయి చాంచేవు 
బలవంతు(డ వెత యూపాకుర(/గమా 
అల మేలుమంగను నేనకే (శ్రీ) వేంక చేకుండ 
లట 


కలస్‌లివి నీ మేలిక్కడం జూపవలెనా 1 నీశల | 512 


బెళిరామ్రైయ 


అందరు 'నెజీంగినవే అన్నిపనులు 


అందియ్య రాదా వీడి మంత సిగ్గు లేంటిక ॥ పల్లవి ॥ 


చిప్పిలి చెమటనీరు చెక్కుల వెంటా( గారంగా 
చెప్పరాని వూడిగాలు "సేసీనా పె 
దప్పిదేశే మోవితోడ దగదొట్టి మాటలాడీ( 


గప్పురమై నా నీరాచా కడు సిగ్గులేంటికి ॥ అందరు | 


"ఫను౦దురు మళ్హ వీడి పిక్కల వెంటా జారగా 
"నెనంి నిన్ను( విలిచీ (పియురాలు 
నినుపు నిట్టూర్పులతో నిలుచుండి నవ్వు నప్వీ 
'మెునసీ పినరరాచా యింకా సిగ్గులేంటికి | అందరు || 

పూసిన కొమ్తూరిపూంత పొడివొడియై రాల(గ 

ఆస౪ నల మేల్మృంగ అలమీ నిన్ను 

మూసులేక (శ్రీ వేంకకేళ 'యేలితివి సుమ్ము 


'జేసుకొన్నపతి వింశ సిగ్గువడ నేంటికి ॥ అందరు ॥ 518 


810 థ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 
కేదారగాళ 


ఇందరు జూాణలే మీరు యేమని విన్నవించేము 
సందడి గొలెతలము సంతోసించే మిదివో ॥ పలవి 


నిద్దరించేవానివలె నీవు పవ్వళించుండ(గా 
నొద్దికతో జాచాలొ శ్తే రువిదలు 
వొద్దనున్న చెలులు చొండొరుల మోములు చూచి 
తిద్దుకొన్న కురులతో ఆరచవేసే రదిగో ॥ ఇందరు ॥ 


అలనినవానివ లె నంబరము గపవ్పుకోంగా 
మలసి నీ దేవుళ్ళు మర్మములం మేరు 
అలరి వూడిగపు వాశందరూ.( దలలు వంచి 
"సెలవుల నవ్వి తలుపులు మూసేరదిగో ॥ ఇందరు ॥ 


గుట్టుగలవానివలె కొమ్మల లోలోని కూడి 
- నెట్టుకొని యిందరి లోనికి( బిల్వ(గా 
వొట్టుక (శ్రీ వేంకటాది నున్న గోవింద-7జ నీ 
భుట్టాలు కరుణంతెంది చొక్కి మెచ్చెరదిగో ॥ ఇందరు ॥ 514 


61వ టేకు థన్యాశి 


ఎటు(ంగుదు మన్నియును 'యేలమాకు(6 ఎవూపేవు 
మజి నీవేమి సేసినా మారుమూట లాజేనా ॥ పల్లవి 


'మొగమిచ్చమాటలు 'మోరతోపు తనములు 
నిగిడి తొళ్లే నీవు నేరిచినవి 
యొనసక్కెపు నవ్వులు యెడలేని వినయాలు 
'వపగటుగా చిన్న నాండే వెన్నతో బెట్టినపీ ॥ ఎలి | 


శృంగార సంకీర్తనలు 
కడు వట్టి సరసాలు కడగండ్ర చూపులు 
'యెడనెడ నీకు దయ్యమిచ్చినవి 
జడిగొన్న యానలును సందుకొన్న చనవుల 
పొడవకుండ వీవు పుట్టగా( బుట్టినవి 


తక్కరి పిలుపులును తనియని రతులును 
గక్కున నీవు వొడిగట్టినవి 
గుక్కక (శ్రీ వేంకట్ళాది గోవిందరాజ నన్నే? 
అక్కర దీర్చితి విది అచ్చము నీకై వది 


నౌదరామ [క్రియ 


ఇంత నిస్టూర మేంటికే యొదుట నీకు 
కొంత మొగ మోట వద్దా కొ"సలేవు నీవు 


చెప్పుడు మాటలశే చెలువుని నింతేసి 
పృష్పటించ( దగునశే వోయమ్మ నీవు 
కప్పుర మాత(డిచ్చి గారవించ(గా నిన్ను 
తప్పులెంచ వచ్చునకే తమకించి నీవు 


నగిన యంతటిలోనే ననుపు విచారించక 
మొగము వంతురటవే ముదిత నీపు 
అగపడి కన్తూరి నీయంగముల( బూయ(గా 
'వెగటున విదిలించి వేతురట వే (నీవు?) 

జీర మేన నున్నందుకే (శ్రీ, వేంక శేళ్వరుని 
నేరములెంతు రటవే 'వెట్టుక నీవు 
గారవించితంజే నిన్ను( గాంగిలించి కూడ(గాను 
రడీ సిగ్గులు ఇంక( బెంతురకేు నీపషు 


౪01 13-౯22 


811 


1 ఎటు || 


|; ఎటి |! 515 


॥ ఇంత ॥ 


॥ ఇంత ॥ 


॥ ఇండ ॥ 516 


812 " శీ త్రా్లపాఠి అన్న మాచార్యుల 
(బ్ర ణా షి లీ 
ఛాట 

నీవు సేసిన పనులు నిన్నే సోంకంగాను 

ఆవటమై పవళించే వందు కోరిచేవా ॥ పల్లవి ॥ 
కొంగు వట్టితివి నన్ను గోవిందరాజ నీవు 

యొంగిలి మోవిచానను ఇందుకో పేవా 

- ముంగై ముఠాలు వెశ్హేవు ముంచి నే: బాచాలొ త్త(గా 
అంగాలు నిన్ను చా(కగా నందు రోరిచేవా ॥ నీవు ॥ 


కొసి నవ్వేవు నాతో గోవిందరాజ నీప్పు 

యెొసంగు చెమట దాన నిందుకో పేవా 
వెస నుంగర మిచ్చే వీవేళ నే బాగాలీయ్యంా 
_నెసగి నీచేయి చాణకు నింయకోం8చేవా . ॥ నీపు ॥ 


కూడేవు శ్రీ వేంక టాది గోవింధరాజ నన్ను. 
నీడ వాండిగోరిచాన నిందు కో పేవా 
తోడ( గడియాలిచ్చేవు వూడిగము నే జేయగా 
'నేజేడం చా(కునో నీవిందు కోరిచేవా ॥ నీవు ॥ 517 


కన్నడ గౌళ 


ఎటువంటి వా౦డవయ్య యింటికి విచ్చేయవయ్య 
ఘటన నీ దేవులదే కాచుకున్న దిపుడు ॥ పల్లవ 1 
వలచి కాంతలు వడిన శే తిటుదురు 
లట న! 
మళఠనీ కోవగింతురా మగవారు 
పిలచితే నాంకువారు విగియక మానరు 
_అలుగుదుళ" నీవు అంతలోననే ॥ ఎటు ॥ 


శృంగార నంకీర్వవలు 8138 


అట్టడి సతులెల్లి నాజడి "సీలు సేతురు. 

వట్టుదురా. యొగ్గు లెల్లాం బతులేందైనా ( (లెందై మ. 

మొుట్టికే జుట్టపువారు ముం జేవట్టి -వెన(గుదు. 

6కే హామతకా చలమంకలోననే ॥ ఎటు॥ 
రతిలోనే వనితలు రాజసము చూపుదురు 

తలి. బంళతాలు గొందురా తమవిభులు 

_యితవై (శ్రీ'వేంంళేళ యింతి నిశ్లు కూడితివి 


అతిబత్సి చూపుదురా అంతలోననే ॥ఎటు॥ 518 
దేశాక్షి 


ఉండవయ్య మమ్ము నేల వుడికించేవు 
బండు సెసి యా(టచాని బతిమాలిపింతురా _ ॥పర్లివిః 
అపే కాంగి క ఆసలెన్ని వెట్టినాను 
ల ళ్లి 
“నెట్టుకొన్నమతికి( దనివి వచ్చీనా 
గుట్టున నీవు గూడక గోర నెంత గీరినాను 
వట్టి జేటమేకాక వచ్చేదేమున్నది 1 ఉండ ॥ 


తనువులు సో(కక తతి నెత్త మాడితే 

వెనకటి విరహాపు వే(డి మానీనా 

చనుమొనలు నా(టక కనుచూపుల( జూచితే 

గొనకొన నేంచుకొన్న కోరిక దీరినా ॥ ఉండ 
నన్నిట్లా. గూడక నవ్వులూరక నవ్వితే 

కన్నె పాయపు సిగ్గులు కడ తేరీనా 

మన్నించి సేసవెట్టీక మాటలెన్ని యాడినాను 

సన్నల (శ్రీవేంకేళ చవి గానిపించునా. _ 1 ఉండ! 519 


తెలు(గు(గాంటోది 


అడుగవే యింకాను ఆతనినే 


వొడివప్టే విచాతని కొడంబాటు గాటబే ॥ పల్లవి ॥ 
27 


814 ఫ్రీ శళ్ళపాళ. ఆన్ననూ చార్యుల 
చిత్తము వచ్చిన సతి, సేవలెల్లా( "జేయ(గాను 
“పిత్తుగూడ నీవేమి కొప్పు ముడిచేవే 
యిత్త ల మొగమోటాన నేమీ ననకున్నా(డింతే 
త్‌ త్త రాన నావెచే(త యితవుగా దే ॥ అడుగ. ॥ 


కూరిమి సేయించుకొన్న కొమ్మ మాటలాడ(గాను 
తూరి సందుచొచ్చేమి సుద్దులు చెప్పేవే. 
వీరువారు ననేరంటా నోటీచుకున్వాడింతే 
'ఆరీతి నీచాడినాను యితవుగాదే ॥ అడుగ ॥ 


యిశ్హై కూడివచ్చినట్టి యింతి సరనమాడ(గా 
సట్టనడుమ నీవేమీ నవ్వు నవ్వేవే 
గట్టిగా (శ్రీ) వేంకకేకు: గలసితివాతండు 
యెొట్టయినా "'జేకొనీం గానీ యితవుగాదే ' ॥ అడుగ ॥ 520 


508-వ జేకు ద్రావిళటై రవి 


కన్నెపడుచు గనక గయ్యాళించ నేరదు 
మన్ననలు చూపి నిన్ను మరిగించవయ్యా | పల్లవి ॥| 


తళుకున నిన్ను(6 జూచి తలవంచుకొని చెలి 
తలపోసీ నీరూపు తనలోనే - 
జలజల 'జమరించె సరుగన( అెక్కులెల్లా 
వెలంగి కాంగిట నించి న్‌. ॥1కన్నె ॥ 


వుదుటున మాటలాడి వొరగి పానుపుమీంద 

'యెదురుచూళీ రతికి నేకతానను 

ముదురు(బులక లెల్లా మోనులెత్తె మేన నిండా 

'యెదపై( 'జేవేసి యాస యీ జేరించవయ్యా కన్నె ॥ 
నెట్టన నిన్ను గాగిట నించి నివ్వైరఃగునొంది 

గుట్టుతో. గోరిక లెల్లాం గోరీనిచే 

ఇళ్లై (శ్రీ, వేంకళేళ .యెనని మొక్కులు మొక్కీ 

రట్టుసేయకింక. నిళ్లై దిట్టం జేయవయ్యా  ఃకన్నె॥ 5£! 


శృంగార వంక్రీర్తవలు. 
పొడి 


ఎంత సేసే విందుకుంగా నెప్పటివారమే శామా 
వంతు వరునకు రా(/గా వద్దంటినా 
మొటల దొంతులు వెట్టి మచ్చికలు చుట్టి “పెట్టి 
కూటమి కెసరువెట్టి కొంగువశ్తువు 
యేటి కింశేసి సేసేవు ఇంటికి విచ్చేసి నీవు 
వా(టాన6 గా.గిలించ (గా వద్దంటినా 
వలపుల. బంట వండి తల(పులో( గూడువండి 
నిలువునూరు( బండి నెట్టుకుండేవు 
బలిమేల సేసేవు పానుపు మీ6దికి వచ్చి 
వలసినట్టు సేయ(గా వద్దంటినా 
చూపులనే విందుచెప్పి సొంపులు _పెవై( గప్పి 
రీపుమోవితేనె గుప్పి తిప్పేవు చేయి 
శాపుగ (శ్రీ వేంక కేశ రవ్వ లేల సేసేవు 
వై పుగానే కూడితివి వద్దంటినా 


లలిత 


మేనచవార మిద్దరము మెచ్చులాయ బనులు 
యీ నేరుపులు గంటి నింక నేంటి మరంగు 
నవ్వులేమి నవ్వీనే నయగారి తనమున 
జవ్వన పాయ మెల్లా జట్టిగొ నెను 


రవ్వలాయ మావలపు రమ్మనవే యింటాడకు 
'యొవ్వరూ నేమి చెప్పేరు యి(కనేంటి మర(గు 


సుద్దులేమి చెప్పీనే చుట్టరికములనే 
గద్దరి నామనసు తాః గ్రైకొ నను 
. 'వెద్రాయ నాసలు పెన(€గి చూడుమనవే 
యిద్దరము నిద్దరమే యిక నేటి మరంగు 


8106 


॥పలవి ॥ 
గ 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ 


॥ ఎంత ॥ రబిలి 


॥ పలవి ॥ 
౧౧ 


॥ మేన ॥ 


॥ మేన ॥ 


816 (ఫ్రీకాళ్లపాక అన్నమాగ్తోక్యుల 


తప్పశేమి చూచీనే తన తరిలీపులనే 

. వొప్పుగ నాకాంగిట నొనగూడేను' 
_చిప్పిలె నా చెమటలు (శ్రీ వేంఠళేకుండు అాను 
యెవృడూ. నన్ను మన్నించు ని(క మట్‌ మరంగు ॥ మేనః్‌జరీ 


మంగళ కాక. 


ఇన్నియు నీయందే కంటి మిక నొకచోటం గాదు 

సన్నల చాయల నేము సంతోసించేమయ్యా ॥ పల్లవి ॥ 
మగవానిశేడ సిగ్గు మగువలు వద్దనుంళే 

తగిలి శా(గలీంచగం దమకిళతురు 

యెగసక్కేలాజేవారి నేరంగరు ఇలశేంగి 

పగటు వయోమదము పచరింతురు ౩న్ని॥ 
కోడెకాని'కేడ వేళ కొమ్మలు మాటలాడితే 

యేడనై నాం గూడుమంటా నెచ్చరింతురు 

ఆడికెకు వరవరు అండవారి. జూడరు 

వీడెపు మోవిశేనెకు వేండుకొందురు 1 ఇన్ని ॥ 
మొక్కలీనికేడ నీతి ముదితలం బొడగంళే 

_గక్కున గా6గిట నించి కరగింతురు 

మక్కువ (శ్రీవేకళేశ మండెముం'య(డవై 

యిక్కడ నన్నేలితివి యింళా నెరు(గుదురు ॥ ఇన్ని ॥ 524 

“గౌళ 


నీ గుణ మిటువంటిదా నిన్నా మొన్నాను 

ఆగడాన బడి వచ్చి అనేవు గాక. ॥ పల్లవి ॥ 
యెగనక్కె మేదయ్య యింకులము నీతో. 

నగరాచా నీవే చనవు లియ్యంగా 

మగిడి యెవ్వతోచేత మాట బడిన కోపాన 

పగటు లీరము మావై( బూజేవు గాక ॥ నీగుణ 1 


శృంగార నంకీర్తనలు $17 


గబ్బితన మేదయ్య శాలు నీవు దొక్క6గాను 
దొబ్బరాదా నొచ్చీ నంటా( దొలంగు మని. 
గుబ్బున .నెవ్వతో నిన్ను గూడని వుడుకునను 
గుబ్బలొ శ్తెనని నీవు గుంపించేవు గాక ॥ నీగుణ ॥ 
-వుద్దండ మిందేదయ్య వూర'కే కస్తూరి బొట్టు 
తిద్దరాదా జార 'జక్కుటద్రాల వెంట 
గద్దించి నన్నేలి 6. యొవ్వతోకంశొ, 
చెద్దరిశానకు నాతో బిగిసేవు గాక ॥ నీగుణ ॥ 525 


సౌరాష్ట్రం 


మమ్ము సాకిరి వెళ్టేవు మాటిమాటికి 

యిమ్ముల మమ్మేలిలిర 'యేమనేమయ్యా ॥ పల్లవి ॥ 
వొద్దనుండి నీతో. ఇలి వొట్టువెట్టుక వున్నది 

గద్దించి పిలిచేవిటు కమ్మటి న్‌ 

వుద్దండము నీవొళ్ళిది వువిదవల్ల జలము 

యిద్దరూ వ "నేము యేమ నేమయ్యా ॥ మమ్ము ॥ 
ముప్నిక చాన్నుుపై "ప ముసు(గు వెట్టుకున్నది 

అప్పుడే మాటాడుమని యానవెక్టున్‌ 

తప్పులు నీగుణాలవి తరుణి వాసిక ల్తె 

'యొప్పుడు మీరు మీరే 'యేమనేమయ్యా ॥ మమ్ము ॥ 
అంగన చెక్కుచేతితో నసురుసుర్తై వున్నది 

యెొంగిలిగా( జేసి మోవి యొనసిలివి 

ముంగిటనాపె నవ్విరే మొక్కేవు (శ్రీవేంక శ్చ్రళ్ల 

యింగితవు జాణలు మి మ్ముమ నేమయ్యా ॥ మమ్ము ॥ ౭2 


గ90_వ టేకు కొండమలహరి 


ఎ౦తవడ్డ డ్డన్న మాన విందుకు! జొచ్చితివి 
మంతు కెక్కించేవు నన్ను మరియేమి సేతురా ॥ పల్లవి 


814 థ్రీకాళ్ల పాక అన్నమాచార్నుల 


చెనకళు నీవు నన్ను చేతులు బాంచి 
కొనలు వాండ్లు నీగోరు చా+కీని 
ననుః జూచితే. జెలులు నవ్వేరిక 
. యెనలేనిసిగ్గు ముంచీ చేమినేతురా ॥ ఎంత, 
ముట్టకు నా మెడనున్న ముత్తేలు నీవేళ్ళను 
గట్టులు నాచన్నులతో కంగురనీని 
చుట్టిరానున్న చెలులు చూచి నవ్వేరు. 
యిశ్టే యోక్షు సిగ్గు ముంచీ "నేమి సేతురా ॥ ఎంత 
పోయ కెదుగా సేసలు పొంచి నీదోసిలె శే 
వాయల సాశెకుం చాంకి జారీ( గొప్పు 
యీయెడం బెండ్లాడితివి యిశ్హై (శ్రీవేంక మేళ 


ఘ్యుమమెడ సిగ్గులు ముంచీ నేమి సేతురా 1 ఎంత! 527 
'దేసాళం 
నన్ను నేల పొగచేవు నవ్వేరు నిన్ను 
_ కన్నెలు నీపొందులకు గాచుకి శ్లువుండ(గా ॥ పల్లవి ॥ 


బలిమేల 'సేసేవు బా(శిపడి నాతోను 

'యెొలమీ నావంటి చెలు లెందరు లేరు 

కలళాలమును వూడిగపు కాంత నింతే నేను 

చలమేల దొడ్డదొడ్డ సతు లెల్ల నుండ(గా ॥ నన్ను ॥ 
చేయివట్టి ఫు. చిభునవ్వులు 'నవ్వుళా 

డోరు వచ్చిరిందరు. జుట్టాలే నీకు 

బాయిట సమ్మాళి గెలుపళ్లు తొత్త(నింతే?)నీకు 

"వేయకు మావై( 'జేయి 'వేలయాండ్డుండ(గా ॥ నన్ను ॥ 
చన్ను లేల పిసికేవు సరి నాశాంగిటం గూడి 

వన్నెల నీవేళ నాండువాగే వున్నారు 

అన్నిటా నీవు భోగించినట్టి యెంగిలి నేనింతే 

మన్నించు (శ్రీ వేంకశేళ మావారిందరుండంగా ॥ నన్ను 1 €లెర్‌ 


శృంగార పంకిర్తవలు శి10 
తోండి 


మాకేల వాదులడువ మాటిమాటికి 
_ _యీకడను నీమతకము ఇంతయు నే. గంటిని ॥ పల్లవి ॥ 
వలతు నంటా! జెప్పి వారి వీరి తోడుతను 

'మెలుపున నీసతి 'యెమ్మైలు చూవీని 

చలివాసి తిరిగిని సవతుల ముందరను 

సలిగె నీవిచ్చినదే సతముగా. గంటిమి ॥ మాళ్లేల ॥ 
నీ విచ్చిన సొమ్ము లివి నెలంతల కెల్ల, జూపి 

'దేవులతన మెల్లా నిందే నెరపీని 

చేవదేరె బనులెల్ల సిగ్గులు వడదిప్పుడు 

భావింప నీపోలి శెల్లాం బడ+తివై 6 గంటిమి 1 మాశేల॥ 
కా(గిట నిన్ను. గూడి కాంతలలో మెరసీని 

కాగి నీవు నన్నేలితే రవ్వసేసీని 

పాణౌను (శ్రీ వేంకశేళ పచ్చిదేరించె నీమేను 

నాంగువాశే పొందు లీకె నవ్వులలో. గంటిమి ॥ మాశేల ॥ 529 


ఛాయానాట 


ఎజుంగనైతి నించా(కా నేంటిదో యంటా నుంటి 

నెజి. దొరలనాడీని నే నేమందు ని(కను ॥ పల్లవి ॥1 
కొండలలో నెలకొన్న కోన వెన్న రాయండిదే 

బొండు మళ్లైల వేనెనే పూంచి నన్నును 

పండు ముత్తేల సొమ్ము లప్పటి నామెడ( బెట్టి 

దుండగము సేసె నేమందు నేని(కను ॥ ఎజు(గ ॥ 
గొప్పమైన యేటిదరిం గోన చెన్నరాయండిలే 

దప్పికి. గప్పురమం పె. దరుణిచేత 

చెప్పరాని మాట లెల్లా( 'జవిలో( దానే చెప్పి 

దుషాటి గప్నీ నేమందు నేని(కను ॥ ఎఆు(గ ॥ 


82) ఫ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 


, గుజీతో (శ్రీ) వేంకట్నాది కోన వెన్న రాయండిదే 
చెజంగు, వట్టి (వీయాలు చెప్పికూ డెను 
జజయుచు వచ్చి వచ్చి చనవులెల్లా నొసగి. 
'మెజసి తొరలనాడీ మజేమందు నింకను _॥ ఎలు(గ॥ 580 


- సావేరి 
ఇానీవమ్మ యీపుణ్యము గట్టుకోవమ్మ 
పూని యాతని కెంతేసి బుద్దులు చెప స్పెవు ॥ పల్లవి ॥ 
నే ఫాతండు రాకుండ(గా శరము లెంచిన వెల్లా 
అనుక గాం బట్టితివి శాంతునికి 
'మేనీీవై మచ్వము చూచి మెల్లనే నే నవ్విళేను 
| చానికీగా నాతని పంతము శీశేవు || కానీ | 
తక్కీవుండిన యాతని. దప్పులు వట్టిన వెల్లా 
అక్కునంబోసి చూపిశి వాతనికిని 
వెక్కసపు( 'జెమటకు వెంగెము నేనాడితేను 
- వక్కణ చెచ్పె(ప్పియ)తనికి వాసివుట్టించేవు 1 కానీ ॥ 
దిమ్మరై తిరుగ(గా నేః దిట్లు దిట్టిన వెల్లా 
అమ్మరో పూసగుచ్చి నట్లప్పగించితి - 
వుమ్మడి (శ్రీ వేంకశేకు, డొనగూడి నన్ను నంశు 
_ఇమ్ముల నిది చెప్పమ నె(నియె) మ్మెలు సీసేవు ॥ శానీ ॥1 581 


సామంతం 


ఎంతకు( జూలవు నీవిటువంటి సుద్దులు 

పంతము గొనేవి నీపనులే కావా ॥ పల్లవి ॥ 
తలపో(తలో నుండి తమి శేంచే వెళ్లాను 

మలసీ నీవాడిన మాటలే కావా 

కలలోపలను వచ్చి కరంగించే 'వెళ్లాను 

నలునంక నీ సెలవి నవ్వులే కావా 1 ఎంత | 


శృంగార సంకీర్తనలు 821 


గుట్టుతోడ మనసులో గుబ్బతిలే వెల్లాను 
చిట్టకపు కొనగోరి నేతలే కావా 
గట్టిగా నానుర్శములు కరంగించేటి వెల్లాను 
బెట్టుగా నీవు మన్నించే (పియములే కానా 1 ఎంత ॥॥ 


పక్కన నాకా(గిటిలో (బమయించే వెల్లాను 
గక్కన( గూడిన సంభోగములే కావా 
మక్కువ (శ్రీ వేంకళేళ మరచిన వెల్లాను 
చిక్కని నీమేని మీ6ది సింగారాలే కావా 1 ఎంత ॥ 582 


100వ జేకు మనోహం౦ 


అందుకనే. గాక నేను అడుగుకోనోపనా 

'యెొందరికై నాం చాను ఇచ్చకములాడునే | పల్లవి | 
ఆవేళ కక్కూ ర్తిమాట లాడు(గాని వేరొక తె 1 

శైవళము సేసుకొంటే: గానిమ్మనునే 

చేవట్టి నేందీసితే చిత్తగించి వచ్చీ గాని 

వావి యెవ్వతె చెప్పినా వలపులు చల్లునే ॥ అందు ॥ 
వొద్దనున్న అంతవడి వొడ(బడి వుండు.€ గాని 

బుద్ది యెవ్వ తె చెప్పినా నపుజే వినునే 

తిద్దుకొని బాసగొంశేు దిష్టముగా నీచ్చు.గాని 

బద్దు లెవ్వ తాడించినా. బలుమారు నాడునే ॥ అందు ॥ 
సరసములాడి తేను చనవిచ్చు. గాని వేరే 

శరుణి కాంగిలించి తే దక్కివుండునే 

యిరవై (శ్రీ వేంకటేకుండిటు తానే నన్ను(గూడె 

యెరవుల వారినెల్లా 'నెనసీ నెనయం జే ॥ అందు ॥ 580 


బ్‌ళి 
కాదు గూడదంటమా కమ్మటి నీతో నేము 
పోదిసేసి నీకు నీవే పొదిగేవ గాక ॥ పల్ల పి ॥ 
28 


822 _ భ్రీకొళ్లిపాక అన్నమాదార్యుల 


పంతమాడేమా నీతో బలుములు చూ 'పేమా 

వింతవారమా నేము వేగిశరళాను 

_ యెంతేసి వేండుకొనేవు ఇక్కువలేలంశేవు 

ఇశాంతల 'నేలం'పేవు. కమ్మటి మాయింటికి ॥ కాదు ॥ 
'యేడనుంటి వంటిమా యెగ్గులు వట్టితిమా 

వీడ్రె మియ్యకుండితిమా 'వేగినంళాను 

వోడకేల కొసళేవు వొడివక్షేల ర్రీసేవు 

అఆడశే లేకలుచా (వాని అంపేవేల ఇంటికి ॥ కాదు ॥ 
"సీళ సేయకుండిలిమా “శ్రీ, వేంకశేశ్వర నీకు 

వేవేలు రతులరదమా వేగినంతాను 

పూవుల నేల వేసేవు పొంచి యేల నవ్వించేవు 

ఆవటించి వచ్చేవు నీవప్పటి మాయింటికి ॥ శాదు॥ 581 


ఆరిభి 


తొళ్లే "నే మెరు(గుదుము తొడింబడ నీసుద్దులు 

- కల్లగాదు నిన్నప్పటి గరిసించ నేంటికి ॥వప 
'యేతున నీచాజే మాటలిన్ని యును! జెల్లివచ్చి 

యీతల మాకోపమి(క నెందు కెక్కును -. 

జాతితో నీ నవ్వేనవ్వు సరివచ్చె మామీ(దను 

నీతి చెప్పి "వెనంగ6గ నీతోనేల ఇ(కను ॥1 తొళ్లే |; 
పట్టిన నీచలములు పంతముల కెల్లా నెక్కె 

ఇల్లే నేవేండుకొనిన చేడశేక్కును 

రట్టునేవే నీవుద్దండా లిఫ్రే ఇంతటా నింజె 

నెట్టుకొని వాసడుగ నీతోనేల ఇక6యయ ॥ ళొళ్లే ॥1 
కందువ నీకూటమి ఇాంగిటికి గురుతాయ 

యిందరు( జెప్పే బుద్దులేడ కెక్కును 

సందిట (శ్రీవేంక శేళ చనవిచ్చి కూడిలపి 

నిందలు వేయును నాడ నీతోనేల ఇకను  ॥ తెళ్తే ॥ కలల 


శృంగార సంకీర్తవలు 820 
= పూరిఖి 


వెగ్గళించ( జూచితేను వేసటలౌను-అందు 

వెగ్గళమైలే వలపు వెల్లి విరినీని . ॥ పల్లవి ॥ 
సగము నూటాడవే వోనతి నీపాతనిచేత 

సగము దెలుసుకొ నేజాడ యెట్టిదో 

తగులు గొంత చూపవే తరనాత నాతనికి.. 

దగులు గలిగి కేను తమకించీ నిపుడు 11 వెగ్గ ॥ 
మొదల గొంత నవ్వవే మోహోనకు నీ కతండు 

'ముదలు. దుదా(. గఠితే ముంచి నవ్వీని 

యెదురు చూడవే మొక 'మెదురుకట్ల( చాను 

యెదురు చూళి రతికి నితవు గలితేను ॥ వెగ్గ॥ 


చేయి ఇ?(చవే నీవు (శ్రీ) వేంక శేశుండు "రెండో 
చేయివట్టి తీసి నీసిగు వావీని 
మయూయడనుండి కూడిఠి విన్నిటా సామ+ట విని 
యీయెడనే ఆతండు నిన్నిదివో మన్నించి | వెగ్గ॥ 586 


గి 


నాగగాంధారి 

ఎంత మన్నించెనే నన్ను నితండు నేండు 

వింతలు లోళకానకెలా పగళములే ॥ పలవి ॥ 

ణా ణి ౧౧ 

యేకతాన. చా బెట్టిన 'వెటువంటివో అనలు 

వాకుచ్చేనంశేు నావసము గాదే 

చేకొని యప్పుడు నాకు( 'జెప్పినట్టి [పియములు 

జి ణు న] ఇ 

చాకొని రట్టు సయ(గ6౬ దగవు గాద . 
శానే మాయింటికి వచ్చి శగనిచ్చిన యీవులు 

పానిపట్టి యెక్కడా వాపగ రానిే 

సంశావి్‌ ముల సంతో నవింనటి నషసయు 

సా నానిఫముల సంతి నప్వినట్టి నస్యుఖ 


తానకమై మశళిలోన చాంచ వలనే ॥ ఎంత్‌ ॥ 


* ఈ సంకీర్తన భావము స్పష్టముగా ఇదు, 


తథ (శి కాళ్ల పాఠ ఆన్నమాచాల్యుల 


యిప్పడే (శ్రిచేంకళేకుం జెననిన కూటములు 
చిప్పిలి నా' మైనుండ(గ నిగ్గులయ్యూనే 


ముప్పిరి నామీ+€ద నిళ్లు ముంచినట్టి మోహములు 


వొప్పుగా' నాజవ్వనాన కుంకువాయనే 
సామంతం 


మగఎారయినవారు మగరీతినుంటట గాక 
పగటులు మించి వలవజూలకు వత్తురా 
ఆపే నేనూ చవాదించ(గా నడ్డాలు వచ్చేవు నీవు 
ఇాపాడే నీపొందులిందు గాన వచ్చినా 
చెపట్టినవా(డ నంటా సిగ్గులు విడిచి నీవు 
యీ పనులకు వత్తురా యిందరు నవ్వేరు 
తగవు లిద్దరమును తమితో( దేకుచుకో(గా 
తగ మాట వొరగులు దిద్దవచ్చేవు 
మిగులా మోహింతునంటా మేరలు మీరి నీవ 
అగడుకు లోనెదురా అందరు నశ్వేరు 
సవతులము మాలోన సమ్మతించొక్కటి గాంగ 
కవతో నడుమ మమ్ము, గా€గిలించేవు 
తవిలి (శ్రీ వేంక కళ త త్తరించి కూడిలివి 
లయివల నీసుద్దులకు నిందరు నవ్వేరు 


ళ్శి 


లి 


॥ ఎంతి ॥ 50” 


॥ మగ ॥ 


॥మగ ॥ 


॥ మగ । 986 


౧-వ అనుబ౦ధము 


(సందిగ్ధపదసమీ క్ష) 

[పదునెనిమిదవ సంపుటమున సంపాదకులు కొన్ని సందిగ్ధశిబ్దము 
లకు అర్థము మౌచీంచినారు. మరి కొన్నిట్‌కి ఆర్హము సందర్భానుసార 
ముగ చెన్పువోవలయునని (హైసిరి, కాళ్ళపాకవాన్మయములోని అపూర్వ 
సవరా! గొప్పది. ప్రత్యేకముగ ఈ పని విషలముగ సాగనవలనియున ది. 
ఆ పనికుపస్తారముగ ఈ పంచొస్పు వ సంపుటములోని 'ఎపూర్వపదముశా 
కొన్నిటికి మూయెమకకువచ్చిన యర్భములను ఇందు సూచించుచున్నము.] 


1. అందగారి మాటలు: -(82 పాట) 

“అందగాండు' అనుటకు కన్నడమున 'అందగార'అని రూపము. 

ఇది దాని _- బౌపవిభ్వైకము కాగలదు. తెలుగువారికి. కర్ణాటక 

సామ్రాజ్యముతోడి పొత్తు గలిగిన ఫలముగ. వచ్చిన. అచేక శబ 
ఇలాంటీ ఆ 

తో ఇది యొకటి 


అ 


ణమై 


౮ 


పాణ: (ఏ9) 


ఆల 


౮ 


ఆజ్ఞ అని యర్థము. కన్నడము “అప్పణె'. అత్చణ శబ్దభవము. 
“ఆక్టాపన' శబ్టభవటుని కిట్టల్‌. 

౫). ఆనోఎము: (1) 

ఇది ' ఆస్వాద'” శబభవమని సండితులొర్కరు. సూచించిరి, 
'ఆచోద్య'భవమా ? అని మేమనుకొనుచుంటిమి. “రమణీయత 
అర్హము కావచ్చును. 

ఈటు:ఎ(81) 

ఇంత అని కన్నడమందర్థము. (1) వ్యర్థము, (2) కూన్యము 
అని శ. ర. ఇచ్చిన అర్రము ఇక్కడ అతుకదు. "ఈడు" అను 
తమిళళబ్దమునరు గౌరవము. తృప్తి, బహుమానము- మొదిలగు 
అగరార్హములు గలవు. 


10. 


11, 


ఉంగిటిగా:, (110) 

ఉంగిడిజపశురోగము. (నాము అని శర. ఇక్కడ దాని 
గౌణార్థముగ బాధ, తొందర _ అనవచ్చును, 

ఉంచాన:- (207). 

“ఉచ్చ'" శబ్దమునకు ఉంచ" అను కన్నడరూపమును కిట్టల్‌ 
సకాల దీని తెలుగురూపము. ఉంచము; ఉంచమున - 
ఉంచాన, 'కావచు-ను. హిందీలోని 'ఊంళల్‌' కూడ నిదే 
కావచ్చును. పెద్దగా అని అర్థము. 492 పొటలోని 'ఉంచవు" 
కూడ ఉంచ లీవు 5 కావచ్చు సు. 


= ఎశగ్గొల్లక త్తె:-(400 


సందు చూచి కొల్ల గొను 7 నాడుది, 


శ ఎచ్చరవయ్యా:-(8) 


“ఎచ్చిలు' అని సూ. ని. ప అని యర్థము. “ఎళ్చరు" 
“ఎచ్చరు'" అని కన్నశ రూపములు. అర మొ ప్రే, 

ఎడ్జంం (45) 

ఎడ్జె. కన్నడమున " హెడ్డ" “ఎడ్డి' ఆని రూపములు గలవు. 
బుద్ధిహీనుద దు మోసగాడు _ అని అరములు, 


అఫ్‌ 


ఎదుగా := (18) 


ఎక్కువగా అను నర్థమున, రాయలసీమ సామాన్య వశ్షివహారి 
ములో “ఎవగా” అను పము కలదు. "ఎవని ధాళుు 


తనే జ 
టా్‌పబు కావచ్చును. 

ఏలాటాలు:= (216) 

పరిహాసము అని చూ. ని, "'హేలా' శబ్లభవము ఏల కావచ్చును. 
మ. 

“నలచేమి శట్టముయొక్క వ్యవహారదాపము కావచ్చును 
లో,ఐరచుకొను, ఆవర్షంచు - అని తాశ్చర్గము, 


వె 


18. కప్రపు(బడివారము:- (112) 
నాయకః(డిచ్చు కర్ఫ్బూరమునకు పాలివారు. నాయకు(డు ఒప్పంద 
మునక్రై నాయికకు కర్పూరమిచ్చుట ఈ వాజ్య్మయమున సలు 
చోట్ల గలదు. 

14. కొకరి;- (8 
కౌ(క గలది అని అర్ధము కావచ్చు... కాని ఆరసున్న ఇందు 
లేదు. కొకు చేయునది అనిమైనను చెప్పనగును. 

15. కిచ్చు:- (60) 
'చిచ్చు'నకు కన్నడరూపము 'కిచ్చు 

16. కోండి కోండి చూపులు:- (128 

కొనచూపులు.. 'కోటి' శబ్దభవమో 'కొండి'కి రూపాంతరమో 
కాగలదు. 

1 కోలుముందుగా:- (207) 

ముందుపడి పుచ్చుకొనుట అనునర్జము కావచ్చును. అహమహ 

మిక, 

18, గజరు:- (410) 
'గదురు"నకు రూపాంశరముకావచ్చును. దుర్గంధమని యర్థము. 


“గజరుంగాంత' లనగా చెంచు, గొల్ల -మొదలగు జాతు స్త్రీలు 
కాగలదు. 


10. గరివడు:- (211) 
గరవడు=గడ్డకట్టు ఆని సూ. వి. ఇక్కడ “గరివడు'సకు గూడ 
దాని గౌణార్థమైన శుష్క్టమగు -_ అనుట తగును. 
20. గరిసించు:- (117) 
“గర్హించు' శబభవము కావచ్చును. "కరిసించు' అని గ్రహించి 
సూ. ని. 'ఘృష' ఢాకుభవము - ఎదిరించు అను నర్జమిచ్చినది. 


౪0% 13-౯2౩ 


లి, 


త్‌, 


£0. 


ల 


28, 


“గులభిత' కబ్దభపము' కాదచ్చున్తు.. కన్నడము “సమిళత'” 
రహస్యవ్వార్త, శుకోలు (వదంతి) అని అర్ధము. 
చదురాండులు:- (1%) 

చతురమ్యుగ మాటలాడు స్త్రీలు, వగలా(డి, కులుకులా(డి వలె. 
పకవచసాంతముపైన 'ఆ(డి" వచ్చుట విశషము. 


క. చలిమీ = వినిషై: (40) 
“చెలిమి” శబ్దమే ఇందు చలిమి అని వాడబడి యుండును 
. చెలప చెమటలు :- (111) 
“చెలమ” శట్రముయొక్క సామాసిక. ఏశేషణదూపము. “చెలపి 


అగునేమో. 

జంగిలి; (18) 

పళుసమూహమని సూ. ని. సమూహనామాన్యమని రన్నశము. 
జరయు;- (21) 


నిందించు అని అర్థను. ఈ యర్థమునందే “జజి" 'జటె 


శి 


అని 


_ కన్నడధాతువు. 


'శాముట :- (50) 


జాము శబ్దముయొప్కు అపూర్వమైన బౌపవిభ్తిక రూపము. 
“ యామమా[్రం సహన్వ ” అను కాళిదాసువాళ్య మీందు 
స్మరణీయము. 

తడిసూప్వ :- (0(0) 

తడియార్చు సర్జలు? పరమయోగినిలాసములో “ఠతరణికి జిలు 
గారల చడిసుడులిచ్చి” (158 పుట ) అను చిన్నన్నప్రయోగ 
మిదియే కొగలదు. రడి -* సుడు అని, ఎండింపశజేయు అను 


నా. వి. ఇచ్చిన పష్యత్చ త్‌ సందిగ్ధము. 


ళా 
అంటి 


ల్లైఖ్లే 


800. 


ఫే, 


రై, 


లికి, 


ఏ1. 


తాడుపడు;- (810 

తాటిచెట్టువం నిర్బృభయముగ నిల్చు;. యాన్నడు పంటివి. 

దిచ్చరి:- (10 

దిక్నారి ప్‌ దిమ్మరి ఆని అర్థము. 

వోమటి:= (౯) 

దోమట్లు అని కూడ (12) లో బహుపచనరూపము గలదు. 

అన్నము అన సూ. ని. శ.ర, లిచ్చిన అర్ధము ఇక్కడ పొసగదు. 

'రోమటి దొడుకు' అను [నయోగము శబ్దపల్ల వమువలె పలు 

చోట్ల నిందు కానవచ్చుచున్నది. 

చూవైై:= (186) 

దూరు - ఐ దూరమై, 'దచూం' మనుశబ్రము కన్నడమున 
వూ. (టు స 

“దూరు"గా కలదు. 

నా(గువాొనే పోందులు:- (28) 

నాంగు=ధాన్యపువడి, “నాము, నావు కూడ వ్యవహారమున 

గలవు. వడ్డి వాటు, పెరుగు = అని యర్థము. 

నాయటకీండు:- (01) 

నాటక మాడువాడు, “నా(టక'ములో 'అరసున్న పొరదాపేమో ! 


స్‌ పాలార్చు:- (112) 
పాలు -,- ఆజుచు = పాలార్చు, నశింపజేయు అను నరము 
. థి 


స్పష్టమే. కానీ ఆయర్హమిచ్చట సరిపడచు. పాలు -'. ఆడించు= 
పాలార్చు. తినపాలిదిగా చేయు అను అర్థము సరిపడును. దీనికి 
475, 408 కూత చూచునది. 


0. పుక్నట:ం (08) 


బృక్య్తట, పుష్టుపె, పురనాటి- అని కన్నడ దూషములు. 
తేరకు వ్యర్థముగా. అని అర్ధము. దీని రూపాంళిరముు 


6 
పుగసాటి, పూసాటి - మొదలగు అనేకములు గలవు. . “పుక్కిటి 
, పుంణము'లోని తొలిపద మిదియే కావచ్చును. అసండర్శమైన 
'ప్రసంగమని యర్దము. 
87. "పేరడి:- (21) 
 పె్ప-అడుగుు విష్కువ అని యర్థము. 
88. పొట్టందొపగు :- (18) 
ట్‌ 
పట్టపగలు వంటిది. మిక్కిలి సమీపమని యర్థము. అరసున్న 
చింత్యము. 
88. మాట = మాట:- 
ఇట్లు 'రెండురూపములును బహుళముగా గలవు. మాట యందు 
అరసున్న ఒకానొశ కౌలమందున్నట్లున్నది. సబీందుక _ నిర్చిం 
దుక ప్రాస నాంళర్యమునకు ఉదాహరణముగ ఆనంతుడు తన 
“ఛందోదర్పణము'న ఈ క్రింది లక్ష్యము లిచ్చినాడు. 
“వీపు మూ(పులు మథీ తం మోప్పలయ్యె 
మా(టలే(టికి మేటి తా(బేటి కనంగ ”. (52 
ఇ'ప్లే కొన్నియెడల “మా(టి మా(టికి' అని కూడ సబిందుకముగ 
రేకులలో గలదు. 
4, మానాపతులము:- (5) 
“మానవతుల' మనుటకు వ్యావహారిక రూపము. నేటికిని కడప 
"1. మేకుల;- (18) 
మేకు=పెద్దటికము అని రన్నడమున, 


జూ 


శ రాతిట;= (0) 
“పై చూపిన “జాముట' వంటిది. రాత్రియందు. 


4న, 


శమ 


కేర్‌, 


46. 


థి, 


వలపక్షొలు :- (588) 

పక్షపాతిములు: ఇది వ్యవహారమున నున్నది. దీనికే 'వలప[క" 
చుని గూగ వ్యవహారము. 

వా(కపు వలవులు:- (240) 

,'వా(క'కు “వాంథమయు' అని రూపము కలదా? అఫ్లైన ప్రవ 


“హించు వలపులు అను నర్థము కొవచ్చును. 


వారకాన;- (204) 

వారకము=ఇమానత్విము. 'ఓరిగె' “వారిగొ అనునవి కన్నడ 
మున ఈ యర్ధ్థమునందు గలవు 

శాలాదూలము:- (186) 

శాలామాలావాహ=అవకతివకలుగా (6౧౧36640) అని తమిళ 
నిఘంటువు. 

ఇట్టివే 1. ఈ(దా _- మో(దా (110) 2. దారా. మోనా (111) 
గ. సాటికి - దేటికి అను జంటపవములు స్పష్టార్థము 
వి. - 


6 


కన 
ర 


, సంతశమొట:- (48 


శా_తశద్ద భవము. సమ్మది పడుట, 


అకొరాదిగ రాగములు, 


ఆమరసిం[ 
ఆరిభి 


ఆహిరినాట 
కన్నడగొ? 
కాందోది 


రుంతలవరాళి 
కురంజి. 
కేదారగా? 
కొండదులహరి 
గంభీరనాట 
గుండ్యకియ 


గిజిరి 
దో 


ఎ౨-వ అనుబంధము 





. రాగ = సం ర్తన సంఖ్యా సూచిక 


సంకీర్తనల సంఖ్య. 


స 200, 022, 180. 


లపై ర్‌ి). 


ఎం బి 12. 21, 240! 


281, 01, 214, 
400, 401 404 
480, 505. 5111. 


400, 
100. 100 212 ర, 40 4085, 510. 


ఎ 145% 60న. 


౧ 
శవిన్స 104, 402. 


తిర, 470. 


న 
00 110. 151 200, 210 24, 24 2౧. 
లినిరీ 00% 877 888, 
49 57, 100%, 474, 


111 10 1, 24 
న12 9 ఏ2 40, 


త 1 త ఏ8 త (2. 
ట్స [0 20, 
22 00 50 527 
41, 


2270. 


లి 


28, 40, 014. 


గొ 
భఛాయానాట 
తెలు(గుకాంటోది 


తెలుంగు(గాంటోది 


తోంది 
దేవగాంధారి 


దేళాక్షి 


దేసాళం 


ద్రావిడ(ళశ)ఖైరఏ ... 


ధన్నాశి 


నటనారాయణీ 

టబ్‌ 
నాగగాంధారి 
నాగవరాళి 
నాట 


నాదరామ [క్రియ 


నారాయణి 


సీలా౦బరి 


0 
కి 00 10 20 89, 58. 
_ క8, 800 580. 


ఈ 16, 8, 114 ౫ 2 00, 520. 


ర! 0520, 


8 9 18, 18, 10 0 జ 
274 420, 800, 97 011. 


60, 00, 8 180, 2 280, 200, 30% 
800, 407, 442, 440, 42 610. 


. 8, 66, 74 80 14, 177 181 214 
228 214 2 2 బి 810% 80, 
870, 087 308, 44, 608, 8. 


188, 021. 


102 07 2 బి 4 000, 40 
010, 


6 101, 16 7 

... 

04 100, 27 అ, 80, 400, 41, 502 
181 8 00, 30, 2, 40, 517. 


04 70 16 111 11 10 100 
26 219, 2౧. 227 800, 45 414 516. 


.. 
5 108. 


సపళవంజరం 
స్తాడ్రి 


పూరిఖి 
పూర్వగ్గాః 
బలహం౦ంస 


భవుళ(బౌళ) 


భవుళిరామక్రియ 
భూపాళం. 
లైరవి. 


దుంగ?కౌశిక 


మధ్యమావతి 
మనోహరి 
మలహరి 
మావి 
మాళవిగాళ 
మాళవి 


ఢీ 


, శ 00, 118 180, 114 151 100, 
, 222, 220, 220, 202 266, 28, 


807.. 8684, 301, 400, ఓ 47 
470, 522. - 


506. 
14 0 400. 
210 80 
82 ఈ 80, 142 15 16 20 


2800. 6 810. ఏ2 ఏ4. 807 
4600. 400, 604. 


, 204 518. 
210 24. 20. 507. 
02 0 1 ౧4 1080 18, 


21, 020, 10 40, 00 14 
శర 104. 


, లేర 406, 100, [ఏలి 100, ౧0, ఏ0 


18, ర్‌ [. 


. తీ 184 251, 811, 082. 4060. 
1౧, 22 50. 
, తి0ర్‌, 


[001, 


ళీ, 


45%, 


తీర్‌ 180, 100. 010, 0 7 410, 501. 
24న, 


[1 

ముఖారి ఎం 6 44 66 84 117 121 180, 182 180 
100, 218. 201. 280, 322 020, 016, 80, 
886, 401, 402, 604. 

మేంచజా(భవు)? .... 40, బి2 

రామక్రియ తి? టి 8, 15% 10, 18 27 ౫7 
200, 280, 017 84, 81 870, 881, 80, 
శరర 447, 471. 


రీతిగాళ 1 257, 20. 
లలిత మ ఈ 108 జ ౫1, 88, 3080, 012 0. 
2 46 446 400, 01, 00, 
వరాళి 91, 11018 174 187 జ 87 871, 
04 102 411 427. 
నసంతవరాళి.. .... 009. 
శంకరాభరణం .... 10, 142080, 4, ౫ ౪ [10 12, 


1 10 100, 11, 10 10, 0 211, 
256, 270 288. 802 84 844 808, 870, 
400, 410, 40, 42 400, 000, 


పద్ధదేశ తి! 12 2 00 20, 00, 440. 

వద్ధవసంతం _ .... 51 11 10. 10, 2, త, 0, 104 
150. 

శోకవరాళి లు ల00, 

శ్రీరాగం . 


2 20 ఖు 0 త టి 107 428, 
108, 100 40, 800. 


సామంతం 


సామవరాళి 
సావేరి 
సాళంగం 


సాళంగనాట 


సింధురామ[క్రియ 
సౌరాష్ట్రం 
హిందోళం 
హిందోళవసంతం 


హాక్టి(కై)జ 


12 


18 48, 61. ౧, 81. 102 100, 181, 160, 


220, 280, 271. 818. 81. 852, 888, 48, 
448 481, 600, ఈఓ 588. 


వ... 

ఎ 8, 581. 

టు 8 12 22 021 84. 
ఉక 9 ౫, 82 107 120, 128 102 


107 12, 219 2. 0, 808 88, 884, 
885, 400, 428, 454 458, 498, 612. 
26, 100, 1౫ ౫0 804 401. 


18 10, 22427 810 ఈ ఈ. 
84 810, 408. 
ఎం ఈఈ, 828, 80, 40. 

288, 425. 


౩ వ అనుబంధము 


ఖః 


శ 1 


సంకీ రనల అకారాది సూచిక ' 
అక 


సంకీర్తన 


అంగనకు మారుగమ్మ 
అంగనలెల్లా నవ్వేరు 
అంగనవిడె మిచ్చీని 
అందరు నెజీ(గిన వే 
అఆందుకనే( గాక నేను 
అందుకేమి దోసమా అప్టే 
ఆందుకేమి దోసమా అన్నిటా 
అందుకేమి డోసమా అవ 
అందుననే కను(గొనే 
అందువల్ల | 
అంప(గానే వచ్చితిమి 
అటుచూడు సతినేర్చు 
అప్రేకానీవయ్యా అన్నియు 
అడుగరే యాతనిగే 
అడుగరే యామాట 
అడుగరే రమణుడు 
అడుగవే యింకాను 
అన్నిటా జాణగదవే 
అన్నిటా శడొణప్ప 
అన్నిటానే గురి కాక 
అన్నియు నే నెటుంగుదు 


రాగము సంకీర్తన సంఖ్య, 
న్‌ 4 


= రామక్రియ 
=, శంకరాభరణం 


శ 444 


నారాయణి 


*... భవుళ€రామక్రియ 
*. మనోహరి 
,. దేసాళం 


; సాళంగనాట 


, రామక్రియ 

పొడీ 
* కురంబి 
, లలిత 
, రామక్రియ 
,. తెలు(గుంగాంటోది 

. కేదారగోళ 
.. భవు? 

. సామవరాళ?ి 
.. తెలు(గగుంగాంటోది .... 
. ళంకరాభరణం 


సౌరాష్ట్రం 


కాంటోది 


,. దేశాషి 


. 
ల 870 
ల 10 
518 
లు 0 
ల 800 
250 
20? 
. 
ల్‌ 41 
ము శ్‌ 
. 


[| 


186 


10 


/ 


17 
స్రై(| 


112 


్త 


ఆ 


1 


1. 


శేథ 
సంక్షీర్తన 
అన్నియు మరచి 
అప్పటిని చెలులచే 
అప్పుడాతనికిల్లాల 
అప్పుడుగాని తేరవు 
అమర మాటాడితివి. 
అరయ శావణ బహుళ 
 అలుకళే(టికి రావే 
అల్లాడ(బడిపున్నదా 
అవునయ్య మంచివా(డ 
ఆతడు చెప్పినట 
ఆగి 
ఆత(టు బఐ తిగల(డు 
గ! 
ఆతని చెలిని 
ఆనతీవయ్యనాకు 
ఆన వెట్టుకొందున పే 
ఆపెకు నీకు నెంత 
ఆపె నేమి యడిగేవు 
అఆపెమాంపే నామాట 
ఆపే నేనునొక్కపే 
ఆమనిపూవువంటిది 
ఆయనయ్య నీపియము 
ఆయనాయ నీకింత 
.ఆయనాయ మమ్మునేల 
ఆయలేవే నీయేతు 
ఆసపడీి వచ్చి నాంటదాని 
ఇంక నీచి తంటెట 
శ అలి టి. 
ఇంకనేమి సే వేవయ్యా 


“లలిత 


_... ముఖారి 


. భైరవి 


రాగము నంకిర్తన సంఖ్య, 

. మాళవిగాళ ల కస్‌ 

, భూపాళం ం ర్‌0?7 

ఎ. దేసాళం 2280 
. ఆహిరి... శీర్‌ 
. శంరరాభరణం ం క0ీ0 

- లు. తితీతీ 

, సొమంతం౦ 2600 

-... మాళవిగాళ తీట 
. సామంతం త్రి 

_... సాళంగం ం రీ0 
* పొడీ లం లీ? 

పొడి 180 

, కొంటోది *. తిర్‌0 

, ఖైరవి 480 

. నాదరామక్రియ.. .....!0 

భవుళ 400 

._ ఆహిరి ం. త్రీరీ$ీ 

..... గుండ క్రియ . 
. శంకరాభరణం రీ? 

. హిందోళం 400 

[1 

.. చేసాళం 1] 

.. రీతిగా? |7 

. శంకరాభరణం 16 

.. తెలుగు(గాందోది .... 2 

[2 


సంకీర్తన 

ఇంకనేల వట్టిసిగ్లు 
ఇంకనైనా వేడుకోనీ 
ఇంకానే(టి సుద్దులు . 
ఇంకానేల మంకు 
ఇంతకంటె నింకనేమి 
ఇంతటనైన మన్నించు 
ఇంతటివో(డవు 

ఇంత విష్టూరమే(టికే 
ఇంతవా(డవు గాకున్న 
ఇంత నేతురటవే 

ఇంతి నీజవ్వనవన మీ 
ఇంతుల మంచిగుణొలు 
ఇంతులెల్లా విని యింక 
ఇంతేసి సేవలు నేయ 
ఇందరి నేలేటివా(డు 
ఇందరివలె. జూడకు 
ఇందరు జాణలే మీరు 
ఇందరు నున్నారు 
ఇందరు నెజీ(గినవే 
ఇ౦దుకు(గా సవతుల 
ఇందుకు నేనేమి సేతు 
ఇందుకేపో విచారాన 
ఇందుకే యీపాటి 
ఇచ్చకము లాడరాదా 
ఇచ్చకురాలను నేను 
ఇటువంటివానిని నిను 


రాగము 


.. దేసాళం 
న ఖెరవి 
- థైరవి 
.. మాళవిశ్రీ 
. దేసాళం 
వ ఆహిరి 


క్ట సౌరాష్ట్రం 


. నాదరామక్రియ 
. శంకరాభరణం 
.. మధ్యమావతి 
. శ్రీరాగం 

, శుద్ధదేశి 

.... దేవగాంధారి 

. కుంతలవరాళి 
... దేవగాంధారి 
. మాళవి 

.. కేదారగాళ 

. మంగళకౌశిక 
. సింపరామ్మకియ 
.. చేవగాంధారి 

. కొండమలహరి 
, భైరవి 


, భవుళి 


. శుదదేశి 
0 


. ళుదదేశి 
09 


॥ నాదరామ[కియ 


సంకీర్తన సంఖ్య. 


లిగ్‌ 


వీరి 


127 


, లై40 
ం. వ్లి(4 
486 


ంంు కీ10 
. శ్‌! 


[71 
184 
మం కీర్‌ 
లు. తీ10 
ఎ [580 
విస్‌ 
ఎ లర్‌రీ 
ం శ$$ 
. న్‌!1 


లర్‌? 


£0 


. ఫ్‌! 


[110 


లు 101) 
లు క1రీ 
182 


లగ 


సంకీర్తన 


ఇటువలె. డేతురా 
ఇటునలె నుండవద్దా 
ఇస్లే కరుణించనయ్య 
ఇద్దరము మీ యెదుట 
ఇద్దరికిం జనవు 
ఇద్దరికి, టోరువెట్టి 
ఇద్దరికి దె విన్నప 
ఇద్దరికి మీకె చెల్లు 
ఇద్దరి తమకము నిటు 
ఇద్దరి సరితలు 

ఇద్దరు జాణలే మీరు యింద 
ఇద్దరు జాణలే మీరు యెంచి 
ఇన్నాళ్ళ దా(కొను 
ఇన్నాళ్ళవలె(గావు 
ఇన్నాళ్ళు తానెందుండె 
ఇన్నాళ్ళు నెజ(గమైతి న 
ఇన్నిటికి సెలవుగా 
ఇన్నియు నీయందే 
ఇప్పుడు విచ్చేసితివి 
ఇప్పుడే తెలుసుకో 
ఇప్పుడే మచ్చిక లతో 
ఇప్పుడే విన్నవించితి 
ఇరవాయనయ్యా మీ 
ఇరవాయ నుండవయ్యా 
ఇరవాయ వలప్పలు 
ఇసుక పా(తరలు 


రాగము 


బళ 


ంం -బౌొళి 


, ఆహిరి 
,- పాడీ 


. ముఖారి". 


బళ 
. నాగవలాళి 
*, లలిత 


న మధ్యమావతి 


= శంకరాభరణ౦ 
్ట మధ్యమావతి 
స ధన్నాశి 


, మంగళకౌొశిక 


కాంటోది 


4. వరొళి 
= ధన్నాశ 


.. వసంతవరాళి 
. మంగళకొనిక 
.'మలహరి 

, ముభారి 

. కాంబోది 

. శంకరాభరణం 
ం. దేశాక్షి 

*, పొడి 

, లలిత 


ఎ. నాగవరాళి 


సంకీర్తన సంఖ్య, 
లు తీలీ 


0 
లం తీ01 


ర్రిగ 


ల లి00 
లి 


ఈకల 


,. త్రీ$ీ0 


218 


, ల0ి0 


శీర్‌ 


ఎ లీలల 
, 401 


సంక్‌ రన 
అనాతీ 


ఈడరు( బిలువవయ్యా 
ఈతగవృు లడుగుమా 
ఈయ(గదవే వీడె 
ఈరీతి దయవు సైనా 
ఉండవయ్య మమ్మునేల 
ఉండవయ్య యెటు(గుదు 
ఉపచరించవయ్య 
ఉమ్మడినే యేమని 
ఊడిగపువారమైనే 
ఊడిగపువారినేల 
ఊడిగపువా రెల్లా 
ఊడిగేలవారమట 
ఊరకుండితే నెజంగ 
ఊరకే బా(తిపడి 
ఊరకే వుండ(గరాదు 
ఎంతకు( జాలవు 
ఎంత కెంతమీరేల 
ఎంత కెంతి సేనేవు 
ఎంతగయ్యాళి వనరా 
ఎంతచెప్పినా మానండు 
ఎంతటిది నీయాసో 
ఎంతటి గేరుపరీవి 
ఎంతదడవు వట్టు 
ఎంతని పొగదేమే 
ఎంత నీయాసోదము 
ఎంతనేరుచుకొన్నాండే 
111 


రాగము 


, కౌంటోది 
*, భవుళి- 


య. కొందోది 


+ ధన్నాశి 
.. దేశాక్షి 

.. సాళంగనాట 
- నాదరామక్రియ 
, కాంటోది 


,. పొడి 


. రామకియ 
. శంకరాభరణ" 
- ధన్నాశి 
= వరాళి 

, రకురంజి 

, భైరవి 

, సామంతం 
ం బౌళి - 
, సామంతం౦ 
ఎ రీతిగాళ 

, ముఖారి 


. దేళాకి 
ఎ శుదదేశి 
న! 


, పొడి 


 గొళ 


. సామంతం 


, ముకారి 


సంకిర్తన సంఖ్య. 


శిల 
"ల్లి 


ల త00 
 త10 
ఎ 210 
21 
లు లి 
లు లి(8 
లు త? 
8008 
లు లకి 
లు త?! 
తక్‌ 
ం వి? 
. 
. 
01 
ల 208 
182 
.[. 
 .. 
20? 
లు తి8 
220 
[1 


సంకీర్తన 


"ఎంత ఐబలువే నీకు 


ఎంతభాగ్యవంతు(డవో 


ఎంతమన్నించెనే 


ఎంతయిన మమ్ము నీవు. 


ఎంతవద్దన్నమాన 
ది 


ఎంత నేనే విందుకు(గా 


ఎందరి. నెలయించితో 
ఎందరెందరి నిట్లా 
గొ 


ఎందా(కా నోరుచుకుండే 
ఎందా(కా మంకు(దన 


ఎందా(కా సలు 
ఎందును బోరాదు 


ఎక్కడం జిత్తమున్నది 


ఎక్కడ పరాకు నీకు 


ఎక్కడా నెణ/గమమ్మా 
ఎక్కడి' పరాకులే(టి 
ఎక్కడికి. బోనందువు 
ఎక్కడౌతా నెఅ(గవు 
ఎటువంటి జాణకొ(దే 
ఎటువంటివా(డడవయ్యా, 


ఎటువం౦టివా(గవు 


ఎట్టి యాసోదకాండపవు 


ఎట్టి వేగిరకొండవు 
ఎట్టు 'దెలుసు 

ఎట్టు నేసినాంజేయి 
ఎటపెనా చచుదలంని 


18 


పం (బౌొళి 


పొడీ 


రాగము సంకీర్తన సంఖ్య, 

..... సింధరామక్రియ.. ... 401 
శ్రీరాగం ల క4ీ8ీ 

, నాగగాంధారి ఈ? 

*. దేశాక్షి కీ 

. కొండమలహంరి రల? 
, పొడి , 522. 

, నాట న! 

ఆం లలిత ంంంం ర8ీ 
, ముఖారి ,. తీ8ి0 

*. ముఖారి ంం రీ4 
పొడి లీరీ( 

. ముఖారి లు ల06 

లక!) 

=, కొండమలహరి 2205 
౨. విలహంస ,. త00 
, తెలు(గుంగాంటోది .... 2/5 

, మధ్యమావతి 0 

.. మంగళకౌశిక ఎ 10) 
,. దేశాక్షీ 0 

ల. కన్నడగొళ లు $!0 
4 హిడ్జెజి స 42 

480 

.. నారాయణి రీ 
, శంకరాభరణం 1/0 

, కాంటోది గ్‌? 

,*. ఆహిరి స్‌ 


సంకీ రన 
ఎట్టోరువ వచ్చు 
ఎదిరివారి మనసు 
ఎదరుగుదురుగాను 
ఎన్నండు నెటు(/గము మీ 
ఎన్న(డు లేవిగుణము 
ఎన్ని నే/ఠలు నేనేవే 
ఎన్నెనా గలవు పను 
ఎప్పటివలెనే చెలి 
ఎప్పుడయ్యా సీకరుణ 
ఎప్పుడు దయజూచేవో 
ఎప్పుడూ మీరొక్కటే 
ఎరప్పలదానివలె 
ఎట(గని యా(టదాని 
ఎఅ(గమి చేసుకొనే 
ఎజ(గవా నాచేత 
ఎజ(గవా మీందమె త్తు 
ఎఅ(గ విన్నవించితి 
ఎటీ(గితి నిదివో మీ 
ఎజీ(గిన పనులకు 
ఎజుక చెప్పేమయ్య 
ఎటు6గనై. తి నిందా(కా 
ఎటయి(6గవా ఆండు(దగ 
ఎటు(గుదు నీసుడ్దు 
ఎజు(గుదు మన్నియును 
ఎలయించీ( దానిన్నిటా 
ఎవ్వ(డెజబు(గును 


౪01 13-౯24... 


గౌళ 


రాగము సంకీర్తన సంఖ్య, 

, ఆహిరి లీల 

, రామక్రియ త 

... పళవంజరం కీర 
స సౌరాష్ట్రం ం లైలిథీ 

, వరాళి తీరి! 
288 

. (శ్రీరాగం జా *క్‌ 

ఆహిరి ం శ04 

* అపిొరి త్రీ! 
, భైరవి ఎం థీథ0 
_- వరాళి ఎ ల02 
_. ముఖారి , త22 
. పిందోళం ంం తీ0 
. మనోహరి ల 178 
.. నాగగాంధారి తిథి? 
- ముఖారి ంం ర్‌04 
. దేసాళం ం లైఫ00 
, సామంతం 7/8 

.... "శంకరాభరణం నుల 22 
శ్రీరాగం మం ఇ! 
, ఛాయానాట 830 
, ముఖారి [50 
... హిందోళశవసంతం .... 880 
. ధన్నాశ , త1|్‌ 
. నాదరామక్రియ 70 
, శంకరాభరణం 0) 


సంకీర్తన 


ఎవ్వతి యమెక్కుడు 


ఎవ్వరికి. జెప్పేవే 


ఎవ్వరిని మెప్పించే 
ఎవ్వరినైనా మన్నించి 
ఎవ్వరి వూడిగములు 
ఎవ్వరు చెప్పిన విన 
ఎవ్వరు. జెప్పరు నీకు 
ఎవ్వరు నేమి చెప్పేరు 
ఎవ్వరు మంచి వారమో 
ఎవ్వరు విన్నవించేరు 


ఏకతానకు రారాదా 


ఏ(కారే యాపెనేల 
ఏటికి. బదరేవింతుల 


ఏ(టిక నిష్టారము 


ఏ(టికే దలవంచేవు 
ఏటి చక్క6(దనము 
ఏడ నేరుచుకొంటివి 


ఏడసుద్దులేడమాట 
ఏడేడ(జూచినాను 
ఏది దిష్టాంతము 
ఏనోము నోచితినో 
ఏపున నెంత వెజతు 


ఏమన(గవచ్చు నిన్ను 
ఏమని యానతిచ్చెనే 


ఏమాయ నీకును 
ఏమిగంటి విందు 


20 


ఠాగమ సంకీర్తవ సంఖ్య. 


, పొడీ 
... “దేవగాంధారి 


లలిత 


.. (రామ్మక్రియ 


నాదరామ క్రియ 


న. శ్రీరాగం 


,. ఆహిరి 

. సాళంగనాట' 

. నాదరామక్రియ 
... భూపాళం 
..... సీంధురామ [క్రియ 


ప శలల4 


శ్రీరాగం 


.. సామంతం 
.. లలిత 
, ఆహిరి 


శ్రీరాగం 
=... నాదరామ[క్రియ 
. నొదరామక్రియ 
, డేవగాంధారి 
*... అమరసింధు 

శ శ్రీరాగం 


.ముభారి 


- కన్నడగాళ 
౨. శ్రీరాగం 
*. రొంటోది 
, పొడీ 


, 20! 


ఎం 480 
అం (0? 
ల శే! 
ఎ 180 
ఎ ల$ 
అం 401 
[00 


202 
407 
లు 28! 
185 


ల్రీ($ 


06 


2! 
400 
215 
ం తీ01 
ం లీకీర్‌ 


681 


ం శ12 


తి! 


మ 80 
827 
|. 


82 


2 

సంకీర్తన 
ఏమి గట్టు కొంటివి 
ఏమి గడించుకొనేవు 
ఏమి గావలెనో యాకె 
ఏమిచూచేవింతి దిక్కు 
ఏమిచేసినా( దెల్లు 
ఏమి జాణతనమే 
ఏమి జూజాలాడేవు 
ఏమిటికి వట్టినేరా 
ఏమినేతు నీచిత్త 
ఏమి'సేయు మనేవయ్య 
ఏమి సేసితివో కొని 
ఏమీ నన రమ్మనవే 
ఏమీనెజ(గదు బాల 
ఏమేమి మర్మములో 
ఏమే యిందరిలోన 
ఏరీతి వేడుకొనేవే 
ఏలకైకొనేవు నీవు 
ఏల గుబ్బతిల్లేరు 
ఏల దాచుకొనేవు 
ఏల దూరేవయ్యా 
ఏల బాసలు చేనేవ 
ఏల మమ్ము గరిసించే 
ఏల మజ(గున నుండే 
ఏల రట్టు వేసితి 
ఏలవయ్య యింతుల 
ఏల వేగిరించ మాకు 


రాగము 


, ఆహిరి 
స్ట సాళంగనాట 
ంం లలిఠ 
=, అమరసింధు 
ఆ. దేసోళం 
. శద్ధదే? 
, సాళంగనాట 
ఎం బొళి' 
౨ అహిరి 
. పూర్వగౌళ' 
ఎ. దేసాళం 
త్‌ థ్రీరాగం. 
, అపొరి 
గౌళ 
ఎ నాట 
ం ఖ్రైరవి 
ల శద్ధవసంతం 
, శుద్ధదే? 
, సామంతం 
+ అహిరి 
, పొడి 
. నీలాంబరి 
,. కౌంబోది 
*. ఛాయానాట 
వి సౌరాష్ట్రం 
, భెరవి 


సంక్షీర్హవ సంఖ్య. 
ఎ ల00 


404 


వ... 
, తి28 


ంలలథి 


45 


ఎం (40 
ల 880 
లు 246 
లు తీరక 


. 


. 


048 
$10 


400 


100 


66 


లు శి? 
.. 
14 
లు 18 
లు 18 
లు 284 

2 
స్‌ 
ల 18 

. 800 


484 


[18 


సంకీర్తన 


ఏల వొడ(బరచేవే 
ఏల సిగ్గులు వడేరు 
ఏల సిగ్గులు వడేవు' 
ఏల సిగ్గు వడేవు నీ 
ఏల నేవేపు మాతో 
ఐతివే యేలిక సాని 


ఐవపని కి(కనేల 
ఒకతి చెనక(గా 
ఓకరాస పడితే 
ఒద్దికై నీ నగరిలో 


బౌదువయ్యా జాణపు అన్ని 
బౌదువయ్యా జాణవు ప్రహ్లా 


జౌదువే తగవరి 


బొనయ్యా మంచివా(డవు 
బొనమయ్యా వూరకుంటే 
కంటిమయ్య యీ భాగ్యము 
కంటిమిగా యివి గొన్ని 
కంటిమి నీజొడలెల్లా 
కంటిమి నీసుద్దులెల్ల 
కంటిమి నేండీ భాగ్యము 
కంటిమి నే మీభాగ్యము 
కంటిమి మిమ్మిందరినీ 
కంటిమి మీ భాగ్యము 


కంటీమి వింటిమి 


కంటిరా యీతనిజౌొడ 
కందువ నప్పటినుండి 


22 


. 


రాగము సంకిర్తవ నంఖ్య, 
= ముఖారి 
, వరాళి 
వ శుద్ధవసంతం : 
గోళ 
శ శుద్ధవసంతం 
ఎ ఆపొరి 
.. దేశాక్షి 


ఖైరవి 


, తెలుంగుకాంటోది 


, నారాయణి 


(1 


౨. సొళంగనాట. 
.. శంకరాభరణం 
, సామంతం 


శుదవసంతం 
ధ 


-... మంగళకొళిక 
*.. మధ్యమావతి 
. దేశాకి. 
.... శంకరాభరణం 
. చేసాళం. 
మ శ్రీరాగం 
. సామంతం 


. 


. సింధురామ[్రియ 


౨. సాళంగం 

. మాళవిగొళ 
*. రామక్రియ 
= సాళంగనాట 


8000 
16? 
ల లీక! 
ఎ 140 
లు లీక 
51 

48? 
వ... 
ల 00 
లు 452 
ల. 18 
 తీ(1 


లం 100 
460 
, తీ!1! 
మ (42 
ం ఢ46 


(8 
ఠి 


ఎం శీశీ8ీ 
106 
లు బలీరి 
జ క 
1064 
[72 


'నంకీర్తన 

కందువ మాతోడీపోందు 
కందువ లన్నియు' నందే 
కడు(గోమలమగు 

కడు దంట గాదు 
కనకగిరిరాయ 
కనుకొనవయ్యా 
కను(గొని మొక్కరే 
కన్నెపడుచు గనక 
కప్పుర మందుకొంటి 
కలసిన చోటను 
కల్లగాదు నామాట 

కల్ల గాదు నీవు మాకు 
కల్లి రి వొననరాదు 
కౌంతల కెల్లా. జెప్ప 
కొంతల నెన్నడుముల 
కాకున్న నింతలో(గేనా 
కొంగిలించవే యిప్టే 
_కా(గిలించుకొని యెంక 
కాదనకు నామాట 

కాదని సాధించి విన్ను 
కాదు గూడదంటిమా 
కాసీవమ్మ యీ పుణ్యము 
కొనీవయ్య అందుకేమి 
కానీవే తానాడినన్లే 
కానీవే యెందు వొయ్యేము 
3ైకొనవయ్యా ఘను(డవు 


రాగము 


ఫ్‌ భైరవి 
ఆహిరి 
, సామంతం 
+, సామంతం 
,. దేసాళం 
*. ఆపొరి 
ల. శ్రీరాగం 
. గ్రావిళభై రవి 
. శంకరాభరణం 
, సొమంతం. 


ర996 


ముఖారి 


(1 నట్టనారాయణి 
పొడీ 
_... రుంతలివరా? 
+, అమరసింధు 
,. కాంటోది 
, ధన్నాః 
. హిందోళవసంతం 
౨. సాళంగనాట 
*. మాళవిగొవ 
, బొళి 
4 సావేరి 
. శంకరాభరణం 
ఎ. ధవుళి 
, పొడి 
=, శంకరాభరణం 


సంకీర్తన సంఖ్య, 


ం లి(0 


6666 


ణి 
106 
888 


లి! 
ల బి40 
104 


ర్‌! 


02 


ల! 
శీలి! 


140 


15 
ట్లో 
127 
ట్‌ 

.. 


ర్‌గ్‌ 


58 
ల 100 
లం. శ్రీల! 
వలీ! 
లు త00 
యం ఫీ? 
ము శే 
110 


24 
సంకీర్తన 


కొంతగుండె పట్టుకొని 


కొ తపెండి కూ (తురవు 
న! వ 
కొలువై వున్నాండు 
కోమలపుమేని సతి 
ఘాతలు నీప్రెంజూపదు 
చందమయ్యి నన్నియు 
చనవు గలుగు చోట 
చలములు మానవె 
చలిమి బలిమీ( గద్దు 
చిడుముడీ సిగ్గన 
చితగించి వినవయ్య 
అాతీ 
చి తమురా నాతనికి 
అాతీ 
చితాన( బెటుక పుండు 
అయీ టా 1 
చిన్నవానివఠె నెంత 
చుట్టమువలెనే 
చోడ గొ _త్తలాయ 
చూడ చిన్నవాడు గాని 
చూడ నిన్నిటా జాణండు 
చూత మే యీసంతోసా 
'చూతువు రావయ్యా సుదతి నిశ 
చూతువు రావయ్యా సుదతిలాగు 
చెప్పకురే బుద్దుింక 
చెప్పరయ్య వినే నేను 
'ఇెప్పరే మీరెనా బుద 
రా థి 
చెప్పిన నాబుద్ది నీక 


రాగము సంకీ రన సంఖ్య. 


ఏ. శంకరాభరణం 
కొంతవడి వుండవయ్యా జ్‌ 
॥ . డేసాళం 

. శంకరాభరణం 
.... ముఖారి 

పొడి 
౨ ఖైరవి 

, పొడి 

.. శంకరాభరణం 

 మేంచబౌళి 
ఏటన శ్రీరాగం. 

, నారాయణి 

.. నాదరామక్రియ 

. ముభారి 

*, రురంబి 
*... ళంకరాభరణం. 

,. దేసాళం 

*. దేళాక్షి 
.. సామంఠం 

.. శేదారగొళ 

,. దేసాళం 

శ్రీరాగం 
ఎ లలిత 

* కాందోది 

= ధన్నాశ 

* (దావిళభైరవి 


సాదరామ క్రియ 


శ్ర0 
-లి( 


ఫీ ేల్ల! 
ల 148 
కిక్‌ 
. 
18% 
లు తీ0. 
ఖు 211 
(0 


ఉలి 


, ప8ి 
ల త24 


ల 160 
లు 180 


1805. 


(00 
ఫి? 


ఎం మీకీ 
ంం లీతీ! 
(70 

441 


88 


ం తీరీస్‌ 
408 
ల వలీ? 
188 


నంకీర్తవ 
చెప్పేవారి బుద్దులు 
చెలికత్రిలము నేము 
చెల్‌ చెప్పినట్టు నీవు 
చెలిబూవి మెంగిలి 
చెలియరో నీవే కదే 
చెలియా నాకు నీవు 
చెలులము నేమైనా 
చెలుల మెజంగము . 
చెలులు వద్దన గానే 
చెలులెల్లా నిందుకే 
చేకాచుక రావయ్య 
చేచేత నీకుపాయాలు 
చేరి ధర్మపుణ్యము 
జడీ నేవు గనక 
జమళి వలపు లివి 
తగిన ప్లే మెల(గితే 
తప్పక యేమి చూచేవు 
తప్పులింక ( బట్ట నిన్ను 
తప్పులేల వేసీనే 
తమకించ నే(టికే 
తమలోన( దామే 
తరుణివి నీకింత 
తరుణీ నీ వెజటు(గని 
తలంచు కొమ్మనవే 
తలంపు దెలియవద్దా 
తలకొని యేల యెడ 
తానెంత నేనెంత 
తానెస్పుడు మాకు లోనే 
._ తానెజ(గడటవే 
1/ 


25 


రాగము. నంకీర్తవ సంఖ్య, 


402 
, క28 


.. కాంటోది 
౨. కేదారగొాళ 


,. _సామంతం 


పొడీ 
, వరాళి 


 అరిభి 
+. అమరసింధు 


, సొమంతం 


పొడి 


, ఆపాొరి 


*.. కఠరంజి 


. ముఖారి 


్ట రామక్రియ 


| రామక్రియ 
*. శంకరాభరణం 
.. పూర్వగొళ 


,. ముఖారి. 


. కన్నడగాళ 
, ఆహిరి 
, నాట 


*. దేసాళం 


, దేవగాంధారి 
ఐం రీతిగాళ 


, పొడి 
౨. సాళంగం 
, భవళి 


, మాళవిగాళ 
+ సింధురామ [క్రియ 


 ఛాయానాట 


ల 200 
100 


182 
ం కీ0లీ 
ల కీల? 


ణి 


శీర్‌! 


ల 801 


64 


లీ! 
ఎ 6! 


(08 


200 
శీర 
య. 
ంం కీ18ీ 
400 


శ్ర్‌/0 


ం త/0 


ఓ 


బిల్‌? 


లలల 


ం. శ్రీ74 


126 


క్‌ 


ఓ 
గి 


సంకీర్తన 
తూబిపాలి తెలియకే 
తెలుసుకో ఇ(క నీవే. 
తెలుసుకో యింకా నీవే 
తేటతెల్లమాయ 
త్రేవయ్య విడె మింక 
తొయ్యలివల్ల నింక 


తొలెరంగమా నీదొడ . 
షో ౧ 


తొళ్లే అన్నిటా బుద్ధి 
శొల్లే నేమెరుంగుదుము 
దండనున్న చెలుల 
దయదలచి నప్పుడే 
దిట్ట వన్నిటా( దొళ్ల 
దేవతలు చెల€గిరి 
'దేవరవు నీవుగావా 
దేవరవు నీవు నీదేవుల 
దేవరవు నీసుద్దులు 
దొరపాటీ వా(డతండు 
దోసము లేదనవయ్య 
ధర్మము బుణ్యము 
నంటు చేసీ సిరితోడ 
నన్ను నేల పొగడేవు 
నన్నే అట్టు 'నేతురు 
నలువంక సతులెల్ల 
నవ్వవే యెక్కడి సుద్ది 
నాకెంత (ప్రియము చెప్పీ 
నాకేల వెజచేవు 

నాతో *నేంటికి నాటకము 
నిండు దొరవొదువు 
నిజమరి నంటావచ్చి 


26 


రాగము సంకీర్తన సంఖ్య; 

ఎం. సాళంగనాట పైకే! 
జ (శ్రీరాగం ఎం లై70 

. రామక్రియ , తీర! 

.... శంకరాభరణం వ్రి1 
*... సామంతం 1601 
... మధ్యమావతి ల తీరీలీ 
ఎ నొటి ? 122 
... రామక్రియ ర! 
౨. ఆరిభి ర్‌లీర్‌ 
*.. కురంటి శ$ 
న. శుద్ధవసంతం 110 
... సాళంగం రఫ్‌! 
౨... సాళంగనాట [9 
..... రామ్రియ లు 288 
... మాళవిగొళ [1001 
= లలిత 45! 
, ఆహిరి క. 

.... తెలు(గుకాంటోది .... 2! 
... దేవగాంధారి 100 
ల నాట ంం బ్లై[01 
ల. దేసాళం ం స2క 
.. నాదరామ[క్రియ సట “లీ 

.. పూర్వగాళ 111 

. నీలాంబరి . 10్‌8ీ 

... మాళవిగొాళ ంం ర0! 
. భవళి, తీరగ 
, దేవగాంధారి 100 

,. సొధంగగాట శీల 


. మధ్యమావతి 


ఉల ద 


27 
సంకీర్తన 


నిన్నటి. యలుక దేర్చీ 
నిన్ను నేము గాదనేమా 
నీకు నాకెకు( గలదే 1 
సీకు నీకే యమరును 

నీకే తెలుసువయ్య నీసుద్దు 
నీకే తెలుసునయ్య నేరుపరి 
సీకేల కొంకను 

నీకేల పొద్దువోదు 

నీకేల వెరపు నెలంత 
సీగుణ మిటువంటిదా 
నీచిత్తము వచ్చినట్టు 
నీతలనే వచ్చెనయ్యా 
నీతోనే బంతమాడే 

నీనేర మెంచుకోక 

నీ పాపమే కాదు 
సీమగండు కొలువులో 
నీమనసు కొల!దింతే 

నీ విచ్చిన బాసలు నిలిపి 
సీవుచేసిన భాగ్యము 

నీవు మగవా(డవు 

నీవు నేసిన పనులు ఖా 
సీవెజంగని తగపు 
సీవెజంగని వున్నవా 
సీవెజ(గవా యిది 
సీవెజ(గవా యివి 
సీవే మన్నించేవు 

సీవే యాత(యు గావా 
నీవే యానతీవయ్య 
సీవేయింక( గరుణించ 


రాగము సంకీర్తన సంఖ్య, 


*, అహిరి 
- మంగళకొళిక 
= భవుళి 
. పొడి 
గ్‌ ్రీరాగం 
, సాళంగనాట 
*... పొిందోళవసంతం 
.. ముఖారి 
_... మంగళకౌళిక 
ఎం గౌళ 
వ ఖ్రైరవి 
సాళంగనాట 
ఎం పాడి 
.. దేశాక్షి 
, నాట 
, ఆహిరి 
, ఆహిరి 
, ఆహిరి 
, మనోహరి 
స శుద్ధవసంతం 


నాట 


1 శ్రీరాగం 

.. ముఖారి 

.. సాళంగనాట 
. సాళంగనాట 
=, ఆహిరి 

. కౌంటోది 
ల. ఆహిరి 
స్టో శంకరాభరణం 


, తీత0 
ల ఢీరీరి 
00 
న. 


ం శ్‌!? 
298 
124 
లు. తి08 
లు 120 
లు 116 
ల 287 


లి? 
100 


ర్‌ి 


లం 80! 
- ర06 
ఎం తీర్‌ 
లం తీ2రీ 
402 
ంం లి62 
ఎ రీ2ీర్‌ 
ఎ. శీకీ( 
ంం ర్‌!ల 


[00 


ల! 


(22 


గ్‌! 


400 
7% 


_పదిటిలోపల నేము 


28 

. పంక్షీర్తన 
సీవే యెజంగవలె 
నీవేల పంతాలాడేపవు 
నీవేల సిస్టవడేవు నెట్టన 
నీవేల సిగ్గువడేవు నే6డిళ్తే 
నెలంతచి.తత్తము కొద్దీ 
నేనెజంగనా తన 
నేమెజ(గమా నీ నెరజాణ 
నేమెజ(గమా నీపనులు 
నేరని జీవులము 
పండిపొల్ల వో దెప్పుడు 
ప౦ంతగా(డ వి(ర 
పంతగా(డ వౌదువు 
పంతమాడుదువు 
పచ్చిదేరీ సీమాటలు 
పట్టరానివయసుల 
పట్టినచలము లేల 
పడ౦తి నీపతిదెచ్చె 
పడతి నీపతికె 


. 


పర(గని(క నే(టిది 
పాయపుమదమో యిది 
పాయపువాడు దానే 
పాలుదాగినసత్తు వ 
పిలువరే యీకౌంత 
పెన(గితే వలపులు 
పొంచి మొకమిచ్చలకు 
పొందు లిద్దరివి 
పొగడించుకొందువు 
పొద్దువోశ నీకు నిష్లే, 
౧ లి 


, శుదచే? 
(ఏ 


రాగము సంకీర్తన సంఖ్యం 

4. కొంటోది 114 
,. సొళంగనాట ఎం 70 

హిందోళం ఎం. తీకీ 

/ శుద్ధదే? , త90 

.. కేదారగొళ వ. 

*.. కొండమలహరి. .... 450 
,. కేదారగాళ 280 

=, శంకరాభరణం ం ల06 

ఆహిరి తీర? 
.. సాళంగనాట 420 
౨. నారాయణి ల శ 
*.. భూపాళం ఎం లిరితీ 
.. భవుళరామ[క్రియ 201 
ంం. చేశాక్షి (60 
.. సాళంగనాట 1607 
, ఖైరవి ల 164 
వ్‌ (శ్రీరాగం లం కీలీరీ 
... శంకరాభరణం ల 429 
.... రామక్రియ లం (67 
ల. దేళాక్షి న్న. 
- రామశ్రియ ఖు లీ! 

- రామక్రియ 200 

, సాళంగనాట టు. లీ 

*, ఆపొరి 248 
మంగళకౌశిక 40 

, కాంటోది 116 

=, శంకరాభరణం 28 
, మంగళకౌళిక లం 40 

, తి9ిరి 


రి 


సంకీర్తన రాగము సంకీర్తన సంఖ్య, 
బొపుబాపృమేలు , సాళంగనాట: జి ర0 
బుజగించ రాదా ౨. (శ్రీరాగం. ఉం తీ5కి 
బుద్దిచె ప్పేవారమా ఖ్‌ చాదర్తామ[క్రియ ఎం లీ00 
బుద్దులాతని కెందా(క య! ల లిరిలీ 
భయమెల్లా( బాసె , కన్నడగొళ ఆం తీర్‌ 
భావమెజీ(గిన * దేవగాంధారి ం త20 
మంచితనము నేయ(గ ఎ... శుద్ధవసంతం _ .... 001 
మగడ వన్నిటీ కోర్చి ... ఖైరవి 10 
మగనితో మమ్ము *. సాళంగం లలి 
మగవా(డ వౌదువ . నాగవరాళి "02 
మగవాని కింతయేల ... నాగవరాళి ల. తీతీఫ్‌ 
నమగవారయినవారు *. సామంతం , 58 
మగువను దయంజూడు , శోఠవరాళి ల. 200 
మగువ మాటనే ... దేవగాంధారి , 800 
మగువ యప్పట నుండి ౨ ధన్నాశి రు 
మగువా నీవు నొక్కే .. నాదరామక్రియ . శ[4 
మన్నించవయ్యా , ఆహిరి థల 
మన్నించు నే నిలుచుండే. జ నట్టనారాయణి న (గ్‌ 
మమ్ము సాక్రిరి వె ్టేవు ..... సౌరాష్ట్రం ల కలకి 
మమ్మేల దూరేవు ,. ఆపారి ల త్‌!0 
మమ్మేల పుష్పతించేవు _ భవుళి. లం 406 
మటి యే(టి విన్నపాలు , దేవగాంధారి ంం ల50 
మజి యేమి చెప్పేమయ్య .. శుద్ధవసంతం _ .... శి 
మాకేమి పని ఎ లలిత. ' ల 409 
మాకేల అంతలేసి .... రొమక్రియ మం 18! 
మాకేల గరిసించ ఆం పొడి ల థీ(7 
మాకేల వాదులడువ , తోండి తలి 
మాతోనై తేమారు ఎ. సాళంగం శీ 
మానవయ్య యిటువంటి . బౌళి 205 


30 
సంకీర్తన 


మానవుగా మాతోగ 
మాపంతము లీడేరె 
మాపుదాంకా మాటలేనే . 
మా ముందర నేల 
మావంటినొ రేమన్నా 
షహావలె నోర్వదు 
మిక్కిలి నేరుపరివి 
మీ(చ మిక్కిలి సన్నలు 
మీరైతే నెజ(గరు 
ముంచుకొంపే వలపులు 
ముందరెంచి మెలంగవే 
ముందెజ(గక కడు 
మూసి దా(పిరము 
మెచ్చితి నీసుద్దులు 
మెచ్చితిమి నిన్నును 
'మెచ్చిరి గొల్లెత లెల్ల 
మేనవార 'మిదరము 

టి 
మేలము రిమరె(గా 
మేలుగలంతాను 
మేలుగాదా నీభాగ్య 
మేలు మేలు నీగుణాలు 
మొక్కరో 'ేవించరో 
మెకీక్కితి ననవే తన 
మొగము చూడగానే 
రమణుడు నాకు 
రమ్మనవే యింకనేల 
రమ్మని సిలువగదె 
రావయ్యా యెక్కడిసుద్ది రచ్చల 
రావయ్యా యెక్కడిసుద్ది రవ్వ 


రాగము 


. సామంతం 
౨. తెలు(గుకాంటోది 
+. గంభీరనాట 
===, శంకరాభరణం 
యే ల్రైరవి 
ఎం పొడీ 
ము కన్నడగాళ 
*, వరాళి 
యుప నట్టనారాయణీ 
... హిందోళశవసంతం 
“౨. సొళంగనాట 
.... సామంతం 
*. కాంటోది 
.... ముఖారి 
ల తోండి 
మ. దేసాళం 
ల లలిత 
... నాగవరాళి 
... సింధురామక్రియ. 
, సామంతం 
, రామ్మకియ 
. సాళంగనాట 
, సాళంగం 
. వరాళి 
బ్‌ “ఎజ్జరి 
.. దేశాడి. 
వరాళి 
, అహిరి 
, నారాయణి 


క. 


సంకీర్తన సంఖ్య. 


కరీ! 


గ్‌ 


ం శ24 
ఎం శీ00 


ఎం లై(0ల్‌ 


7 


108 
లు 110 
. 
460 
ల 40 


40 
ర 


ర్‌! 
810 
ర్‌23 


. 207 


న. 


128 


508 
88 


= తీరిస్‌ 
శ్రమ! 


ంం ల9? 
[00 
171 


ల శ4600 


471 


.. తి08 


వ! 

నంకీ ర్త 
లోనికి రావయ్యా 
వట్టి చే/తలు శియంగ 
వట్టి సటిలు సేనేవు 
వద్దువద్దుదోసము 
వన్నెకా(గవన్నిటాను 
వకుసలు వెట్టుక 
వా(డె వాడె వీండె విండె 
వారేమి నేతురు వనిత 
వాసికే బతికేవారు 
వింటి దనసుద్దులెల్ల 
వింటివావోయి 
వింటివో వినవనో కొని 
వింతలేల నేనేవే 
విడువు వేసాలు 
వినవే యి(కనైనా 
విన్నస మిదియొకటి 
విన్నపము లింకనేల 
విన్నపము లేమినేనే 
విన్నవించ నేమిటికి 
విన్నవించ నేమున్నది 
'విన్నవించుమనె మమ్ము 
విభు(డవు నీవందుకు 
ఏరహతాసము 
విరులయమ్ములు వొడి 
వీడెము చేతంబట్టుక 
వీరట నీవట యక 
వెగ్గళించ జూచితేను 
వెనక( జేతువు గాని 
వెన్నత్గో( బెట్టిరి నీకు 


, ఆపాొరి 


,. దేసాళం 


దేశాక్షీ 


రాగము సంకీ ర్త సంఖ్య, 
నాగవరాళి, శల 
న. 
, నట్టనారాయణి 47 
. ఆహిరినాట 400 
71 
.... శంకరాభరణం య. 
. సాళంగనాట | 
ల. కొందోది (6? 
,. పొబీబి ం లరీతీ 
ణి 
ఎ. దేసాళం. ం లర్‌2 
, మాళవిగొళ నిగ 
ం తీ06 
.. విలహంస 210 
. నాగవరాళి ము లీలర్‌ 
ఎ. దేసాళం , త్ర00ీ 
“ఎ. కేదారగాళ .. 
".. శంకరాభరణం [47 
. దేవగాంధారి బై 
సౌరాష్ట్రం లం లీల 
ళ్‌ ఖ్రైరవి (18 
. ధన్నాళి 102 
.. పౌరాష్ట్రం వ్‌ జ్ర 
, తెలుంగుంగాందోది .... [40 
,. ఆహిరి 410 
. వరాళి (1! 
. లలిత ల లలీ8ీ 
. పూరిభి ల శ్ర060 
ఎ లలిత ంం శీ46 
. భూపాళం లకి! 


ఏ2 4కది 


సంకీర్తన రాగము సంకీర్తన సంఖ్య, 
వెన్నెలలు గడువేడి  'కన్నడగొళ బి4 
వెజవకు నే(గూడి ...... శుద్ధవసంతం ంం శ01 
వెట్టితనమున నిన్ను ఎ. దేసాళం ల ర08 
వెరీయంగం 'దెరయి(క' ౨. భ్రీరాగం 84 
వేగినంతా నీరాకశే ఆహిరి. హతా]! 2 
వేగిరించే విదేనీకు 1 శంకరాభరణం .. ౨? 
వేడుక మీవలపులు వరాళి * 80? 
వేడుక లింతే కాని ౨. రరంజి ల బి08 
వేడుక లెటువంటివో .... నాధరామక్రియ. .... 185 
వేచేలకు నీకు సీవే ఎ సావేరి ల తీ!!! 
పేసరింతురా చెలిని ల. దేసాళం వు 282 
శిరసుండ మోకాలికి గౌళ ర్‌! 
సందడించీ వలపు ... రామక్రియ లలి? 
సందడి పెండ్లీ సీకు .... నారాయణి  ... 
సందడిలో నెందా(కొ శ్రీరాగం ల 420 
సతికివి. బతికిని 4 వాడల లం 156 
సతులకు(/ ఐబితులక ._ సామంతం (426 
సతులకు నిటువంటి ..... రామక్రియ లు లీరీర్‌ 
సరకు( గొనేవా నీవు *.. నాదరామక్రియ  ... 270 
సరసు(డ వన్నిటాను *,. దేవగాంధారి ఎం (04 
'సిస్టవడండిదివో **సాళంగనాట 128 
సవడకి(కనేల వరాళి ంం ఢ0ల2 
సిగ్గువడి మూలనేమి బౌ ము. లీ 
సిగ్ధవడుదురా +. శంకరాభరణం లా 17 
'సుదతుల కిళవికి .. నాగవరాళి "100 
“ావైలవుల నవ్వేనే ఎం కన్నడ గొళ లాం. 485 
గాక వ 4 ఆపొరి యా 401 
బలిమింతే *,, మంగళకొశిక యా 100 
ఆనే . " " 
వర్టిట్తూ . 


00 





